తెలి ముదణ 
జులై 1960 
[పతులు : రెండు వేలు 
వెల ;రూ. 3-50 


* 


అహ్మదాబాద్‌ నవజీవన్‌ (ట్రస్టువారి అనుమతితో 


x 
ము[దణ ‘ 
Uy సత్యమాంచా ముద్రణాలయం 


కాకినాడ. 


'ద్యేషము, అహిం౦ప, జాత్యహంకారముతో నిండి, 
స్వార్థ పరత ము "కారణ౦గా నిత్వసంఘర్భ ణలకు, మానవజాతి 
వినాశొనికి, దారితీస్తూవున్న | పపంచానికి శాంతిదూత, ఆశా 
జ్యోతియి చిలసి గాంధిమహోత్ఫుశు Wc 
లుగా శాంత్యహీంసల సంచేశాన్ని |పపంచాని కందిం 
బారు. ఆయన భానాలు సనాతన హాందూధర్శంలో 
దృఢంగా |చేళ్లుపాతుకొనిపోయి వున్నాయి. కాని ఆయన 
వ్రకర మతముల సంపర్క-౦ వలన సమువార్థి ౦చిన జ్ఞానమును 
సంపూర్ణంగా జీర్ణం చేసుకున్నవారు కావడం వలన ఆయన 
హీందూమతము ఆయన యొక్క స్యయాభి పాయాలవై ననే 
ఆధారపడిందని చెప్పాలి. తనకు ఎదురైన (పతి నూతన 
భావాన్ని తనలో జీర్ణం చేసుకొనడం హిందూమతము 
యొక్క విశిష్టత. ఈ విశిష్టత గాంధీజీలో పతిబింబిత 
మయింది. గాంధీజీ ద్వారా హిందూమతము సునరుజ్జీవనము 
పొందినదనడం అతిశయో క్రికాదు.. ఆయన సందేశం 
పపంచమంతటా అన్ని దేశాల దృష్టిని ఆకర్షించింది. 


గాంధీజీ తాను నమ్మిన మత సూ తాలను ఆచరణలో 
పెట్టటయం బి తమ జీవితమంతా కృషిచేసారు. కాన వ్యక్తి 
జీపితమందుకాని, సాంఘీక జీవితవుందుకాని, శాజక్రీయ 
జీవితమునందుకాని ఆయన చేసిన (పతి కార్యానికి ఆయన 


1 

యొక్క- మతవిశ్వాసమే మూల కారణము. ఆయన చేసిన 
పనులు, ఆయన చెప్పిన మాటలు అన్నీ ఆయన వుతమే అని 

పసృవలసియుంది. YOUng India, Harijan పతికల 
యందు ఆయన |వాసిన వ్యాసములు, ప్రితర (గ ంథముల 
యందు ఆయన వెలిబుచ్చిన అభి పాయములు ఆధారంగా 
తీసుకొని యీ పుస్తకము ఆంగ్గములో * My Religion స 
అను పేకుతో వెలువరింపబడినది. గాంధీ సాహిత్య (పచుర 
జాలయము యొక్క [పచురణలలో ఇది రెండవది. 


భారత చేశ స్వతంత (పదాత, సత్యయుగజ్ఞాపనాచా 
ర్యులే గాక |పపంచానికి నూతన సంచేశాన్ని అందించిన 
మహాత్మా గాంధి రచనలు |పతి భాషలోనికి అనువదింపబడ 
వలసియున్నది. నానిని చదివి ఆచరణలో వెట్టుట (ప 
భారతీయుని విధి. కాన గాంధీజీ రచనలను ెలుగులోనికి 
అనువదించి, |పచురించు ను ్రేశ్యముతో గాంధీ స్నారకనిధి, 
ఆం ధశాఖనారు (ప త్యేకముగా _పచురణశాఖ నెలకొల్పి 
కృపి. చేస్తున్నారు. గాంధథీ సాహిత్య _పచురణసలహాసంఘము 
1959 జూన్‌ మాసములో నెలకొల్పబడినది. తదుపరి సంపా 
దకనర్హ మేర్పరచి, (పచురణ కార్య(కమము, దైనందిన కార్య 
నిర్వహణ రొనరించుటకు 1959 అక్టోబరు ౨వ తేదీన గాంధీ 
సాహిత్య _(వచురణాలయము |పారంభింపబడినది. ఈ కప్‌. 
ఫలితంగా కీ॥ శే॥ స్వామా సీతారాంగారు అనువదించిన 


“ఢిల్లీ దినచర్య” అను గంధము మొదట (పచురితమయినది. 


11i 

ఆంధ |పచేశముందుగల వివిధ సంస్థలు, వ్యకులు 
పని నుపయోగించిననాజే యో (పచురణలత్యుము సిద్దించ 
గలదు. అందరు ఆం|ధుల హృదయములందు బాపూజీ 
సంచేశ, ఆచేశాలు ఈనాటికీ సజీవములై యున్నవి. కాన 
యింటింటా యూ రచనలకు స్టానముండగలదని మా హృదయ 
పూర్వక నాంఛ. గాందీ సాహిత్యమును బహుళ పచారము 
లోనికి తీసుకొనివచ్చు చాభ్యతను మాతో నాటు విద్యా 
మం(తిత్యశాఖ, సమాచారశాఖ, జిల్లా పరిషత్తులు పంచా 
యతీ సమితులు వహింపవలెనని మా విజ్ఞపి. 


తలం 
విధేయుడు 
నీనగిర్‌ న ee క 
wo మల్లవరపు వెంకట తార వ 
కాకినాడ \ అక తుకు 
3-8-1960 గాంధి స్మారక నిధి, ఆంధ శాఖ 


గాంధి సా హిత్య (పచురణశాఖ 


SOON ఇ. 

మట ది 
గాంధీజీ జీవితమంతా శేవలం తాను నమ్మిన మత సూ శాలను 
ఆచరణలో పెళ్ల కృషితో నిండినది మాత్రమే అయివున్నందున, 
ఈ పుస్తకంలో ఆయనయొక్క మత విషయికములై న విశ్వాసాల 
నన్నింటిని వీలై నంత సంపూర్ణంగా [పతిఫలించే రీతిగా గాంధీజీ రచనల 
నుంచీ, [వనంగాలనుంచీ భాగాలను నంకలనంచేసీ, పొఠకలోశానికి 

(పదర్శించడానికి [ప్రయత్నం చేశాము, 


మేము తలపెట్టిన ఈ వని అంత సులభ మైనదికాదు. గాంధీజీ 
చర్యలన్ని టికీ ఆయన యొక్క మత విశ్వాసమే మూలకందముగుట చేత 
ఆయన బహిరంగ జీవితరంగ మంతటిలోనూ.-- అనగా కేవలం మత 
విషయికమైన సందర్భాలలోనే కాక రాజకీయమూ, ఆర్థికమూ, 
సాంఘీకమూ అయిన నందర్భా అన్నిటిలోనూ కూడా- ఆయన చేసిన 
పనులూ, చెప్పిన మాటలూ అన్నీ ఈ (గంఛాంళానికి సంబంధించిన వే 
అవుతాయి. ఆయన దృష్టిలో జీవితంతో సర్వతోముఖ మైన సంబంధం 
కలిగి వున్నదే మతం. అందువలన గాంధీజీ మతవివయిక భావాల 
యొక్క |కోడీకరణ వదికాని ఆయన యొక్క వ్యక్తి జీవితానికీ, 
సాంఘిక జీవిళానికీ సంబంధించిన సర్వభార్శ్మిక తత్వాన్ని | పతిబింబించక 
పోయిన యెడల అది అసంపూర్ణమూ, అసంబద్ధమూ అవుతుంది, 

కావున ఈ సంకలన కార్యమునకు గాను చాలా విస్త నిత మైన 
పరి శమ అవసరమయింది. అయినా (గంధం ఎక్కువ పెద్దది కాకుండా 
చూచే నిమిత్తం బహు జాగ త్తగా, ముఖ్య విషయాలను జూరవీడువ 
కుండా, సందర్భోచిత భాగాలను ర్లు ప్పపరిమితిలో (కోడీకరించవలసి 
వచ్చింది. 


గాంధీజీ జన్మతః హిందూమతన్థుడు. అయి కే ఆయన అనుస 
రించిన హిందూధర్మం మ్మాతం ఆయన యొక్క స్వీయాభి పాయాల 


oe 


1 


మీదనే ఆధారపడింది. ఆయన భావాలు సనాతన హిందూధర్మంలో 
బలంగా (వేళ్లు పాతుకొని వున్నప్పటికీ అవి తదితరములైన మత 
సంపర్కాల యొక్క, ముఖ్యంగా వై) స్తవమత భావాల సంపర్కం 
యొక్క, కాంతిలో పెరిగి పరిణతి పొందాయి. ఈ [గంథంలోని 
"రెండవ భాగంలో అందుకు నిదర్శనాలు కనిపిస్తాయి. ఆయన సర్వ 
మతాలకును మూలకంద మైన ఆధ్యాత్మిక జలధారలో ఆత్భుతృవ్లను 
సంతృ _ప్రిపరచుకొనుటకు యత్న మొనర్చిన వ్యక్తి కావడంవల్ల, తాను 
(పతి మతమునకును చెందినట్లుగా భావించుకున్నాడు. అయితే ఆయన 
నమ్మిన మత విశ్వాసాలకు ఒక (ప శ్యేక ముద అవనరమని అనుకుంశే 
అది తనకు జన్మ రీ శా చెందినదీ, తన భావాలకు పునాది వంటిదీ, తన 
పూర్వీకుల నాటినుంచీ పారంపర్యంగా వచ్చినదీ అయిన హిందూ 
మతమే అయివుండడం సమంజనమని ఆయన అభి పాయం, తనకు 
సంపర్కం కలిగిన (పతి ఇతర మతంనుంచీ తాను జ్ఞానార్జన చేసికొని 
వున్నవ్పటికి, తద్వారా ఆయన తనదైన హిందూమత మునకు ఏ విధమైన 
అన్యాయంగాని చేసివుండలేదు; దాని మూలసూ[తములను ప విధంగా 
గాని తిరస్కరించివుండనూ లేదు. ఏమనగా, హిందూమతం యొక్క 
సుదీర్హమైన చరితను గమనించి చూస్తే, ఆది తనకు ఎదురైన [పతి 
నవ్యభావాన్నీ తనలో జీర్ణించుకొని సమన్వయ పరచుకొనడమే 
ఏతన్మత విళిష్టతగా గోచరించగలదు. హిందూమశాన్ని నిత్వ్యనూతనం 
గానూ, శ |పవర్ణమానంగానూ నిలిపిన ఈ యౌవన లక్షణ 
మునే గాందధిజీ తనలో (వతిబింబితం చేసుకున్నారు, అందునుబట్టి 
గాంధీజీలో హిందూధర్మం తన ఆత్మను పునః|పతిష్టితం చేసుకున్న దని 
అంశే అది సత్యదూరం కాదు. 


పురాతన కాలంలో హైందవ మతమూ, చానికి ssl 
అయిన జౌద్దమతమూ కలిసి ఆ ఆనాటి నాగరక (పపంచంలోని పేరెన్నిక 
గన్న జేశాలిన్ని టా, భారతచేళం మొదలు చీనా జపానులవరకు, తమ 
(పభావాన్ని |పసరించాయి. ఈ నాడు తిరిగి గాంధిజీద్వా రా హైందవ 


c9e 


111 


మతము పునరుజ్జివనము పొంది, భారతదేశం యొక్క శాంత్యహింసల 
సందేశం అన్ని దేశముల దృష్టినీ, గారవాన్నీ ఆకర్షి స్తున్నది. గాంధిజీ 
అనుసరించిన మత ధర్మాలు మనదేశంలో దశదిశలా (పనరించి ఆవరించ 
గలిగిననాడు, (పస్తుతం మానవజాతి వినాశానికి చారితీస్తూవున్న 
భాతిక సిద్దాంతాల యొక్కయు, స్వార్టసంఘ ర్హ ణలయొక్కయు బారిని 
పడిపోకుండా [పపంచాన్ని భారతదేశం తిరిగి బుజుమార్లానికి మళ్ళించ 
గల శక్తిని పొందగలుగుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చును. 
నిజానికి గాంధీజీయొక్క సందేశం ఒక్క భారతదేశానికి 
మాత్రమే కాక యావ త్చ పంచానికీ చెందినటువంటిది. ఒక్క హిందూ 
మత హృదయాన్నే కాక సర్వమతాల ఆంతరసత్యాన్నీ తనలో పునః 
(పతిష్టితం చేసుకోవడమే ఆయన యొక్క సాధన అనిన్నీ, దేవుని 
యెడల (పేమభావమును సోదర మానవులయెడ [పేమగా అభివ్య_క్షం 
చేయడమే ఆ ఆంతరసత్యం యొక్క సొరాంశమనిన్నీ, గాంధీజీ 
మాటలను బట్టియే "తేటతెల్లమవుతుంది. దానినిబట్టి ఇతర మతస్థులు 
హిందూమతమును అవలంబించవలెనని ఆయన కోరిక శాదనిన్నీ, 
శై) న్పవులును, బౌద్దులును, ముస్టిములును, తదితరులును తమతమ 
మశతాలలోని ఉత్తమ ధర్మాలను అనుసరించుటకు |పయత్నింవవలయు 
నని మాత్రమే ఆయన కోరిక అనిన్నీ స్పష్టమవుతుంది. మానవుడు 
సోదర మానవునితో కలిసి శాంతియుత జీవితం గడపడానికీ, పరస్పర 
సంకమాన్ని పెంపొందించు కొనడానికి అదొక్కటియే మార్గమని 
ఆయన విశ్వాసం. కనుక ఈ గంథపరిశీలనము వలన హిందువులూ 
పాంద వేతరులూ కూడా సన్మార్గ జీవనాన్ని గడపడానికి [పోదృలాన్నీ, 
ఉత్సావోన్నీ, మార్గసూచననూ తప్పక పొందగలరని చెప్పవచ్చును, 
స్థల సంకోచము వలన ఈ పుస్తకంలో సాంఘిక విషయాల పె 
గా ంధీజీ యొక్క అభి పాయాలకు బహు స్వల్పమైన స్థానం ఒసగవలని 
వచ్చింది. ఆ విషయాలను గురించి ఇంకా సూర్ల మైన వివరాలు తెలియ 


జా 


1V 


గోరువారు నవజీవన్‌ (పచురణాలయం, అహమదాబాదు-14 వారిచే 
(వచురితములై న ఇతర [గంధాలను చూడవచ్చును. GON ss 
Sarvodaya, Towards Non-violent Socialism, Women and 


Social Injustice, Removal of untouchability, For 
Pacifists, Hindu Dharma. 


ఈ పుస్తకంలోని విషయ[క్రమ నిర్షయమునకు, విభాగ నిర్గ 
యమునకు, శీర్షికలకు పూర్తి బాధ్యత మాదే. అన్య భాపాపదములకు 
అర్జములు తెలిపే పట్టికకూడా మొదట చేర్చబడివున్నది. గాంధీజీచే 
[పచురిత మైన Young India*, Harijan* చార షృతికలలోని 
వ్యాసాలనుంచి సేకరించిన భాగములకు ఆయా సంచికల శేదీలు చేర్చ 
బడినవి, గాంధీజీచే విరచితములైన |గంథములలోని భాగములు 
కూడా ఈ నంకలనంలో వున్నందున ఆయా [గంథముల రచన లేక 
(వపచురణ శేదీలను ఈ దిగువ తెల్పుతున్నాము. Hind Swaraj 
1908 సం, లోనూ, From Yeravda Mandir 1980 నం. లోను 
రచించబడినవి; ౫౦ this Last: A Paraphrase అనునది మొట్ట 
మొదట గుజరాతీ భాషలో వున్తకరూపంగా 1908 నం. లోను, 
ఆంగ్ల్గభావలో 1951 నం. లోను (పచురిత మై నవి, AUtobiography 
1927, 1929 సం. లలో (ప్రచురితం. Speeches and Writings of 
Mahatma Gandhi అనే (గంధం Natesan & Co, Madras వారిచే 
మొదటికూర్చు 1917 సం. లోను, నాల్లవ కూర్చు 1988 సం. లోను 
(పచురిత మైనవి, 


బొంబాయి ' 


నన eC భరతన్‌ కుమార, 


* Young India వతిక 1919 సం. మొదలు 1981 నం, వరకును, 


Harijan వ్మతిక మధ్య రెండు ఆపుదలలతో 1988 సం. మొదలు 1958 
నరకును (వక టించబడినని. 


(వభమ ఐిధాగం ౨ మశమంశు నా అర్దం 
| మతనిర్వచనం 
ఎక మం 4 
2 నీతి యొక్క. [పాముఖ్యం 


'లండీ్‌వ బిభాగం ఎ నామళానికి మూూలకందములు 


కీ ఇంటివద 5 
ద 

4 మారశాలలో 7 

ర ఇంగ్లాండులో విదాంర్లిగా 13 

6 రాయిచంద్‌ భాయి 18 

7 దడిణా|ఫి కాలో 20 


మూడోవ బిఖ్రాగం ఎ నెను అన్నిమతములను గౌరవిసాను 


6 అన్నిమశములూ దేవుని చేరుస్తాయి 34 
9 ఇళర మతముల పవిత [గంథముల విషయమై నా దృక్పథం 39 
10 స్వీయమతం 45 
11 కై స్తవ మతం 48 
12 బౌద్ధమతం 49 
18 ఇస్లాం మతం 51 
14 దివ్యజ్ఞానం చ్రి2 
15 మృతాత్మలతో (ప యోగాలు 53 
i మతముల మధ్య గొప్ప కొద్ది భావాలు 55 
17 మతవరివర్శన = 59 


15 ఉత్తమ పద్దతి 64 


Vi} 


నాద్దవో ఎవిఖాగొం = దెవునిలో నా విశ్వాసం 
19౪ దేవుడున్నాడు 
90 చేవుని న్యభావ అతుణం 
21 చేవుని వివమయమైన నా అనుభూతి 
22 అంతర్వాణి 
అయిదొవు విఖాగం * ఆచరణలో నా నుకం 
ఐత _పెమధర్శ్మం 
24 ఆఈ్య్యాగయు_క్తమైన సేవ డాగరా (పమసాధన 
అ. నువ 
3. త్యాగం 
25 _(పేమనూ[తం తో అధర్మ ore 
అ. ద్వేషానికి పతిగా (_వేమభావం 
3. (పత్య కు చర్య 
ఖం యుర్ధానికి (వ త్యామ్మ్నూయం 
26 జంతులోకం విషయంలో _పేమధర్య్రం 
అ. జంతువులను చంపకుండుట 
ఆ. శాకాహార సేవనము 
ఇ. వాలు 
ఈ. శాశ్రువ యోగములకై. జంతుహింస 
ఆరవ చుఖాగం నా మతాచరణకు సాధనములు 
27  ఉవవానము : (వార్జన 
అ. ఉపవానములు 
ఆ. (వార్దన 
ఇ. రామనామం 
26 ఆఅ్మశమ దీక్షలు 
అం సత్యవాలనము 


vii 


ఆ అహింస లీక [వేమభావం 212 
ఇ. (బవ స్రచర్య లేక ఇం|దియని| గవాం 216 
ఈ. నిరాస్తివరత్వము లేక పేదరికం . 235 
జ్‌, అచార్యము 240 


బీడవొ బిభొగం ౫ నా మతగమ్యాలు 


£9 మతం అన్ని బీవితరంగాలకూ వర్తించాలి 244 
లి0 సాంఘికరంగంలో 245 
91 ఆర్జీకరంగంలో 248 
82 రాజకీయ రంగంలో 259 
జిగియిదబ బిభొగం ఎ నా హిందూధర్మం 
88 చాని సారాంశమగు పరిత్యాగము, నమర్పణము 265 
4 దేవాలయము; విగ వారాధనము 276 
కీర అవతారములు 286 
5868 వర్షము; కులము 289 
87 అస్పృశ్యత 302 
88 గోసంరతణ 306 
లీల నా దృష్టినుంచి హిందూమతంలోని నుగుణాలు 311 
40 తుది మాటలు 327 
అన్యభాషపా పదములు 332 


eT Dam) 


మొదటి విభాగం 
యతమం౦ంణఖేనా అర్థం 


1 
మత నిర్వచనం 


నేను మతం అనేమాట చాడినప్పుడు అది కర ఉండ 
యొక్క అనుసరణ అనిశకాని, సాం పదాయిక మైన ఆఛార 
వ్యవహారమని కాని కాదు నా భావం. సర్వమత ములకూ 
మూలక ౦0దమై, మనకు మన సృష్టిక_రయొక్క- సాహో తార 
మును కలిగించే అనుభూతినే నేను మతం అని వ్యవహరిస్తాను. 
| ఎం. క. గాంధి, రచన : జోనెఫ్‌ జె. డోక్‌, 1909, ఛే. 7. 
మతం అనేది మనం ఆచరించే సర్యకార్యాలనూ 
ఆవరించాలి. మతం అంక ఇక్కడ వదో ఒక మత శాఖ 
మోద అభిమానం కాదు. వుత మనగా సర్భవిశ (మును 
పరిపాలించే (కమబద్గమైన ఒక నైతిక స్మూత్రమని అర్ధం. 
అది కనివించని శాసనం కావడం వల్ల దానిని తక్కువ 
వాస్తవిక మైనదిగా భావించ రాదు. అట్టి మతం హైందవ, 
ఇస్థాం, క్రైస్తవ మతములనూ తదితర మతము లన్ని టినీకాడా 
అధిగమిస్తుంది. అయితే అది వాటి స్థానమును అకమించదు. 
వాటి కన్నిటికిని మధ్య సామరస్య భావమును కలిగించి, వాటికి 

యా చార్థ్యతను చేకూరుస్తుంది. 
హారిజన్‌, 10-2-40, పే. 445. 


బై నా మతము 


మతం అంకే నా అర్ధం ఏమిటో స్పష్ట పరుస్తాను. 
ఇతర మతములన్నిటి కంశును హిందూవుతం నాకు ఎక్కువ 
(ప్రియతమమైనప్పటికిని, నేను మతం అని న్యనహరించేది 
ఆ హిందూవమతమున్నూ కాదు. ఆ హిందూవముతమును కూడా 
అధిగమించి, మనలో నిగూఢ మైన' అంతరసత్యంతో మనలను ' 
విడరాని విధంగా బంధించే నిత్యపన్నిత కారిణి అయిన ఒకా 
నొక |పభానాన్ని నేను మతం అని విలుస్తున్నాను. సంపూర్ణ 
మైన ఆత్మవ్య కృతను సిద్ధింప జేసుకొనే సాధనవూర్షంలో 
ఎంతటి కష్ట్రనష్టాలనుగాని లెక్కి_౦చని ఒకానొక మూనవాంత 
రత [_పవృ్తిని నేను మతం అంటున్నాను. అది మానవుని 
నిలువనీయకుండా ఆత శ్రస్వరోపాన్ని “తెలుసుకు నేటందుకు 
నిరంతరం పురికొల్పుతుంది. తన సృష్ట్రిక_ర్హను "తెలిసికొనుట 
కును, తన సృృష్టిక _రకును తనకునుగల పోలికలను అవగతం 
వేసిళొనుటకును అది మానవుని | పోద్బలపరుస్తుంది, 
= యంగిండియా, 12.520 “ఫే, 2. 
ఏ మానవుడుగాని మతం లేకుండా [బతకలేడు. 
తమ “హేతుశ_క్రియొక్క- అహంకారంతో మశానికీ, తమకూ 
ఏమీ సంబంధంలేదని ఉద్దాటించేచారు కొంద రున్నారు. 
వారు చెప్పేది “నేను గాలి పీలుస్తున్నాను గాని నాకు 
ముక్కు లేదు?” అన్నట్టుగా ఉంటుంది. హేతుశ క్రివల్లనై తే 
నేమి, అజ్ఞాతస్వభోవంవల్ల నై లే నేమి మూఢవిశ్యాసంవల్ల నై తే 
నేవి, మానవుడు తనకును పరమేశ్వరునికిని ఏదో ఒకవిధమైన 
సంబంధం వున్నట్లు అంగీకరిస్తాడు. ఎంతటి సంశయవాదికాని, 


మతమంశు నా అర్ధం త్రై 


నా_స్తీక వాది కానికూడా ఒకానొక _నెతికసూ తంయొక్క- అవస 
రాన్ని గు ర్తిసాడు ; దానిని ఆచరించుటవలన సత్సలికాలూ, 
ఆచరించకపోవుటవలన దుష్ఫలితాలూ కలుగుతాయని నమ్ము 
తొడు. నా _స్తికవాదిగా పేరువాందిన |బాడ్లా ఎల్లప్పుడూ తన 
లోతెన ఆంతరంగిక విశ్వాసంవై న ఆధారపడిన అభి పాయా 
లను పట్టుదలగా ఉడ్హాటిస్తూ వుండేవాడు. ఆ విధంగా తాను 
నమ్మిన సత్యాన్ని ఉగ్గడించినందుకు ఫలితంగా అ నేకకష్టాలు 
అనుభవించవలసి వచ్చేది. “సత్యము దానికి అబే | పతిఫలంి 
అని చెప్పి ఆతడు ఆయా కష్టనష్టాలను సంతోషంతో స్వీక 
రించేవాడు. దీనిని బట్టి చూ్వే, సత్యాచరణవలన కలిగే 
సంతోపానికి ఆతడు దూరుడని అనడానికి వీలుందా? అట్టి 
ఆనందం లాకికమైనదిశాదు; అది పారమాత్శిక సంయోగం 
వల్ల జనిస్తుంది. అందువల్ల మతంతో తనకు సంబంధం 
లేదనేవాడై నా మతవిరహితంగా జీవించడు, జీవించలేడు 


అని చెప్పాను నేను, 
యంగిండియా, 2లె.1.90, పే, 25. 


z 
నితియొక్క స్రాముఖ్యం 
హేతుశ క్తిని సంతృప్రిపరచనటువంటిదీ నై తిక ధర్మా 
నికి పతికూలమైనదీ అగు మతసిద్ధాంతాన్ని దేనినైనా సశే 
నేను విసర్డిస్తాను. అవినీతికరం -కానంతవరకూ ేతుదూర 
మైన విశ్వాసాలనుకూడా నేను సహిస్తాను. 
యంగిండియా, 21-7-20, పే, 4, 
సీతి అనే | పాఠిపదికను కోలోయామంచే మరుతుణం 
వనం మతధర్శాన్నే కోల్పోతాము. మతధర్శం నీతిని 
అధిగమించడం అనేది ఎక్కడా వుండదు. ఉదాహరణకి, 
అసత్యవాది, [కూరుడూ, నిగహళూన్యుడూ అయినవాడు 
డేవుడు తన పమోన వున్నాడని ఉక్హాటించ లేడు. 
యంగిండియా, 2కం11421, ఛే, 885. 
జీవితసంబంధ మైన సమస్యలను పరిగణించ నటువ౦టిది 
వాటి పరిష్కారానికి సహకరించనటువంటిదీ అయిన మతం 
మతం అనిపించుకొనదు. 
యంగిండియా, 7-55 పే. 164. 
మత విశ్వాసం గల మనిపియోొక్క. (పతిచర్యా ఆతని 
మత ధరా (ని పతిఫలించాలి, దేవునికి కట్టుబడి వుండడమే 
మతము. అంటే నీవు పీల్చే పతి ఊపిరికూడా చేవుని శాస 
నాసిక బద్ధమై వున్నదన్నమాట. 
హరిజన్‌, ఓలి=ిలీ4, “సీ, 28. 


రెండవ బిభాగం 
నా దుతానిక్‌ మూలకందయములు 
చె 


ఇంటివద్ద 

మా తండిగారు స్వసంఘాభిమాని. సత్య ప్రియత్యం 
సాహసౌదార్యగుణాలు కలిగినచాడేగాని, కొంచెం కోపిష్టి. 

ఆయనకు మతవిషయిక మైన నక్ష అన్షులేదు. అయి 
నప్పటికీ తరుచు చేనాలయానికి పోవడంవల్లా, ధర్శ్మపసం 
గాలు వినడంవల్లా చాలామంది హిందూవమతస్లులకు కలి 
మళవిషయికమైన సంస్కృతి నా తండిగారికి కూడా వుంది. 
కుటుంబమితుడ్రే న ఒక (బాహ్మణపండితుని సలహావై చివరి 
రోజులలో ఆయన గీతాపారాయణం వేయసాగారు. (సతి 
దినం పూజాసమయాన్ని ఆయన కొన్ని భగవద్దీతాశ్లోకా 
లను వళ్లెవేస్తూ వుండేవారు. 


మా అమ్మ విషయంలో నా మనఃఫలకొంచై న ముది 
తమై మిగిలిన : ప్రధానస్మృతి ఆమెయొక్క- భ క్కిపరత్యం. 
ఆమె చాలా మతవిశ్వాసం గల న్య క్కి. ఏ రోజునగాని 
'దెనపూజ చేసుకోకుండా భోజనం చేసి ఎరుగదు. ఆవు 
విధిగా రోజూ హచేలీకి- అనగా నై ప్యవ చేవాలయానికి- 
వెళ్లేది. నాకు జ్ఞ ప్తివున్నంతేనరకూ ఆమె ఎన్నుడుగాని 
చాతుర్మాస _వతావలంబన ఏమరినృుండలేదు. ఆమె కఠిన 
మైన (వతాలను పట్టి, వాటిని వెనుదీయకుండా నెరవేశ్చేది. 


8 నా మతము 


సు స్తీగా వున్నప్పుడై నాసశే నియయాలను సడలించి ఎరగదు, 
ఒకసారి అమె చాం| దాయణం వున్నప్పుడు సు నటే న సంగతి 
నాకు జ్ఞాపకం వు౦ది,. వంట్లో సుస్తీగా వున్నప్పటికీ ఆమె 
వతభంగం మ్మాతం కానివ్యలేదు. వరునగా కెంకుమూాడు 
దినాలు ఉపవాసం చేయడం ఆమెకు ఒక లెక్క-లోనిది 
కాదు, చాతుర్మాసం నెరపేటప్పుడు రోజూ వఏకభు క్తంగా 
వుండటం ఆమెకు అలవాటు. దానికితోడు ఒకొ-క చాతు 
ర్యాసంలో ఆమె రోజు ఏడిచి రోజు ఉపనాసదీక్ష కూడా 
పొటింవేది. ఇంకొక. చాతుర్శాసంలో సూర్యు దర్శనం 
అయి తేగాని భోజనం చేయనని నియమం వెట్టుకునేది. అట్టి 
దినాలలో పిల్లలమైన మేము సూర్యుడు కనిపించగానే మా 
అమ్మకు "తెలిపే ఆతురతతో ఆకాశంవైపు చూస్తూ నిలబడే 
వాళ్ళం. అవి వానలు ముదిశే రోజులు కావడంవల్ల సూర్య 
దర్శనం ఎంత దుర్గభమో అందరికీ తెలిసిన విషయమే. 
ఒకొక రోజున హఠాత్తుగా సూర్యుడు కనిపించగానే ఆముకు 
తెలపడానికని మేము ఏవిధంగా పరుగెత్తుకుని "వెళ్లే వారమో 
నాకు జ్ఞాపకం వుంది. అంతట ఆమె స్యయంగా చూచేం 
దుకు పరుగున వచ్చేసరికి, ఆ సూర్యుడుకాస్తా మరు™ా పోయి, 
ఆను భేజనంచేశే ఆశకూడా అడుగంటిపోయేది. ఆము 
మాతం సంతుష్టి గానే, “ఫరనాలేదు. ఇవాళ నేను అభోజ 
నంగా వుండడమే బై వచ్చ” అని, వెంటనే నిశ్చింతగా 
తన దైనిక విధులు నెర వేర్చుకొనడంలో నిమగ్నురాలయ్యేది. 

ఆత్మకధ, 1948, 3, 1219. 


4 
పాఠశాలలో 


నాకు ఆరు లేక వడు సంవత్సరాల వయస్సు మొదలు 
పదహారవయెడు వరకు పాఠశాలలో విద్యార్థి దశలో గడిపాను. 
అక్కడ ఒక్క మతవిషయం తప్ప తక్కిన అన్ని విషయాలూ 
బోధింపబటేవి. ఉపాధ్యాయులు ఏ |శమా లేకుండా బోధించ 
గలిగిన ఆ మతవిషయిక మైన జనం మట్టుకు వారినుంచి 
నాకు లభ్యంకాలేదు. అయినప్పటికీ పరిసరాలనుంచి అదీ 
ఇదీ వదో కొంత పరిజ్ఞానం నన స్యయంగా 'సేకరించుకుంటూ 
వచ్చాను. “*వుతంి అనే మాటను ఇక్కడ దాని అతి 
విశాలమైన అర్ధంలో, అనగా అత్మసంబంధ మైన జ్ఞానం 
అనే అర్థ ౦లో చాడుతున్నాను. 


వైన్లన సం పడాయంళో పుట్టివుండడం బట్టి నేను 
తరుచు 'హవేలీకి నెళ్లవలసి వుండేది. దాని మెరుగూ, 
ఆడంబరమూా నాకు ఇష్టమయీది కాదు. అంతేకాక అక్క-డ్ల 
అవినీతికరమైన పనులు జరుగుతూ వుంటాయనికూడా వింటూ 
వచ్చాను. దానితో అక్కడకు 'నెళ్ళడంలో అసక్తి నాకు 
పూర్తిగా పోయింది. అందుకని హవేలీవల్ల నా కిసుముం 
తెనా లాభం కలగలేదు. 


అక్కడ నాకు లభ్యంకానిది నా ముదుసలి దాది 
వలన నాకు లభించింది. చిరకాలంగా కుటుంబసేవకురాలుగా 
వున్న ఆమె నా యెడల ఎంతటి పేమ చూపేదో ఇంకా 


8 నా మతము 


నాకు జ్ఞాసక ౦లో నిలిచివుంది. దెయ్యములన్నా, భూతము 
లన్నా నాకు చాలా భీతావహం కలిగేదని యింతకుముంచే 
చెప్పానుగ దా. నా ముసలిదాది అయిన రంభ ఆ భయానికి 
ముందుగా రామనామం పునళ రణ చేయమని నాకు సలహా 
చేసింది. ఆమె చెప్పిన జొషధంలో కంటు నాకు ఆమెలో 
ఎక్కవ నమి శ వుండేది. అందుచేత ఆ చిన్నవయస్సులోనే 
చెయ్యాలన్నా భూతాలన్నా నాకు వుండే భయాన్ని తొల 
గించు కొనడానికని రామనామాన్ని పునశ్చరణ చేయడం 
| పారంభించాను. ఆ అభ్యాసం అప్పుడు స్వల్ప కాలమే సాగి 
నప్పటికీ, చిన్న నయసున నాటబడిన ఆ బీజం వ్యర్థంకా లేదు. 
ఈ నాడు నాకు రామనామం దిన్యాహధంలా ణపకోరిస్తున్న 
దంశకు అది ఆ సద్ద్ఫుదయ అయిన రంభ నాటిన బిజానికి 
ఫలితమే అని నేను భావిస్తాను. 

అన్నిటికన్నా నామనసు ఎదైన గాఢ మైన | పభావాన్ని 
అంకితం చేసిన అనుభవం మా తం|డిగారి సమహోొన్ని జు 
గుతూ వచ్చిన రామాయణ పఠనం. మా నాయనగాకు 
ఖాయిలా పడిన రోజులలో కొంతకాలం పోర్చుందరులో గడి 
వారు. అక్కడ (పతి సాయంకాలం ఆయన రామాయణ 
పఠనం వినేవారు. అది పకించేఆయన గొప్ప రామభక్రుడు. 
మధురమైన కం౦ఠం౦ కలవాడు. ఆయన దోహోలను (ద్విపాత్తులు), 
చౌపాయిలను (చతుష్పాత్తులు) గానంచేసి వ్యాఖ్యానించే 
చాడు, ఆ ధోరణిలో ఆయన తాను పరవళుడగుటయిశాక 


నా మశానీకి మూలకందములు చ్చి 


వినేనారిని కూడా తన్మయత్వంలో ముంచ స్తే వాడు. 
అప్పుడు నాకు పదుమూడేళ్ల (పాయం అనుకుంటాను. 
అయినా ఆయన పురాణ పఠనానికి నేను ఆనంద పరవళుత్ణో 
కావడం ఇంకా నాకు స్పష్టంగా జ్ఞాపకం వుంది. రామా 
యణం పట్ల నాకుగల గాఢమైన భక్తిభావానికి అబే 
పునాది. భక్తి సాహిత్యం అంతటిలోనూ తులసీదాసు 
చామాయణం ఆత్కప్టతమమైన [గంధంగా ఛావిస్తాను 
ఈనాడు నేను, 

చె సన్నివేశానికి కొలది మాసాల తర్వాత మేము 


రాజకోటకు వచ్చాము. అక్కడ రామాయణ పఠనం లేదు. 
అయినా (పతి ఏకాదశి రోజునా భాగవత పఠనం మ్యాతం 
నడిచేది. అప్పుడప్పుడు నేనుకూడా ఏనేవాళ్ళి. కాని సఠిత 
దానిని ఆకర్షణీయం చేయ లేకపోయాడు . భాగవతం యొక్క. 
భక్వ్యావేశ పభావాన్ని ఈనాడు |గహించాను. దానిని 
గుజరాతీ అనువాదంలో అత్యంత ఆస క్రితో చదివాను, 
"కాని ఇరువది ఒక్కా దినాల నిరశన దీవౌకాలంలో మూల 
గంధంలోని కొన్ని భాగాలను పండిత వుదనమోహన 
మాలవ్యాగారు పఠించగా' విన్నాను. అది విన్నప్పుడు, నా 
చిన్ననాడే కనక అట్టి భక్తిపరుని నోట దానిని వినగలిగి 
వుంచే అల్బవయస్సులోనే దానియెడల నాకు అభిరుచి ఏర్పడి 
వుంజేది గచా అని అనుకున్నాను. ఆ వయస్సులో మనస్సుకి 
నాటుకున్న అభిరుచులు మన స్వభావంలో లోతుగా వేరు 
పాతుకుంటాయి. నా చిన్నవయస్సులో ఇంకా ఈలాటి 


10 నా మతము 


సద్దంభాలయొక - పఠనం పినె అదృష్టం కలగకపోయిం జే 
అని అప్పుడప్పుడు విచారం కలుగుతూ వుంటుంది. 

మొ _త్రం మోద మేము రాజకోటలో వున్నప్పుడే 
నాలో పాందూోవతంలోని అన్ని శాఖలపట్ల, సోదర మతాల 
పెట్ల సహనభావానికి తొలిఫ్లునాది ఏర్పడింది. వీనుంపే, 


నా తలిదం[డులు ఒక్క హావేలీకి మూ; తమేకాక నీవాలయా 
నిక్రీ, రామాలయానికీ కూడా నెడుతూ వుండేవారు. సన 


- నాళ్ల మైన మమ్ముులనుకూడా తమతో అక్క_డికి తీసుకునె 
డమో తేక _పంపించడమో జరుగుతూ వుండేది. చె 
సన్యాసులు కూడా మా తండిగారి దెగ్గరకు వస్తూవుంజే 
చారు. జై నమతస్ల లం కానటువంటి మా వద్ద వారు ఆతిధ్యం 
పొందడానీకి కూడా అంగీకరిస్తూవుంజేవారు: నారు మా 
తం డిగారితో పారమార్థిక విప, షయాలూ, లౌకిక విషయాలూ 
కూడా చరి షు, 

మా తర డిగారికి ముసలం మి|తులూ, 
మిత్రులూ కరాడా వుండేవారు. చారు ఆయనతో తమతమ 
'మత ధరా శ్రలనుగూర్ని (న్‌ ప్రసంగిస్తూ వుండేవారు. వారి భాషణ 


లను _ ఆయన ఎప్పుడూ గౌరవభావంతో ఆలకించేవారు: 
తరుచు ఆయా విషయాలలో ఆస కి- కరూడా మూాశేవారు. 


చేను మా తం, డిగారికి ఉపచారం చేయడానికీ నియుక్త్త డన 

న్రరడడంవల్ల నాకు తరుచుగా అ (పెసరగాలను వినే అవకాశం ం 
కతుగితూ వురజేది. క్తేటువరటి సరదర్భాలన్నీ కలిసీ నాలో 
సర్యమత సహనభానాన్ని వెంపొందించుటకు తోడ్పడ్డాయి. 


నా మతానికి మూలకందములు 11 


ఆ రోజులలో ఒక్క కై స్సవ మతాన్ని. చూత 
నిపిద్దంగా భావించేవాళ్లే. దాని యెడల నాకొక విధమైన 
అయిప్థం వర్నడింది. అందుకొక కారణం వుంది. ఆ రోజు 
లలో మూ పైసూభాలు చేరువని ఒక ఏథి కోణాన్ని వాస్తవ 
మైషునరీలు నిలబడి హింధ్లూ మతస్థుల , వారి ఆరాధ్య 
చై వాలనూ ఢ్లూయబడుతూ ఉపస్యసి సిస్తూ వుండేవారు. అద్ది 
నాకు దుస్పహంగా తోచేది. వారి వాగ్దరణ నేను ఒశే 
ఒకసారి విన్నానని అనుక్టుంట్లాను. జ ఉానితో జ 
ఎన్నుఢూ వారి మాట్లలను వినే ఆసక్తి నశించింది. ఆ సమ 
రరూన్ని ఒక ేరుపొందిన హింధ్లూ సంఘీయుడు శై సవ 
మతంలో కలిసిపోయినట్లు విన్నాను, ఆయనకు మతం యిచ్చి 
నప్పుడు అయునచేత గొడ్డుమాంసం తివిపించ్లారసీ, మద్యం 
కాగించారనీ, ఆయన చేవంకూడా మార్పివేశారసీ, అప్పటి 
నుంచీ ఆయన దొరటోపీతో సహో ఐర్షోపీయ దుస్తు లతో 
ఛుసలుతున్ల్నా గని ఊరంతా చైప్పుకోడం మొదలు పెట్టారు. 
కః విషయాలు నాకు వాళ్లు మంశేలాగు చేశాయి. గొడ్డు 
మాంసం తినఢం, మధ్యం (తాగఢం, వేవష్వభాపలు మార్చు 
కొనఢం, ఏట్ళిని బలవంతంచేసే మతం వ మా! భమ్లూా మతం 
అనిపింఛుకొనదని తోచింది నాకు. ఆ [కొత్తగా మతం 
పుచ్చుకున్న ఆయన అప్పుడే తన చెడ్డల మ్లతాన్ని, వారి 
దుస్తులనీ చారి చేళాస్నీ తూలనాడ్లటరి ప్రారంభించినట్లు 
ఫూడా విన్నాను. ఈ సం్గగత్నులన్నీ నాకు "కై 9 స్త్పవభుతం 
అంకే అయిష్టం కలిగించాయి, 


12 నొ మతము 


దతర మతముల యొడల సహానభానం అలవరచు 
కున్నానన్న విషయాన్ని బట్టి అప్పుడే నాకు చేనునియందు 
సజీవమైన భ కి భావం ఏర్పడినట్లు అర్థంకాదు. 

అయితే నాలో ఒకటి మ్యూతం లోతుగా వేరుపాతు 
కుంది. అచేమిటంక్షే, అన్ని టికీ వైతికసూ్మూతమే మూలక౦ద 
మనీ, సర్వ నైతిక సూ తాలకీ సత్యమే సారాంశమని నమ్మే 
విశ్వాసం. సత్యం నాకు ఏకైక పరమానధి అయింది. ఆ 
భఛానం దినదినాభినృత్లై పొందుతూ వచ్చింది. దానికి నా 
నిర్వచ నంకూడా విశాలతరం అవుతూవచ్చింది. 

ఆ విధంగానే ఒక గుజరాతీ సీతిపద్యం నా మనస్సుకీ 
హృదయానికీ గాఢంగా హత్తుకుంది. దాని నీకిపాఠం 
అయిన “అపకారికి ఉపకారం” చవేయవమునే భావం నాకు 
మార్షదర్శక సూతం అయింది. ఆ భావం నాలో ఒక అవే 
శంగా పరిణమించి, డానికి అనేక విధములై న ఆచరణ పయో 
గాలు |పారంఫించాను,. ఆ అద్భుత మైన పద్యవాదాలు ఈ? 
(కింద పాందుపరుస్తున్నాను : 


గుక్కెడు నీర మొనంగినవారికి నుష్ట్రగు భోజన మొసంగండి, 
నమస్కరించిన వారికి నేలను సాస్త్రాంగంపడి (మొక్కండి; 
రాగినాణ మొక్కటి మీ కొనగిన బంగరుకానుల నీయండి, 
పాణము రక్షీంచినవారికి మీ (పాణమొనగ వెనుదీయకుడి. 
ఇవ్వీధి నే జ్ఞానుల భావణములు, చెయ్యూలు నుండును చూడండి: 
ఇంచుక సేవకు నిత్తురువారు పదింతలుగా (పతిఫలమండి; 
సర్వనరుల నొక్కటిగా జూతురు నొమ్యులె న ఉత్తమగుణులు, 
చెడ్డ యొనర్చినవారికి మంచినె చేకూర్తురు సంతోషమున, 


ఆశ్శకధ, 1948, పే, 47-51. 


5 
ఇంగాండులో విద్యార్ధిగా 
డ్రా ణు 


ఇ౦గ్గాండులో నా నెండవ సంవత్సరం ఉవికి ముగిసే 
ముందు ఇద్దరు దివ్యజ్ఞాన సమాజ సభ్యులతో నాకు పరిచితి 
కలిగింది. వారిద్దరూ అన్నదమ్ములు, అవివాహితులు, వారు 
భగవద్దీతేను గురించి నాతో పసంగించాకు. ఆంగ్ల భావలో 
ఎడ్విన్‌ ఆర్నాల్లు కోవి (నాసిన “సాంగ్‌ ౫ సలెస్టియల్‌ ” అనే 
భగ వద్దీతయొక్క- పద్యానువాదాన్ని ఆ సమయాన్ని నారు 
పఠనం చేస్తున్నారు. ఆ అనునాదం (పక్కని నన్ను సంస్క 
తంలోసి మూల ౫ ౦ధాన్ని చదవనలసినదిగా వారు కోరారు, 
నేను అంతనరకు ఆ అమర కావ్యాన్ని సంస్కృత వురాలం౦లో 
గాని, గుజరాతీ అనువాదంలోగాని చదివి నుండనందుకు 
చాలా సిస్టపడ్డాను. ఈ వరలో నేను గీతను చదివివుండ లేదని 
అప్పుడు వారికి చెప్పుకోవలసివచ్చింది. అయినప్పటికీ దానిని 
ఇప్పుడు వారితో కలిసి పించడం నాకు సంతోషకరయే 
అనిస్ని, నాకు వున్న కొలదిపాటి సంస్కృతే భాపూజ్ఞాన౦ 
తోటీ మూలంలోని పూర్ణార్గం అనువాదంలో ఎక్కడైనా 
లోపిస్తే చెస్పగలగ వచ్చుననిన్నీ వారితో అన్నాను. అ 
విధంగా వారితో కలిసి భగవద్దీతా పఠనం | పారంభించాను. 
గీత యొక్క రెండవ అధ్యాయంలోని 
If one ponders on the objects of sense........ 
Till purpose, mind and man are all undone.” 


[| నాముతము 


తనా శ్లోకాలు నా మనస్సున లోతుగా నాటుకున్నాయి., 
శ్రా నాటికీ అఫి నా చైవులల్లో (మ్రగుతూ వున్నాయి. 
భ్రగవద్దీత ఎంత కసూాత్య మైల (గంధమో ఆనాడు నాకు 
(గవ్యామ్లయ్లింది. ఆ భావము నాటినుంచి నేటివరకు నాలో 
చెరిగి పెరిగి ఈనాడు సత్యమైన జ్ఞా జానమున్ను ప్లాందుటక్షు 
అంధకుమించిన్ల (గంథవ్వింకొకటి లేదనే నమ్మిక నాలో 

రపడిప్తోయిరది. నాకు నీస్న సహక (న శుణాలలో అది 
నాకు అమూల్యంగ్గా సహకరీంచింది. వెన సేరొ గాన్న 
ఆ సోదరులు నన్ను ఎడ్విన్‌. ల్తర్వాల్లు కి _ాసిన “లై క్‌ 

ఫ్‌ ఏసియా”? (“ల ఆసియా జ్యోతి” అనే బుద్గచరి| త్ర కావ్యమును 
కూడా చదువలసినదిగా పోత్సహిరనారో. ఆ రచయితే ఈ 
"ంఢవ గ్లంథమున్లు | కూడా వాసి వున్నట్లు అంతవరకూ 
నేను ఎరగ్గను. ద్షీనిని నేన్లు భృగవద్దీతను పఠించినకంకుకూడా 
ఎక్కువ ఉిత్చుకతత్తో! చదిపాను.' ఒకసారి మొదలు పెట్టిన 
తరువాత చివర్షిడ్దాక్వా వధ్గల లేకపోయ్యాను. 


౪ క 


ఆ స్లోదర్నుల (వదుల ఫలితంగా నేను వృుడాం 
ఛ్లావట్కీ్స్స్‌ (వాసిన Key to Theosophy (బెవ్యజ్ఞూవ (వవే 
విక అన్లు 'గంథమున్లు కూడా చదివ్‌న జ్ఞాపకం, ఇది నాలో 
హింధూమళమున్లు గూర్చిన (గంథాలను ఇంకను ఛదువ 
వలెన్షనే కుతూహలాన్ని పురికొల్పింది. అంతేకాక, హిందూ 
నుతం మూఢవిశ్వాసప్పూర్షితమ్మని ఛైపుతూ నై.) సృవ మిషన 
వీలు చేశే (ప్రచారం వలన్ల న్లాల్లో కలిగిన అపోహను ఈ 
(గంథం తొలగ్గించింది. ఆ సమయాన్నే ఒక శాఖాహార 
భోజనశాలలో మాన్ఫెష్టరు పట్నుంనుంచి వచ్చిన సచ్చీలు 


నా మతానికి మూలకందములు 15 


జైన ఒక శె కన వ ముత స్టునీ కలుస్తుకొనడం జరిగింది. అతడు 


వస వ మతాన్ని గురించి నాతో (పనంగించాకు, అతనికి 
నా రాజకోట అనుభచాలను గురించి చేప్పాను: _అతకు విని 


చాలా బాధపడ్డాడు, “నేను శాకాహారిని: చేను మద్యం 
(తాగను. ఇలా లేష్ప శ ED సృవులు మద్యమారసాలు తీసు 
కుంటారన్న మాట నిజమే: అయి శే మాంసం తిననలసినదని 


గాని, మద్యం తాగవలసినదనిగ్గాని మా మత [గంథాలు 
ఆచేశించి వుండ లేదు. మిరు బై బై_.బిలుచదివి చూడండి” అని 


అన్నారాయన. ఆయన సలహా అంగీకరించాను. ఆయన 
నా కొక అ విలు పతిని సంపాదించి వెట్టారు. 

Book of C Genésis (బె విలులో ట్ట 
"తెలిపే అధ్యాయం) చదీవాను. ఆ అధ్యాయాన్ని, దోసిని 
అనుసరించిన mos ఎప్పుడు చదివినాగాని నిద 


ముంచుకివచ్చేది. వమిా మనసు కెక్క_కపోయనా, ఆసక్తి 
స ఎట్లానో కష్టంమోాద, చదివానని చే స్పగల 


గడం నిమి త్తం, అంప మిగిలిన భాగాలుకూడా చది 
వాను. Book of Ninibeis తచే అధ్యాయర ఆసలు చదన 
డానికే అయిష్టం పుట్టింది: 

శాని New న భాగం చదవగానే వేను 
వీధమైన అభిప్రాయం ఏర్పడింది. ముఖ్యంగా Sermon on 
the Mount (కొండపై ధర్మః పసంగరి నా హృదయాన్ని 
చూరగాన గలిగింది. చానిని ఛగవద్దీతతో పోల్చుకుని 
మాచుకున్నాను. “But I say unto you, that yon 


16 నా మతము 


resist not evil; but whoever shall smite thee on 
thy right cheek, turn to him the other also. And 
if any man take away thy coat let him have thy 
cloak too.” (“ఇదిగో నే చెప్పేమాట వినండి. చెడ్డను 


ఎదుర్కొ-నక౦డి; మో కుడిచెంపపై న కొట్టినవారికి రెండవ 
చెంపకూడా అందియ్యండి. ఎవరుగాని మో అంగీని ఊడ 
దీసుకువో తే మా అంగరఖానుకూడా వారికి సమర్పించండి”.) 
అనే వాక్యాలు నాకు అమితానందం కలిగించాయి, 
శ్యామలభట్టు విరచితమైన, “గుక్కెడు నీర మొసంగిన 
వారికి సుష్టగు భోజన మొసగండి,” వగైరా పాదాలను 
జ్ఞప్పికి తెచ్చాయి. నా తరుణ మనస్సు భగ వద్దీతను, బుద్ధ 
చరి! తను (Light of Asia), కొండనై (పస౦ంగమును 
(Sermon on the Mount), ఈ మూడింటి యొక్క బోధ 
నలను సమోకరిం-చడానికి (పయత్నించింది. త్యాగం అన్నిటి 
కంశు ఉత్తవుమైన మతధర్మం అనే భావన నా మనస్సును 
జాగా ఆకర్షించింది. 


ఈ [(గంధావలోకన౦ వల్ల నాలో ఇతర మత పవ క్తల 
జీవితాలను గురించి చదవడానికి కుతూహలం శనేశెత్తింది, 
శార్లయిల్‌ |నాసిన Heroes and Hero-worship (వీరులు- 
ఫిగపూజ) అనే గంధాన్ని చదవమని ఒక మి తుడు నాకు 
సలహా చేశాడు. *ఏరుడగు (పవక్ష్ర” ఆనే అధ్యాయాన్ని 
చదివి మహమ్మదు _పవక్షృయొక్క_ గొప్పతనమును, వీరత్య 
మును, తపోనియత మన జీవితమును గురించి తెలుసుకున్నాను. 


1౮] నా మతానికి మూలకందములు iT 


మత విషయాలతో నా పరిచయము అప్పటిలో అంత 
హంస ముందుకు సాగడానికి అవకాశం చేశపోయింది. నా 
వరీతచదువు ఇతర వ్యాసంగాలకు తావొసగక పోవడమే 
దానికి కారణం. అయిళే, ఇంకా చాలా ముత గంథాలు 
పఠరించనలసి వ్రృున్ను దనీ, పథాన మతము లన్నిటిని గురించీ 
తగినంత పరిజ్ఞానం కలిగించుకొనవలసి వున్నదనీ మాత్రం 
మనస్సులో నిశృయించుకున్నాను. 
ఇక నాస్తిక మతమును గురించి కూడా తెలుసుకొన 
కుండా వుండటం ఎలాగ? వాడ్తాను గురించీ ఆయన 
నా స్పికవాదాన్ని గరించి విద్యావంతులై న భారతీయులలో 
వినని వారుండరు. చానిపేరు పి పి లేదుగాని, ఆ విషయ 
మును గుకించికూడా ఏదో ఒక ప కం చదివిమాచాను. 
అది నన్నేమో కదపలేదు. అంశ నేను నాస్తికత అనే 
సహారా ఎడారిని అప్పటికే డాటిపోయానన్నమాట. 
ఆత్మకధ, 1948, పే. 90-98. 


క్‌ 
రాయి చందిభాయి 

రాయిచంద్‌ భౌయి న్యావారం లశులమోొడ నడుస్తుంది, 
ఆయన ముత్యాలూ, వ|జాలూ వ్యాపారంలో నిహ్లైతుడు, 
ఆయన పరిప్కా-రానికి అందని వ్యాపార సమస్య ఉండదు, 
అయితే ఈ విషయాలన్నీ కావు ఆయన జీవిత చ కాని! 
శేందం, పగమేశ్యర సాశాశ్రారం పొందవలెననే తృప్ష్యయే 
ఆయనకు చై తన్యకేందం. ఆయన పని బల్లమోాద వుండే 
వస్తువులలో వదో ఒక మత గంధమూ, ఆయన దినచర్య 
పుస్తకమూ మా।తం తప్పనిసరిగా వుంటాయి. న్యాపారప్పు 
పనులు ముగిసిన మరుతణం ఆయన ఆ మత గంధాన్నో లేక 
తన దినచర్య పుస కాన్నో తెరుస్తారు. (పచురణ పొందిన 
ఆయన రచనలలో చాలా భాగం ఈ దినచర్య పుస్తకంలో 
ఆయన (వాసుకున్న అంశాలే. వ్నెష్టమెన న్యావార సమస్యల 
చర్చ పూర్తి అయిన వెంటనే పారమాత్నిక రహస్యాలను 
గురించి రచన సాగించగలిగిన వ్యకి నిజమైన సత్యాన్వెష 
ణాపరుడై. వుండవలెనే గాని, కేవలం న్యాపారస్థుడు కా నేరడు, 
ఒకటి "రెండుసాన్లు మ్యూతమే కాదు, అనేకసార్లు ఆయన 
ఆ విధంగా న్యాపారపు పనుల మధ్య పారలౌాకిక వ్యాసంగా 
లలో తన శ్రయుడై. వుండడం నేను గమనించి వున్నాను. 
ఆయన ఎన్నడుగాని తన మానసిక సమరసభావాన్ని కోల్చో 
వడం నేను చూడలేదు. ఆయనకూ నాకూ కలిపే ఏ విధ 
మైన చ్యాపారబంధంగాని, స్వార్థ సంబంధంగాని లేదు. 


నా మతానికి మూలకందములు i9 


అయినపష ఎటికీ అయనతో బహు సన్నిహితమైన అనుబంధాన్ని 
చేను అనుభవఏంచాను. ఆ రోజులలో చేను కేవలం శేసులు 
లేని చ్యారిస్టరునై. వున్నప్పటికీ, ఆయనను వేను చూడడానికి 
వెళ్ళినప్పుడల్లా నాతో ఆయన చాలా గంభీరమైన మత విష 
యాలను గురించి చరి స్తూ వుండేవారు. ఆ సమయాన్ని 
నేనింకా చీకట్లో తారట్లాడే స్థితిలోవుండి, మత విషయిక 
మైన చర్చలలో ఇంకా చెప్పదగిన ఆసక్తి యేమో వెంపొం 
దించుకుని వుండకపోయినప్పటికీ, ఆయనతో జరిగే సంభా 
పణలు మాతం నాకు చాలా ఆకర్షణీయంగా వుండేవి. 
అటు పిమ్మట, ఈ మధ్యకాలంలో, చేను చాలామంది మత 
నాయకులనూూ, |పబోధకులనూ కలుసుకొని వున్నాను. వివిధ 
మతములమయొక్క-_ ఆచార్యులనూ కూడా కలిసేందుకు పయ 
త్నించాను, కాని చారిలో ఏ ఒక్కొ-రుగాని రాయిచంద్‌ 
భాయి నావై చూపిన (పభావాన్న్ని చూపజాలిననాయు వేరు. 
ఆయన పలుకులు సూటిగా నా మనసున నాటుకొన గలి 
గాయి. ఆయన నైతిక గాంభీర్యంతో సమానంగా ఆయన 
యొక్క- ధీశ కికూడా మన గారనభావాన్ని చూరగొన గలి 
గది. ఆయన ఎన్నడుగాని బుద్ధిపూర్వకంగా నన్ను తప్పు 
దారిని చెట్టడని, తన లోలోపలి ఆంతరంగిక భావాలను 
నాకు నెల్లడిస్తాడనీ ,నా మనస్సులో విశ్వాసం ఏర్పడింది. 
అందువలన నా అధ్యాత్నిక జీవితపు క్ట తణాలలో నేను 
ఆయసను నా సంరతుకునిగా భావిస్తూ "వచ్చాను. 


20 నా మతము 


ఆయన యెడల ఇంత గారవభావం నాకు ఏర్పడి 
వున్నప్పటికీ, నా హృదయపీకంమాద ఆయనకు గుషస్థానం 
మాత్రం ఒసగశేకపోయాను. ఆ సింహోససం ఇంకను కాళ 
గానే ఉండిపోయింది, నా అన్వేషణ సాగుతూనే వుంది, 

ముగ్గు ఆధునిక భావుకులు నా జీవితం మోద తవు 
త్మీవపభానాన్ని న్యూ దవేసి, నా మనస్సును ఆకర్షి ౦చాను. 
ఒకరు, సజీవ సంపగ్క-ం0గా(రా శీ రాయ్‌ చంద్‌ భాయి; 
వువొకరు, ‘The kingdom of God is within you”, 
(“చేవుని రాజ్యం స ఆఅంతరంగంలోనే వున్నది”) బే 
(గంథం ద్వారా టాల్‌ స్తాయి; “Unto this last” (“ఈ 
తుది ఘట్టానికి?) అనే పుస్తకం ద్యారా రష్కజన్‌ * 


అత్మకద, 19468, వే, 112-14 
(6 


7 
దకిణాఫ్రికాలో 

అజ షో 
నా జీవిత భవివ్యత్తును గురించి (శ్రీ బేకర్‌ ఆదున్దా 
పడుతున్నాడు. ఆతడు నన్ను వెల్సింగన్‌ క న్వెన్ష నుకు తీసుక 
వెళ్లాడు. నుత్యపబోధానికి లేక ఆత్మపారిశుధ్యం నీమిత్సం 
పాబస్టెంటు (కై సృవులు, కొలది సంవత్సరాల కొకసారి, 
అటి సమావేశాలు వర్పాటు చేస్తూ వుంటారు. ఈ కాగ 
ప్‌ మ § 
కమాన్ని మతపునరుజ్జీవనం "లేక పునరుద్ధరణ అని అనవచ్చు. 
ఈ వెల్సింగ్టను కన్వెన్షన్‌ అటువంటి ఒక సమావేశం. ఆ సభ 
లలో (పదర్శితమయ్యే * భక్షిపారవశ్యపూరితమైన నాతావర 


నా మతానికి మూలకందములు లే 


అమూ, దానికి వచ్చిన జనంలో న్య క్రమయ్యే ఉత్సాహ 
హార్సిక భావాలూ నన్ను త్రై స్కవమాతే౦యొక ఆలింగనం 
లోసికి ఆకర్షి ౦చగలుగుతాయని నీ "బేకర్‌ ఆశ పడ్డాడ్డు. 

ఈ సభ భక్తిపరులైన త్ర్‌సు వమతేస్థులు చేశే సమా 
చేశం. చారి విశ్వాసారిశయాలు నాకు చాలా ఆనందం. కలి 
గించాయి. నారిలో చాలామంది నా నిమిత్తమై (ప్రార్థనలు 
చేస్తూవున్నుట్లు కూడా గవునింఛాను. నారు పాడిన పాటలు 
కొల్ని. "చాలా హృద్యంగా నృనాషాయి. వాటిని నారు 
మిక్కిలి (శ్రావ్యంగా కూడా పాడారు. 

సమావేశం మూడు రోజుల పాటు సాగింది. దానికి 
హాజరై నదారి భక్తిభావాన్ని నేను గహించాను. కాని 
నా విశ్వాసాన్ని, నా మతాన్నీ మూర్చుకొననలసిన అవసరం 
వూతం నాకు గోచరించలేదు. జేవలం క్రైసువ వుతం 
పుచ్చుకుంశునే సరం లభ్యమవుతుందని, ముక్తి కలుగు 
తుందసి నమ్మడం నాకు అసాధ్యంగా తోచింది. కొందరు 
వుంచి కై సృవమ్మితులతో ఈ అభి పాయం. ణు వలిబుచ్చే 
సరికి నారు పాపం, వాలా నిర్భంతపోయారు. దానికి చేను 
చేయగలిగిన చేమో లేకపోయింది. 

నా చిక్కులు లోతైనవి. జీససు ఒక్క-డే చేవుని 
పు తుడుగా అవతరించినవాడనీ, ఆతని విశ్వసించినవారి శే 
అమరత్వం సిద్ధిస్తుందని నమ్మడం నాకు శక్యంగాని ఏహయ 
మయింది. చేనునికి పుతుశే వుంకే మనమంతా ఆతని 


ల్ల నా నుతము 


ప్యుతులమే అన్రుతాము. ఏసు క్రీస్తు చేవుని పోలిననాడినిగాని 
డేనడే అనిగాసి తే. అప్పును మూనన్ర లందరూ 
కూడా "దేవునిపోలినవారు కాగలరు. లేదా దేవుడే కాగలరు, 
జీససు తన మృతివలనను, తన రక పాతేము వలనను లోకపు 
పాపాలకు పాయక్సి త్తే 'మొనర్చియున్న సు అక్షరాలా నమ 
డానికి నా హేతుశ కి, అంగీకరించ లేకపోయింది. అలంకారిక 
దృస్ట్వనిబట్టి చూస్తే ఆ మాటలో కొంత సత్యం ఉండ 
వచు*ను. తరాంత, కె స వ సిదాంతం పికారం మాన 

లకు a త సా. ; a జీవులకు be 
నాటికి మృత్వువంశు సంపూర్ణ మైన శూన్యమే. నొ 
విశ్వాసం దానికి విరుద్ధ మైనది. జీససును అత్భెబలీదడానం 
ఒనర్నిననానిగా, త్యాగమూర్తి దా క (పబోధకు 
నిగా చేను అంగీకరించగలను ; అంతేగాని లోక ంభో జనిం 
చిన మూనవులలోక ల్లా ఉత ల ఎఘ్రసునువునిగా అంగీకరించ చేను. 
లిలువమోాది ఆతని మృతి లోకమున కొక ఆన్హపష్టుమైన గుణ 
పారం; అంతేకాని డానిలో ఒక నిగరాక నమూ అద్భుతమూ 
అయిన [పభావమేదో ఉన్నదని నా హృదయం ఒప్పుకొన 
లేకపోయింది. ఇతర వుతములలోేని భక్కుల జీవితములలో 
దొరకని (పత్యేకత వదిగాని క్రైస్తవ భకైల జీవితములలో 
నాకు లభ్యంకా లేదు. కెంస్తవులలో ఏవిధమైన పరివర్తన 
కలుగుతుందని అంటారో అట్టి బే ఇతర వల జీవితాల 
లోనున్న్యూ నేను కూత ను తాత్వికంగా a 
సిజ్ధాంతాలలో అసాధారణత ఏమో లేదు. త్యాగ 


గ్ర కం 


నా మతానికి మూలకంద ములు ల్లిర్తి 


నుంచి మానే హిందూమతస్థులే (కెస్సవులను చాలా అధి 
గమించినట్టు నాకు తోచింది. కై) స్తవమే సంపూర్ణ తగల 
మతమని, ఇతరమతము లన్నిటికంశాను ఉత్కృస్ట్రత గలడసీ 
అనుకొనడం నాకు సాధ్యం "కాలేదు. 


నా మానసికమైన ఈ మధనను గురించి నా _క్త్రైస్తన 
మి తులతో చర్చించాను. కాని వారి సమాధానములు నన్ను 
సంతృప్తి పరచ లేక పోయాయి. 


మతంగా గాని, సరోో్టత్కాప్ట్రమైన మతంగా గాని నేను అం 
గీకరించ జాలకపోయానంకేు, హిందూమతము నెన 
అప్పుడు ఆ విధంగా భావించవచ్చునన్ను ఏశా(సమున్నూ 
నాలో ఏర్పడి వుండలేదని కూడా చెప్పవలసి వుంటుంది. 
హిందువులలో లోపాలు నాకు _పత్యతుంగా కనిపిస్తూనే 
వున్నాయి. అస్పృశ్యతను హిందూవుతంలో ఒక భాగంగా 
పాటించవలసి వున్నయెడల, అది దానిలో ఒక కుశ్లన 
అంగం౦ంగా భావించవలసి వుంటుంది, అసంఖ్యాక మైన శాఖా 
ఖదాలూ, వర్ష భేదాలూ వుండడం కూడా నాకు సమర్థ 
నీయంగా కనిపించలేదు. వేదములు కేవలం చేవుడు ఉచ్చరిం 
చిన వాక్కు. అనడంలో అర్థమేమిటి 1 అవి చేవుని నాక్క- 
యినచో బైబిలు, కొరానుకూడా ఎందుకు దేవుని వాక్కు 
కాకూడదు ? 


ర నా మతము. 


నా కైస్తవమితులవలెనే నా ముసల్మాను స్నెప 
తులు కూడా నన్ను తను వమతంలోనికి మార్చుటకు పయ 
త్నిస్తూ వచ్చారు, అబ్దుల్లా చేత్‌ ననున్న ఇస్తాం మతమును 
గురించి చదువుమగి కోరుతూవ్రండేవాడు. అతడు సర్వదా 
దాని స్యారస్యాలనుగూర్చి వదో ఒకటి చెపుతూనే వుండే 
చాడు. 

నా యీ క్లిష్టసమస్యలను గురించి రాయిచంద్‌ 
భాయికి వెల్లడిస్తూ లేఖ (వాశాను. హిందూ చేశంలోని 
ఇతర మకాధికారులతోకూడా ఉత్తర పత్యుత రాలు జరిపి 
వారినుంచి జవాబును పొందాను. రాయిచం౦ద్‌ భాయి వ్రాసిన 
లేఖ మాతం నాకు కొంచెం ఉపశాంతి యిచ్చింది. ఆయన 
నన్ను ఓరివితో నండి హీందూమతమును గురించి మరి 
కొంత లోతుగా పరిశీలన. జరపవలసినదిగా సలహాచేశారు 
“విషయాన్ని నిప్బాశీకద్భఫ్టితో ఆలోచించగా హిందూ 
మతంలో వున్నంత నిశితమూ గంభీరమా అయిన తాత్విక 
చింతనగాని, అత్మసామా త్కారంగాని, ఉ దారగుణంగాని 
మరే వముతంలోనూ లేదని నాకు విశ్వాసం కలిగింది” అన్నది 
ఆయన |చాసిన జనాబులోని ఒక వాక్యం. 


చిట్టచివరకు నా క్రైస్తవమ్మితులు నాకు ఉబేశించిన 
మార్షం శాక నేను వరొకదారి |త్రొక్కి-నప్పటికీ, వారు 
మతవిషయిక మైన అన్వేహణ నాలో మేలుకొల్పినందుకు 
మాతం నేను వారికి సర్వదా కృతజ్ఞ భావం కలిగినన్న్నా ను, 


[4] నా మతానికి మూలకందములు 35 


వారితో నాకో కలిగిన సంపర్క-౦యొక్కొ విలువను ఎల్లపుడూ 
స్టరణలో వుంచుకుంటాను. 
అత్మకథ, 1948, 16 TE. 


నేను (పయాణానుభచాన్ని పొంచే నిమిత్తమూ, 
కథియవాడులోని కుతం[తములనుంచి తప్పించుకునే నిమి 
తృమూ, నా జీవనోపాధి ఆర్టీ ంచుకునే నిమిత్తృమూ దశ్నీ 
ణాఫికా వెళ్లాను. కాని ఈవరలో చెప్పినట్లుగా అక్కడ 
చేన్రని గురించిన అనేషణలోనూూ, ఆత్మజ్ఞానకోధనలోనూ 


పడ్డాను. 


క్రైస్తవ మితులు-నాలో శేకెత్తించిన జ్ఞాన తృష్ణ 
ఒక తీరని దాహంగా పరిణమించింది. నేను. తూస్మీ భావం 
వహించినా వారు నన్ను స బుగా ఉండనీయరు. 


జాం గ్ర 

నా మతవిషయికమైన ' ఉత్తర (పత్యు_త్తరాలు నడు 
స్తూనే వున్నాయి. రాయిచంద్‌ భాయి నాకు దారి చూపు 
తున్నారు. 'మేక్చుముల్ల రు రచించిన “India- what can 
it Teach us? గహిందూటబేశము - అది మనకు వమి 
బోధించగలదు+) అను | గంఛాన్నీ, దివ్యజ్ఞాన సమాజంవారు 
పచురించిన ఉపనివత్తుల (ఆంగ్ల) అనువాదాన్న్‌ నేను 
ఆస క్రితో చదివాను. ఇవన్నీ హిందూవుతం పట్ల నా 
గారవభాచాన్ని వెంచాయి.. హిందూమత ౦యొక స్టార 
న్యాలు నాకు అవగాహన కాసాగాయి. అయినా అందువల్ల 


26 నా మతము 


నాకు ఇతర మతములపట్లు వ్యతిశేకభావం కలగలేదు. వాషీం 
గన్‌ ఇర్వింగ్‌ [నాసిన “Life of Mahomet and his 
successors” (“మహమ శ్రదు జీవిత చరిత - అతని వాక 
సులు అనే (గంథాన్నీ, కార్లయఖలు మహమ్మదు [ప్రవ 
కను స్తుతిస్తూ |వాసిన వ్యాసాన్నీ చదివాను. ఈ | గంథాలు 
మహమ్మదు పట్ల నా గౌరవాన్ని చెంచాయి. పీటితోపాటు 
“జరాధుగ్తా [ప్రవచనములు అనే మరొక గంథాన్నికూడా 
పఠి౦చాను. 

ఈ విధంగా వివిధ మతములను గూర్చి నా పరిజ్ఞా 
నాన్ని పంచుకున్నాను. ఈ |గంధథపఠనము నాలో ఆత 
పరీతను పురికొల్సి, నాకు ఆయా పరంళీలనలలో మనసు 
"కెక్కిన విషయాలను ఆచరణలో వెట్టి మాచే అభ్యాసాన్ని 
చెంపౌందించింది. ఇళ్లు హైందవ (గంథాలనుబట్టి నేను 
బోధపరచుకొన గలిగినంతవరకు కొన్ని యాగాభ్యాసాలను 
కూడా చేయ నారంభించాను. కాని ఈ విషయంలో 
ఎక్కు-న దూరం పోలేకపోయినందున, హిందూ దేశానికి 
తిరిగి వెళ్ళిన విమ్మట ఎవరో ఒక మంచి సాధకునిసహాయంతో 
ప్రారంభిద్దామని నిశ్చయి౦చుకున్నాను. ఈ కోరిక ఎన్నడూ 
తీరనేలేదు, 


టాల్‌ సాయి (గంథాలు కూడా నిశితంగా పఠించాను, 
“The Gospel in Brief-what to శం (“క్షు పరూపంలో 
వై స్తవ (పవచనాలు--విధ్యు క మేమిటి 7% అనేదీ, ఇతర 


నా మశానికి మూలకందములు వి 


పుస్తకాలూ నా మనసుకు బాగా నాటుకున్నాయి. విశ్వ 
జనీనమైన |శేమభావంలో ఎన్నెన్ని సిద్ధులు ఇమిడి వున్నువో 
చేను మరీమరీ [గహించసాగాను. 

ఆత్మకధ, 1948, పే, 19/90. 


1898 సం. లో నాకు వ)_స్హవ మి తులతో ఆ_ప్పమైన 
సంపర్కం వీర్పడినప్పటికి నేను కేవలం సాధకుని (పారంభ 
దశలో వున్నాను. వారు జీససు సంబేశాన్ని నా మనసుకు 
హృత్తించి, నన్ను న్వీకరింపజేయవలెనని గట్టిగా ప్రయత్నిం 
చారు. నేను అడకువతోనూ, గారవ భావంతోనూూ, తెరచు 
కున్న హృదయంతోనూ వారి మాటలు వినే (శోతగా 
వున్నాను. ఆ సమయంలోనే నేను సహజంగా హిందూ 
మతమును గురించి నా శాయశక్తులా [గంధావలోకనం 
చేయడంతోపాటు ఇరత మతములను కూడా అవగాహన 
చేసుకొనుటకు కృషి.-చేశాను. 


1908 సం. లో ఆ పరిస్థితి కొంతవరకు వూరింది. 
దివ్యజ్ఞాన సమాజపు మిత్రులు నిజంగా నన్ను తమ సమాజం 
లోకి ఆకర్షి ంచవలెనని ఉద్దేశించారు. అయితే హిందూ 
మతస్థుడ్ననైన నా నుంచి కొంత తెలుసుకొనవలెనని మా త్రమే 
చారి కోరిక, దివ్యజ్ఞాన (గంథ సాహిత్యమంతా మాందవ 
(పభావంతో నిండి నిబిడీకృతమై చవుంటు౦ది. అందువల్ల 
నా నుంచి సహకారం లభించగలదని చారు ఆశించారు, 
నాకు సంస్కృత భాషాజ్ఞానం చెప్పదగినంత "లేదనీ, హిందూ 


os నా నుతముూ 


మత |గంథాలను నేను మూలంలో చదివినుంశ లేదనీ, 
భాపాంతరీకరణాలతో నె ననా నా పరిచయం మిక్కిలి స్వల్ప 
మసి వారికి విశదం చేశాను. కాని నారు పూర్వసంస్కారం. 
లోనూ, పునర్ణన్మలోనూ విశ్వాసం కలవారు కావడంవల్ల 
చేను కొంతవరకైనా తమకు సహాయకిరం కాగలనని భావిం 
బారు. దానితో నేను వారిమధ్య చిరుచేపలలో ను తస్మా 


తారంలాగు అయాను. ఈ తాలూకు మతులు కొందరితో 

కలిసి సాంమో వివేకానందుని 'రాజయోాగముిన్న్యూ, మరి 
కొందరితో కలిసి ఎం. ఎన్‌. ద్వివేదివిరచిత “రాజయోగ 
ముిన్నూ చదువనారంభీంచాను. ఒక మి తునితో పతంజలి 
యోగసూ|తములను, చాలామందితో కలిసి భగవద్దీతను 
పఠించడం జరిగింది. మేమందరమును కలిసి |శ్రజ్ఞాభకు లతో 
[గంథపళనం సాగించే ఒక విధమైన అశ్వేవకుల కూటంగా 
వర్పడ్డాము. నాకు పరమాకర్ష కమైన గీతంలో ఈవరలోనే 
నాకు విశ్వాసం ఏర్పడివుంది. ఇప్పుడు నేను దానిలో ఇంకా 
లోతులు తరచిమాడడం అవసరమని గుర్తించాను. నా దగ్గర 
వున్న ఒకటి రెండు అనునాదాల సహాయంతో సంస్కృతే 
మూలమును అర్థ ౦ చేసికొనుటకు | పయల్నించాను, రోజూ 
ఒకటి రెండు శ్లోకాలు కంఠ స్తం చేయాలని కూడా నిశ్చ 
యించుకున్నాను. నా ఉదయకాలపు కాలకృృత్యముల 
సమయం ఈ పనికి వినియోగిస్తూ వచ్చాను. ఈ పని మొత్తం 
ముప్పది అయిది నిమిపొలు స్త సుకునేదిి-- పదిహేను నిమి 
సూలు దంతథావనానికీ, ప్రరదై. నిమిషాలు స్నానానికిస్నీ. 


నా మఠానికి మూలకంద ములు ఓలి 


మొదటి పని పాశ్చాత్యుల పద్ధతిని నిలబడి చేసేవాణ్లి, అందు 
వల్ల ఎదటి గోడమీద కీశాక్షోకాలు (నాసిన తన అ 
లను అంటించి, జ్ఞైప్వికి రానప్పుడు వాటిని చూచుకుంటూ 
అవి వల్లెవేశే సేవాల్ణి. ఆ రోజు కంళ_స్తం చేయవలసినవి చేయు 
టకును, షప. ఇ జ్ఞాపకం చేసికొనుటకును ఆ సమయం 
సరిపోయేది. ఆవిధంగా చేను పదమూడు అధ్యాయాలు 
కంఠస్థం చేసినట్లు జ్ఞుపకం. ఈ గీతాపఠనం నా మిత్రుల 
మోద ఎట్టి పభావం చూవినదీ వారే వెస్పగలరు; కాని: 
నా స్వవినయంలో మాతం గీత నా యొక్క సర్వ ప్రవర్త రన 
లకును ఫొరపొె [ములేని మార్లదర్శనిగా పరిణమించింది. 
నాకు బోధపడని ఆం గేయపదాల అరం తెలుసుకొనుటకు 
ఆంగ్ల పదకోశం తిరగ వేయడం వ: రీతి అభ్యాసమో, _అజే 
రీతిగా నాకు జీవితరంగంలో కలిగ సర్యవిధములై న సంచే 
హోలకూ, సమస్యలకూ ఈ భగవద్దీత అనే ప్రవర్కన కోశాన్ని 
తిరగచేశేవాణ్లి. “అపర గవాం, “సమభావం” వంటి పదాలు 
నా మనస్సును గ టిగా పట్టుకు నేవి. ఆ “సమభాచాన్ని” అల 
వరచుకొనడమూ, నిలుపుకొనడమూ ఎలాగ అశేది సమస్య 
అయింది. మనలను అవమానపరిచే గర్విష్టులూ, లంచ 
గొండ్లూ అయిన ఉద్యోగులనూ, ఒకప్పుడు మనతో సహ 
సేవకులుగా వుండి ప్రస్తుతం నిర్హేతుకమైన (పాతికూల్యం 
లేవదీశే వారినీ, సర్వదా మనయెడల సద్భావం (ప్రదర్శించే 
వారినీ ఒకే విధంగా చూడడం ఎలా పొసగుతుంది ! ఆస్తి 


80 నా మతము 


పాస్తుల నన్నిటిన్‌ విసర్టంచడం ఎలాగ + మన తనువే ఒక 
వెద ఆస్తి కాదా! భార్యాబిడ్డలు మాతం ఆస్తికాదా! 
నా పుస్తకాల సొరుగులన్నీ ముక్క-లు చేయాలా ? పర మేశ్వ 
రుని అనుసరించుటకు గాను నాకుగల సర్వస్వమును విసర్షించ 
వలసినదేనా ? ఈ (పశ్న లన్ని టికీ జవాబు సూటిగా వచ్చింది. 
నాకు కలిగిన సర్వమును వదలగలిగి తేనేగాని ఆ పరమేశ్వరుని 
అనుసరించలేను. నేను చదివిన (English Law) అంగ్రేయ 
న్యాయశాస్త్రం నా సహాయానికి వచ్చింది. స్పెల్‌ (Snell, 
(నాసిన గంథంలో ఆయన (Equity) న్యాయాన్ని గరించి 
చేసిన చర్చ నాకు స్మరణకు వచ్చింది. గ తాబోధనయుక్క.. 
వెలుగులో (టన్టి "లేక ధర్మకర్త అనే పదంలో ఇమిడిన 
సూతాస్దన్ధాలు నాకు స్పష్టతరంగా బోధపడ్డాయి. నాకు 
ధర్ముశాస్త్రుం (Jurisprudence) మోద గాగనం అధిక 
మయింది; దానిలో నుతధర్మం కూడా ఇమిడివున్నుట్లు కని 
వెట్టాను. (టస్ట్‌ అయినవాడు తనకు నిసైారమైన ఆస్టులవ్తెన 
నిర్వహణాధికారం వుండీకూడా అందులో ఒక్క లవలేశ 
మైనా వ విధంగా తన స్వంతమైన ఆస్తిగా భావించడో, 
అబే విధంగా ముక్తిని అభిలపీ.చేవాడు కూడా [(సవర్తించ 
నలసివుంటుందేసు విషయమే భగవద్దీతలో చెప్పిన “ల్తప్ట0ి 
ac అనే మాటకు అర్థమని నేను బోధపరచుకున్నాను. 
"పం గహను” గాని, ws గాని అలవడవలెనంకే 
ముందు ఒక హృదయపరివ_ర్తననూ, ఒక భావపరివర్తనమూ 


నా మతానికి మూలకందములు 81 


ఏర్పడవలసి వుంటుందని నాకు కేట తెల్లముగా అవగాహాన 
అయింది. ఆ వెంటనే చేను శేవాశంకర్‌ ఛాయికి నా భీమా 
పోలనీకి వాయిదా కట్టకుండా నిలుఫువేయవలసినదనిన్నీ , 
దానికి (పత్యామ్నూయంగా వచ్చే డబ్బేమైనా వుంటే 
రాబట్టి, లేకుంకే ఇంతవరకు కట్టిన ధరావతు నష్టమయినట్లు 
భావించి, ఊరకొనవలసినదనిన్నీ నాశొను.  వమంకే, 
నన్నూ నా భార్యా విడ్డలనూ సృష్టించిన ఆ పరమేశ్వరుడే 
మా పరిపోవణ కూడా చూడగలడని నాలో దృఢమైన 
విశ్వాసం ఏర్పడింది. నేను ఆ తణం నరకును నిలవవేసి, 
వున్న డబ్బునంతను తనకు ఇచ్చి వేస్తున్నా ననిన్నీ, ఇకముందు 
ఏమైనా నిలవ వర్పడితే అది సాంఘిక [ప్రయోజనానికి 
మ్నాతమే నినియు.క్రం చేయబడుతుంది కనక నానుంచి ఇక 
ఏమో ఆశిం చవద్దనిన్నీ బోధపరుస్తూ నాకు ఆనాటివరకూ 
పితృతుల్యునిగా వం్తించినున్న నా- అన్నగారికి (వాతాను. 
ఆత్మక థ, 1948, పే. 822.24, 


నేను నేటాలుకు పయాణమైనాను. [ళీ పోలక్‌నకు 
నా ఆంతరంగిక విషయాలన్ని నెల్లడించాను. ఆయన నన్ను 
సాగనంపే నిమిత్తం స్టేషనుకు వచ్చినపుడు “ళది మికు 
తప్పక నచ్చుతుంది” అంటూ |పయాణంలో చదువుకొనే 
నిమి త్తం నాతో ఒక పు _స్తక౦ దిగవిడిచిపోయారు, అది 
రస్కిన్‌ విరచితమైన Unto This Last’ అనే (గంథం. 


co 
DD 


సా మతము 


చదవడం మొదలుెట్టానో లేదో, ఆ పుస్తకాన్ని 
ఇక విడవలేశపోయాను నేను. అది నన్ను తన శ్రయపరచి 
వేసింది. జొహానెస్‌బర్గునుంచి డర్చానుకు ఇరనై నాలుగు 
గంటల |పయాణం. శైలు అక్క-డిక్‌ి సాయంశకాలానికిచేరింది. 
ఆ రాతి నాకు ఏమ్మా తం నిద పట్టలేదు. ఆ పుస్తకంలోని 
ఆశయాల (పకారం నా జీవితాన్ని మార్పుకొనుటకు నిశ్చ 
యి౦చుకున్నాాను. 


తర్వాత కొంత శాలానికి ఆ పుస్తకాన్ని “సర్వో 
దయి అను పేరిట గుజ? *తీలోకి అనువదించాను. నాలో 
లోతుగా పాతుకొన్న ౧ గసాలలో కొన్ని రస్కిన్‌ విరచిత 
మైన ఈ ఉద ద్భ)ంధ? ష్‌ (పతిబింబితమైనవని నా నమ్మకం. 
అందు అది నంతగా పరవశంచేసి నా జీవితంలో పరి 
వర్తన తీసుకురా గలిగింది, మానన్రల గుండెలలో మరుగు 
పడివున్న మంచిని మేలుకొల్సి పైకి తీసుకురాగలిగినవాడే 
కవి, అయితే నునుమ్యలందరూ సమాన పరిణతిని పొందిన 
నారు కానందున కనుల ప్రభావం అందరిమోదా ఒక 
విధంగా పనిచేయదు, 


‘Unto This Last’ అనే (గంథంనుంచి నేను |గహీం 
చిన బోధనలు; 


1 సరుగలయొక్క- అభ్యుదయంలోను వ్యక్తి కి అభ్యుదయం 
ఇమిడి వున్నది; 


[5] నా మళశానికి మూలకందములు లికి 


2. తమ తమ వృత్తులద్వారా తమ జీవనోపాధిని అక్జించు 
కొనుటకు అందరికిని సమానమైన హక్కు. వున్నది ; 
కాబటి ట్టి న్యాయవాది పనికి ఎంతవిలువ గలదో మంగలి 
పని: పనికిన్నీ అంతే విలువ ఉండాలి. 


శ. కాయకస్థంతో కూడిన జీవితమే-- అనగా భూమి 
దున్నే కర్షకునివలె, చేతి పనులుచేసే పారి ఇామికుని 
వలె జీవించుకే- యోగ్యమైన జీవితము. 
ఇందులో మొదటి అంశం నే నెరగినచే. "రెండవది 

నొ కింకను అస్పష్టంగా మ్యాాతమే అవగాహన. అయిన 
విషయం. మూడవది నాకింతవరకు తోచని (కొత్తవిషయం. 
ఈ రెండవ మూడవ అంశాలు మొదటిస్తూతంలోనే ఇమిడి 
వున్నట్లు ఈ “Unto This Last” (గంధం నాకు తేట 
"తెల్లం చేసింది. ఈ స్మూతాలను ఆచరణలో పెట్టడానికి 
క ఆనించుకొని, సూర్యోదయంతో dirs 

ఆత్మకథ, 1948, పే. లిరక-రర. 


ళా 


మూడవ -' అుభాగం 
సను అన్ని ముతములను గౌర్‌ బీనాయు 


| 8 
అన్ని వుతములూ దేవుని చేరుస్తాయి 


కొంచెం ఎక్కువ తక్కువగా అన్ని మతాలలోనూ 
కూడా సత్యం ఉన్నదని చెబుతుంది. నా హైందన సంస్కారం. 
అవి, అన్నీ ఒశే చేశుని నుంచి ఉత్పన్నమయినా, అసంపూర్ణ 
తతో కూడిన మానవుడనే సాధనం ద్యారా అవి మనకు 
చేరడంబట్టి, అవి అన్నియు కూడా _ అసంపూర్ణ తను కలిగి 
వుంటాయి. 
యంగిండ్‌ యా, 29ి-ర్‌- 24, "పే. 180. 
మతము లన్నీ. కూడా టే ఒక 'లమ్యమును చేరుకునే 
వివిధ చూర్ణాలు. చేరుకునే గ మ్యుం ఒక్క-కు అయినంత 
వరకు కం చేరు వేరు మార్షోలు (తొక్కితే పోయిన 
-జీమటి? నా స్తనానికి, ఎబెందరు న్యకు లున్నారో మతములు 
కూడా అన్ని వున్నవని చెప్పవచు ను. 
హింద్‌ స్వరాజ్‌, 1989 చే, 86 & 85, 
(or Indian Home Rule) 
తత్వరీ త్యా "దేవుడు సస్తట్ఞాదే కాబట్టే ఒక్క మతానికే 
అవకాశం వుండాలి, కాని లనేరణలో మట్టుకు నా ఎరికలో 
న యిద్దరు వ్యక్తులకుగాని "దేవుని విషయమై ఒకే ఒక విధ 
మైన భావనలేదు, అందువలన వేరు వేరు మనః పనృతు 


నేను అన్ని మతములను గౌరవిస్తాను 85 


లకును, వాతావరణలకును అనుగుణమైన వేరు వేరు మతము 
లున్నూ ఎల్లప్పుడూ వుంటూనే వుంటాయి. 
హారిజన్‌, కఎ2-94, సే. 68. 
భూమి మోద అంతటా ఒకే ఒక మతం ఢండగల 
ధనీ,. ఉండబోవుననీ నమ్మునారితో చేను వకీభవించలేను. 
కాన్రన నేను వాటి అన్నిటి మధ్యను ఒక సమానాంశమును 
అన్వేషించవలెనఫీ, పరస్పఠ సహనభావాన్ని |ప్రోత్సహించ 
వలయుననీ |పయత్ని స్తున్నాను. 
. యంగిండియా, 81.24, వ. 254, 
“సహనంి అనే మాట నాకు నచ్చకపోయినా, అంత 
కంటి యుక మైన పదం నాకు స్ఫురించడం లేదు. “సహనం 
అనే మాటలో స సహజసిద్ధంగా ఇతర మతాలను మన మతం 
కంచు తక్కువగా చూచే భావం .ఇమిడి వుండడానికి. అవ 
కాశం వుంది. కొని మన మతంతో ' సమానమైన గారవ౦ 
'ఇతర్రుల మళఠానికిన్ని ఒసగవలననిన్నీ, తద్వారా మన మతం 
లోని, అసంపూర్ణతను కూడా అంగీకరించవలయుననిన్నీ 
అహింసాధర a? 'బోధ్ధిస్తు సున్నది, | చేను స్మూతమును _ అనుస 
80చే (పతి సత్యాన్వేషియు అమాట.బప్పుకుంటాడు. పూర 
మైన, సత్యదర్శనమే కనక. మవకు సిద్ధిస్తే , ఇక. మనం అన్నే 
షకులం కొము; సత్యమే డ్వైవస్యరూప మ మగుటచే మన 
చుప్పుడీ ఫర మేశ్వరునితో సమైక్య మైపోతాము. _కాని మనం 
కివలం అన్వేషకులం మాతం. అయివున్నందున మనం 


86 నా మతము 


మన అేంవణలు సాగిస్తూ మన అసంపూర్ణ తను ఎరిగి 
వుంటాము. అట్లు మనమే అసంపూర్హులమైనప్తూుడు మన 
యొక్క- మతసంభావనముకూడా అసంపూర్మ తాకలితం కాక్‌ 
తప్పదు. మనము ేవునితో వవిధంగా సమైక్య తాసిద్ధిని 
గడించివుండలేదో అచే రీతిని మనం మతంయొక్క- పూర్ణ 
స్వ పంబును పొంది వుండలేదన్నమాట. మనం భావించు 
కునే మతం వైన చెప్పినట్లుగా అసంపూర్మమైనది అయి 
వ్రుండుటవలన నిరంతర పర్మిణతికిని, పునర్విమర్శకును అవకాశ 
ముసగుతుంది. అట్టి పరిణతి ద్వారానే సత్యపథంలో, అనగా 
"దై వమార్శ ౦లో; మనకు పురోగమనం సాధ్యపడుతుంది. 
- ఆవిధంగా మూనవ నిర్వచితములై న మతములన్న్‌ అసం 
పూర్మతా కలితములై నప్పుడు; వాటిలో .వదిగొప్ప వది కొద్ది 
అనే మోమాంసకు తావులేదు. అన్నిమతములును సత్యే 
దర్శనంతో కూడినవే అయినా అవన్నీకూడా అసంపూర్ణ 
వ్య క్షత కలిగినపీ, లోపాలకు అవకాశం కలిగినవి అయి 
వుంటాయి. ఇతరమతములయెడల మనం గారవభావం కలిగి 
వుండడమంశ్వే, చాటి లోపాలను చూడకుండా కళ్లు మూసు 
కొన నవసరం చేదు. మన మితంలోని లోపాల విషయంలో 
కరాడా మనం నిశితమైన విమర్శ దృష్టి కలిగివుండి, అందుకని 
దానిని విడనాడకుండానే, ఆ లోపాలను సరిదిద్దుకొనుటకు 
(పయత్నించాలి. సర్వ్యమతములను సమదృష్టితో చూచి 
నప్పుడు, ఇతర మతములందు యోగ్యమైన ఏ అంశం కని 
ఫంచినా చానిని మన నుతంలో సంలీనం చేసికొనుటకు వెను 
'దీయకపోనడమేకాక అది మన విధ్యు క్రధర్యంగా భావిస్తాము. 


చేను అన్ని మతములను గౌరవిస్తాను 87 


వృతుమునకు కాండము ఒకటిగానే వుండి శాఖలూ, 
పాలూ అనేకంగా వున్నరీతినే ఒకే ఒక సత్యసంపూర్ణ్య మైన 
మతం వుండి, అది మానవుడనే సాధనండాగరా వ్యక్షృమై 
నప్పుడు అనేకత్యం పొందుతుంది. ఆ వె కమతం అనిర్వోచ 
నీయం. అసంపూర్ణులైన మానవులు దానిని తమకు చేత 
నయిన మాటలలో వం కం చేయడమూ, వారివతనే అసం 
పూర్ణులైన ఇతర వ్యక్కులు ఆ మాటలకు వ్యాఖ్యచేయడనుూ 
జరుగుతుంది. అందులో ఎవరి వ్యాఖ్యానం సరియనదని 
భావించాలి ? (పతివారి మాటా వారి వారి దృకృథాలనుంచి 
సత్యమే కావచ్చు; అయినా (పతివారి మాటా సత్యంకాక 
పోవడం కూడా అసాధ్యం కాదు, కనుకనే సహనభావ౦ 
యొక్క అవసరం. కాని పరమతసహనం అంజు స్యీయమతం 
పట్ట తూస్లీ భావం వూపడంకాదు ; దానియెడల మనకుగల 
(సమ మరింత నిశితమూ స్వచ్చమూ అవుతుంది. సహన 
భావం వలన మన అధ్యాత్మికదృష్టి ముంత పదును తేరు 
తుంది. ఈ విధమైన ఆధ్యాత్మిక నై శిత్యానికీ, మతో బేకా 
నీకీ ఉత్తర ధృవానికీ, దత్నీణ ధృవానికీ ఉన్నంత దూరం, 
మతమును గూూరి ఎన సత్యమైన జ్ఞానం వివిధభముతాల నడుమను 
వర్పడిన గోడలను కూల[దోస్తుంది. 
యర్రా మందిరంనుంచి, 1845, చే, 88.40. 
ఎప్పుడూ నా దృక్పధ౦నుంచి నేను పెప్పేది సత్యమే 
అని నేను అనుకొనడవనూ తరుచుగా నిజాయితీగల నొ 
ఏమర్శకుల దృష్టికి అది లోపభూయిష్టంగా కనిపించడమూ 


38 నా మతము 
'నాకు అనుభవై వై కవేద్యమైన విషయమే. మా పరస్పర దృక్ప 
ఛాలను బట్టి మా యిరువురి అభిప్రాయాలూ కూడా నిజమే 
అని నే నెరుగుదును. ఈ పరిజ్ఞానం మూలకంగా నా (పతి 
పక్షులకుగాని విమర్శకులకు గాని నేను ఎన్నడూ దురు క్రైశా 
లను ఆపాదించకుండా వుండగలుగు కాను, ఏనుగును గురించి 
వడు విధములుగా వర్ణ ంచిన నక్షుగుకు (గడ్జివారి కధలో, 
వారందరూ కూడా ను ద క్పథాలనుంచి సత్యవాదులే 
అవుతారు; -ఒకరి దృక్పధంనుంచి మర్గొకరు అసత్య వాదు 
లవ్ఫతారు; , ఏనుగును గురించి. పూర్తిగా తెలిసిన వ్య 
యొక్క- దృక్సథానున౦ంచి చారు సత్య వాదులూ, అసత్య 
వాదులూ కూడా అవ్రుతారు.' వా_స్పవికతయిక్క--.ఈ అనేకత్య 
సిధ్ధాంతం అంపే నాకు చాలా ఇష్టం. నుసల్మాను: మతేస్థుని 
గాని, శ-స్తవ మతస్థునిగాని,  నారినారి దృక్పథాలనుంచి 
అర్థం ' చేసికొనడం నేను ఈ సిడాంతమును బ్లు నేర్పు 
కుస్నానుం పూర్ణం చేను నా 1పతిపక్సుల అజ్ఞానానికి అ; గ 
వాం పొంచేవ్డో: కప్పుడు" వారియెడల నేను :| శేమభావర 
మూూపగలను. సమరే, ఇతరుల దృష్టికి చేను ఎెలొాకనపించేది, 
నా దృష్టిలో ఇతరులు ఎలా కనిపించేది, ఈ రెండూ “తెలిసి 
హోనగల లోచూపు నాకో సిద్ధించింది. లోకముంతనీ కూడా 
నా (జమాలింగనం లోనికి" తీసికొనవలే ననిపిస్తుంది 
-ఈ నాడు సాకు. 

యంగిండియా, 81-26, జే. 80. 


5 
..అతర వుతవుల యొక్క పవ్నిత | గంథముల, 
విషయమై నా దృక్పధం 

ఇతరముతములకు చెందిన' పమ్మి | త్ర ంభములను గురించి 
విమర్శించుట గాని, వాటియొక్క లోప ములను ఎ_గ్తిమాప్పుట 
కాని నాపని కాదు. వాటిలో సత్యాంశేములేమైనా 'న్రన్నచో 
వాటిని లోకమునకు "వెల్లడి చేయుట. వాటిని ఆచరణలో 
పెట్టుట మా|తేమే 'మనం .సంతోవకరమైన కార్యములుగా 
భావించాలి. నేను ఆవిధ ౦గానేభాపిసాను; కాబట్టి కొరానులో 
గాని మహమ్మదు (ప్రవక్త. జీవితంలో గాని నాకు మనస్కరిం' 
చనిపీ అర్ధం కోనివీ అయిన అంశాలేనై నా ఉంటే వాటిని 
నేను. విమర్శించడంగాని, నిరసించడంగాని చేయను. ఆతని 
జీవితంలో నాకు నచ్చినవి బోధపడినవీ అగు అంశాలను 
గురించి | పశ రిసిరియటకు. మాతం [వతి అనకాశాన్నీ . నేను' 
వినియోగిసాను.” ఇక, అర్థం ౦ చేసికౌకడానికి కహ్టమైన వివయా 
ముల సందర్భంలో, ఒకవంక, వాటిని. భక్తి కిపసలై న నా 
ముసల్ళాను మిత్రుల దృక్పథం నుంది చూచి సంతుష్టి 
పడతాను; చురొక వంక ఇస్లాం, మతే విషయాలను. గురించి 
(ప్రఖ్యాత వ్యాఖ్యాతలు (వాసిన (గ ంథ్రనుల సహాయంతో 
నాటిని అర్థ ౦ చేసికొనడానికి (ప్రయత్నిస్తాను. _ ఇకర్ల మతముల 
పట్ల అట్టి గౌరవ పుళస్సరమైన దృక్పధాన్ని అవలంబించుట్ల 
ద్వార్లానే. సర్వమత సన్గూనల్యే స్ఫూ!కాన్ని నేను అలవరచు 


శ0 నా మతము 


కొన గల్లుతాను. అయితే నా స్వీయమైన హిందూమతం 
విషయంలో మూత౦ అందలి పొారపాచ్చుములను తొలగించి 
దానిని పరిశుద్ధంగా నిలిపే నిమిత్తం, దానిలోని లోపములను 
'వెల్లడిచేయుట నా యొక్క. హక్కు_గానూ, విధిగానూ కూడా 
. భావిస్తాను. కాని హైందవేతరులైన విమర్శకులే కనక 
హీందూమతమును విమర్శించి అందలి లోపములను బయలు , 
"పెట్టుటకు (పారంభిస్తే వారు హిందూమత విషయికమైన 
తమ అజ్డూనాన్నీ, హైందవ దృక్పధంనుంచి డానిని అవగా 
హన చేసికొనుటకు తమయొక్క_ అశక్షతనూ బయట పెట్టు 
కోడం జరుగుతుంది. అట్టి కార్యము వారియొక్క_ దృష్టిని 
వ్మక మొనర్చి, వారి వివేచనాబుద్ధిని పెడదారి పట్టిస్తుంది. 
హిందూనుతమును గురించి మైందవేతరు లొనర్చే విమర్శ 
నములను గమనించినప్పుడు నా పరిమితులను నేను ్మగహించు 
కొనగలిగి, ఇస్తాం, కె) స్తవ మతములనూ ఆ మళక_ర్తలనూ 
గూర్చి నేను ఏిమర్శించుటతో ఎంత జాగరూకతతో నర్తించ 
వలసినదీ [గహించగలిగాను. 
హారిజన్‌, 1లి=లింలిక, "పే. 84: 
మేము |పలిడినం (ఆశ్రమంలో) భగవర్దీతా పఠనం 
సాగిస్తున్నాము. ఇప్పుడు [పతి ఉదయమూ నియమిత మైన 
అధ్యాయాలు చదువుతూ, వారమున కొకసారి గీత యావత్తూ 
ఒక పర్యాయం పూర్తి చేసే స్థితికి వచ్చాము. గీతాపారా 
యణం తర్వాత భారతదేశపు వివిధ భక్తా గోసరులచేత 


[6] నేను అన్ని మశములను గారవిపాను 41 


విరచితములై న కీర్తనలు పాడుతాము. వాటిలో శై.) _స్హవుల 
పాటల పు _స్త్పక౦ (Hymn Book) లోని క్ర ర్త నలను కూడా 
పాడుతూ వుంటాము. (పస్తుతం ఖాన్‌సాహాబ్‌ మాతో 
వున్నందున కొరాన్‌ లోని భాగాలనుకూడా పఠిస్తునాషాము. 
తులసీదాస రామాయణ పఠనం నాకు ఉత్కృష్టమైన ఉప 
శాంతి కలిగిస్తున్నది. న్యూ "బస్ట్ర మెంటు, కొరాను కూడా 
నాకు మనశ్శాంతికరంగా వుంటూ వచ్చాయి. వాటిని నేను 
విమర్శకదృష్టితో చదవను. నాకు భగవద్దీత ఎంతముఖ్యమో 
అవీ అంత ముఖ్యమే, న్యూము స్థమెంటులోని అన్ని భాగాలూ 
నాకు ఇస్టంగా వుండకపోవచ్చును. - ఉదాహరణకి “పాల్‌ 
యొక్క- ఎవిసిల్‌” అనే భాగమంతా పేరొ-నవచ్చును. 
అయి తే ఆ విధంగానే తులసీదాసులోని (పతిభాగమూ కూడా 
నాకు ఇష్టమైనది కాకపోవచ్చును. అందుచేత ఏ భాగం 
చదవాలి అని ఎన్నుకునే. _పశ్న లేదు. 


గీతతో సహో అన్ని మత ౫ ౦ధాల విషయంలోనూ 
నా వివేచ నబుద్ధిని (పయోగిస్తాను. మత [గంధాలలోని (పవ 
చనంగదా అని అది నా హేతువును మించిపోవడం నేనంగీక 
రించను, ముఖ్యమైన మత గంథాలు దివ్య పారవశ్యంలో 
(వాయబడినళ్లు నాకు నమ్మకం వున్నప్పటికీ, అవి రెండు వడ 
పోతలు దిగడం జరిగిందని అనుకుంటాను. మొదట, అవి ఒక 
మానవుడే న (పవ_కృద్యారా వసాయ్యి ; తదుపరి, వ్యాఖ్యాన 
క్ర.ర్తల రచనలడ్యారా మరొక వడపోత పొందుతాయి. 


శం నామతము 


వాటిలో వదిగాని సరాసరి చేవుని వద్దనుంచి దిగినదిలేదు. 
ఒక అంభానికి “మేథ్యూ ఒక వ్యాఖ్యానం ఈయవచ్చు; 
“జూన్‌” మరొకటి ఈయవచ్చును. అందువల్ల దివ్యపారవశ్య 
వాదం నేను అంగీకరించినప్పటికీ, నా హేతుశ_క్టిని వదలుకో 
"లేను. (The letter killeth, the spirit giveth hfe’) 
“అక్షరం చంపుతుంది, ఆత @ జీవం పోస్తుంది అన్నమాటా 
అన్నిటికంచు ముఖ్యం. అందువల్ల సవ నా భావాన్ని 
అపార్థం చేసుకో కూడదు. హేతువుని మించిన భక్తి 
భావంలో కూడా నాకు విశ్వాసం వుంది. 
హారిజన్‌, 5-12.86, పే. 889-845. 
చేను మాటల స్థూలార్థానికి aaa ్ప వాడా 
నికి చెందను. కాబట్టి నేను [పపంచంలోని వివిధములైన 
మత గ a అంతరార్థాన్ని గహొ ంచుటకు 
మాతమే |పయత్నిస్తాను. ఈ పవిత్ర గ ంధములలో నిర గ్రైచిత 
ములై న సత్యాహింసా స్మూత్రములను బట్టియే ఆ [గ్రంధముల 
అం౦ంతరార్లమును పరీవీస్తాను. ఆ పరీష్‌కు నిలవని విషయము 
నంతనూ నిరాకరిస్తాను. డానికి నిలిచిన సర్వమునూ స్వీక 
రిస్తాను. 
జ్ఞానమనేది ఏ వ ఒక్క్‌ా వర్షానికి గాని, శాఖకుగాని 
(పశ్యేకించిన హక్కు. కాదు. కాని ఒకానొక |పాథమికో 
శిక్షణ పొందితే తప్ప ఉన్నతమూ సూమ్మతరమూ అయిన 
సత్యాలను అందరూ అవగాహాన చేసుకొనడం సాధ్యపడక 


నేను అన్ని మతములను గొరవిస్తాకు కీని 


పోవచ్చునని నేను ఊహించు కొనగలను. ముందు తరిఫీదు 
వుంకే తప్ప ఉన్నత శిఖరాలమోది తేలిక వాతావరణంలో 
వరీతిగా ఊపిరి పీల్చుకొనలేరో, లేక, సులభమైన లెక్కలలో 
(పాధమిక విక్షణ పొందని వారు కప్రమెన శేఖాగణిత 
మునూ బీజగణితమునూ వ విధంగా అవగాహనే చేసికొన 
జాలరో, అశు ఈ విషయంలోనున్నూ. 
యంగిండియా, 27.58.28, పే. 298 
సంస్కతిగల (ప్రతి పురుషుడూ, పతి క్రీ (ప్రపంచ 
మతముల యొక్ష పవిత్ర గంధాలను సానుభూతి పూర్వక ౦గా 
పఠించడం తమయొక్క-_ విధిగా భావించవళలెనని నా అభి పా 
యం. ఇతరులు నున వుతనును గారవించనలెనని మనం 
ఏవిధంగా కోరుతామో లఅశ్షే మనమున్నూ ఇతర మతము 
లనూ షసౌరవించదలచిన యెడల, పపంచమతేములను గురించి 
శెలిసికొనుట మనయొక్క పవిత్రమైన విధిగా ఎంచవలసి వుం 
టుంది. ఇతరవుతములను గురించి నేను గారవపఫురస్పరంగా 
పరిశీలన వేసిన ఫలితంగా నాకు హిందూమత (గ్రంధముల 
పట్ల గల భక్తిభావం గాని విశ్వాసంగాని తగ్గలేదు. ఆ సరి 
శీలనము నాలో హిందూమత (గంధములను అవగాహన 
చేసుకొనే శ_క్తిని మరింత పదును పరచినదని చెప్పగలను. 
ఆ-పళనము నా జీవిత దృకృధమును విశాల మొనర్చింది. 
హిందూవదుత (గ్రంధాలలో దుర్చోధ్యమైన అనేకభాగములను 
స్పష్టంగా అ న ౦ చేసుకొనుటకు ఆ పరిశీలనము సహకరిం 
చింది కూడా. 


44 నొ మతము 


ఈ సందర్భాన్ని ఒక విషయం చెల్లడిస్తాను. టై చిలుక, 
కొరానుకీ నేను చేసుకునే వ్యాఖ్యానాన్ని అనుసరించి నన్ను 
చేను క్రైస్తవుడననీ "లేక ముసల్మానుడననీ పిల్చుకొనుటకు 
పీలుంకు, వాటిలో వ పేరును ధరించుటకు గాని నేను నెను 
దీయను. కారణ మేమంళ్షే, అప్పుడు హిందూ, క్రైస్తన, ముస 
లాను సదాలు సమానార్థ కాలుగా అయిపోతాయి. పర 
లోకంలో హిందువులనీ, 'క్రైస్సవులనీ, ముసలా గనులనీ ఏవిధ 
మైన విభేదాలూ వుండవని నా నమ్మక 0. అక్క-డ వారందరి 
మంచి చెడ్డలూ చారువారు వెట్టుకున్న 'వర్తనామాలను బట్టి 
గాని, నారు ఉర్హాటించే సిద్దాం తాలనుబట్టిగాని నిర్ణయించ 
బడవు. వార్ము వ ప్పే సిద్ధాంతములను అటుంచి, నారు చేసే 
వ_్రర్తనములను బట్టి మాతమే నారినారి మంచిగాని ఇెడ్డగాని 
సీ శ్రయించ బడుతుంది. ఈ భూమిమిోద మనము బతికి 
వున్నంతవరకు ఈ వర్షనామాలు వుండక తప్పవు. అందు 
మూలనున నా అభివృద్ధిని అరికట్టనంత వరకు, ఇతర్యతాగల 
మంచినంతను నేను నాలో జర్తించుకొనుటకు అభ్యంతర 
పరచనంతవరకు, నాకు కష 1 పర్యముగా వచ్చిన వర్ల 
నామమునే నేను నిలుపుకొనుట (శేయస్క-రమని భావిస్తాను. 

యంగిండియా, 2.926, =, 808. 


10 
స్స యముతం 


మతానికీ వివాహానికీ మధ్య, అన్ని విషయములలోను 
కాకపోయినా, చాలా వరకు అతి సన్నిహితమైన ఉపమానో 
సమేయ సంబంధం వున్నట్లు గోచరిస్తుంది. వివాహ బంధం: 
అనేది, ఈనాడు కాకపోలే పురాతన కాలంలోనై నా, 
తెగనిముడిగా భావింపబడుతూ వుండేది. మిగతా పురువులం 
దరికంకు భర్త (ేష్టతముడగుట వై న గాని, మిగతా (స్రీ 
లందరికం"ు భార్య ఉ_త్తమురాలగుట వై న గాని చారిరువ్రరి' 
నడుమ వుండే పరస్పర |పేమబంభం ఆధారపడి వుండదు. 
అనిర్యచసీయమూ  బలవ_త్తరమూ అగు ఒకానొక ఆకర్షణ 
వైన అది ఆధారపడి వుంటుంది అధే (పతివ్య కికి తన 
మతంతో ఒకానొక బలవ _త్తేరమైన విశా(సబంధం ఏర్పడి 
వుంటుంది. తన భార్యను _వేమించే భర్త తనయొక్క 
1. 'పేమబంధమును నిలుపుకొనుటకుగాను తేన భార్వక ౦కు 
ఇతర ('స్రీలందరును " తక్కువ వారని ఎ౦ంచనలసిన అవసరం 
ఏ విధంగాలేదో, అడే విధంగా, ఒక్‌ మతమునకు జెందిన 
వ్యక్కిన్నీ తన మతముకం'టి ఇతరములన్నీ తక్కువై నవని 
భావించవలసిన పనిలేదు. 

ఈ ఉపమానమును మరికొంచెం దూరం అనుసరి స్టే 
ఇంకొక పోలికకూడా చెప్పుకొనవచ్చును. భార్యను భర 
(పేమించడ మంకు ఆమెలోని లోసముల విషయమై అతడు 


46 నా మతము 


కళ్లుమూసికొనడమని ఏ విధంగా అర్హంకాదో, అనే ఎవరు 
గాని తమ మతం పట్ల విశ్వాసం కశలిగిన్చండడమంకే అందలి 
లోపాల విషయము కళ్లుమూసికొని వుండడం కాదని తెలు 
స్తుంది. నిజం అలోచిస్తే (గుడ్డిఅనుసరణ కానటువంటి 
విశ్యాసభావము తనకు లక్షుమైనదానిలోని లోపములను 
మరింత నిశితముగా తెలిసికొనగోరుతుంది. ఆ లోపములను 
తగిన రీతిగా సరిదిధ్రే విషయమై కూడా ఎక్కున (శద్ధాసదక్తు 
లను చూపుతుంది. మత విషయాలలో నాకు వున్న దృక్‌ 
ధాన్ని బట్టి, నేను హిందూమతంలోని సుగుణములను వేరుగ? 
వెదికి తెలిసికొననలసిన పనిలేదు. అందలి అనేక సుగుణ 
ములు నాకు ఆత్మగతం అయివుండకపో తే నేను ఇంతవరకు 
హిందూమతస్థునిగా ఉండ నేరకనే పోయివుందునని చదువరి 
(గహిం౦ంచవచ్చును. అయితే నొ దృక్పథాన్ని బట్ట అట్టి 
సుగుణములు ఒక్క- హిందూమతమునందు మాతమే ఉన్న 
వని అనుకొనవలసిన అవసరం లేదు. అందుచేత ఇతర మత 
ముల విషయంలో కూడా చేను లోపాలను వెదికే విమర్శకుని 
దృష్టితో ఎన్నడూ పరిశీలన జరపను. నొ మతము నందలి 
'సుగుణముల వంటివే వాటిలో కూడా లభ్యం కాగలవనే 
నమ్మికతోనూ భక్తిభావంతోనూ వాటిని పరిశీలిస్తాను, 
నా మతమునందు కనిపించని ' సుగుణము లేనైనా ఆయా 
వుతములలో కనిపిస్తే వాటిని నా మతములోనికి తీసికొనవలె 
ననే కుతూహలంతో కూడా ఆ పరిశీలన జరుపుతాను. 
వారిజన్‌, 1£.8-'88. చే. 4, 


చేను అన్ని మతములను గౌరవిస్తాను శ్రీ? 


"చేను హిందూ మతమునందు _ గాఢ విశ్వాసము కేల 
వాడి వై నప్పటికి నా విశ్వాసంలో వైంస్తవ, ఇస్తామోయ, 
జోరోస్థ్రి యన్‌ మతముల యొక్క. బోధనలకు కూడా తా 
వొసగుతాను. అందుమూలమున నా హిందూమతం కొంద 
రికి అతుకులబాంత మాదిరిగా తోచవచ్చును. కొందరు 
సన్ను (Eclectic Philosopher) కలగాపులగపు వేదాంతి 
సని అన్నారు కూడా. విశిష్టమైన మత విశ్వాసం వమోాలేని 
వ్యక్తిని కలగాపులగపు వేదాంతి అని అంటారు. కాని నేను 
సువిశాలమైన విశ్వాసం కలవాడిని కావడంవల్ల, ప్లి మత్‌ 
సోదర శాఖవంటి మూఢ విశ్వాసులైన కై) స్త్రవులనూ, 
ముతో _చేకులై న ముసలా శ్రైనులనూ అయినప్పటికి ఎదుర్కొ-నుూ 
టకు పూనుకోను. సాధ్యమైనంత సహన భావానికి తావిచ్చే 
విశాల విశ్వాసం నాది. నేను ఇతరుల దృష్టినుంచి వారిని 
చూడడం. అలవరుచుకొని వుండడం బట్టి, మతో చేకపు 
పనులు చేసినవారి నెవరినిగాని నిందించడానికి అనుమ 
తించను. ఆ విశాల విశ్వాసమే నా బలం. ఇది కొంచెం 
దురవగాహమైన దృక్పుధంగా కనిపించవచ్చునని నే నెరుగు 
దును,-- అయితే అది ఇతరులకు, నాకు కాదు. 

యంగిండియా, 22-12-27, “సీ, 425. 


11 
క్రైస్తవ మతం 

(Old Testament) “పూర్వనిబంధన”* చదివి విసు 
గెక్తిన పిమ్మట (New Testament) “నననిబంధని” చదివే 
టప్పటికి నాకు ఎంతో మనళ్ళాంతి, అపరితమైన ఆనందం 
కలిగింది. ఎందువల్ల గాని భగవద్దీత నాకు దొరకకుండా 
పోయి, అందలి విషయములన్నీ మరవె వెపోయి, అప్పుడు నా 
వద్ద “నవనిబంధని”లోని “పర్వత |పసంగం” (Sermon on 
the Mount) ముక్క (పతి ఒకటి మాతం ఉండడం 
తటస్టించిన పత.౦లో, భగవద్దీతవలన నాకు కలిగే ఆనందం 
దానివలనకూడా పొందగలనని ఈనాడు నాకు అనిపిస్తుంది. 
యంగిండియా, 22.1227 పే, 426, 
ద్రైవాత్శను, దైపేచ్చను అనితరసాధ్యమైన రీతిని 
అభివ్య క కం చేశాడు జీససు, ఈ దృష్టినుంచి ఆతని నేను 

అర్థంచేసుకుని, దేనని పు[తునిగా' అంగీకరిసాను. జీససు 
యొక్క- జీవితంలో నేను వైన సూచించిన సార్భ కతా 
ధివ్యతా ఇమిడివున్న హేతువువల్ల, అతడు ఒక్కా కస వ 
నుతస్థులశే కాక సర్వ పపంచమునకును చెందినవాడని నా 
నమ్మక ౦. అనగా, ఎవరు ఏ పతాకం (కింద, వ ఉరుతో, 
ఏ సిద్ధాంతాలను అనుసరించి వర్తించేచారై నాసశే తమ తమ 

పురాతన సాం|ప్రదాయికో దై. దైవాలను నమ్మి ఆరాధన చేసు 
కునేవాల పైనా సరే ఆయా సర్వజాతులకూ (పజలకూ కూడా 

జీససు చెందగలడని నా విశ్వాసం, 

ది మోడరన్‌ రివ్యూ, అక్టోబరు 1941, పే. 406. 


[7] . నేను అన్ని మతములను గౌరవిస్తాను 49 


శిలువవై నున్న |క్రీస్తుయుక్క- వర్ణచిత్ర మొకటి రోమ్‌ 
నగరంలో దర్శించిన సందర్భంలో గాంధీజీ ఈ వఏధంగా 
అన్నారు ; 

** వాటికన్‌ లోని శిలువపడిన కీస్తుయుక్క- మూల 
విగహోన్ని దర్శించి వీరసుదంచి నమస్క-రిం చుటకు అవకాశం 
లభి స్తే అది ఎంత విలువైన అనుభవంగా భావించివుండే 
చాడినోగదా ! హృదయాన్ని కదిపే ఆవిపాద చి తాన్ని 
ఎంతకస్ట్య్రం మాద వదలగలిగానో ! వ్య కుల రీతినే జాతుల 
యుక్క- అభ్యుదయం కూడా శిలువవేదన ద్వారా తప్ప ఇతర 
విధంగా సాధ్యంకాద నే భావం ఆ దృశ్యాన్ని చూచినప్పుడు 
కలిగింది నాలో. ఇతరులకు బాధ కలిగించడంలో కాక, మనం 
ఇష్టపూదక్తిగా సహించిన చాధలో నేవుంది ఆనందం.” 

దిన్‌ వజ్‌ బాపు, రచయిత ఆర్‌ , శె. (పభు, 
1954, పే. 29, 
12 
బౌద్ద వు తం 

బుద్ధునికి చేవ్రనిలో నమ్మక ౦ లేదని చెస్పే్ననాదమును 
అనేకమంది ఉర్హాటించగా పినాన్న్వను, బౌద్ధమతాన్ని గురించి 
పాండిత్య (ప్రకర్ష తో (బాయబడిన (గ ంభాలలో కూడా 
బుద్ధుని అవిశ్వాసిగా వరి ంచడం గమనించి వున్నాను, కాని 
అట్టే అభి పొయం బుద్ధుని బోధనలలోని కేంద సత్యమున శే 
విరుద్దమైనదని నొ నినయపూర్వక మైన మనని. బుద్ధుడు తన 
కాలంలో చేవుని పేరిట |పచారంలోవున్న హీనమైన న 


£9 నా మతము 


ముల నన్నిటిని ఆతడు తిరస్కరించి నుండుటయే ఈ అపోవాకు 
హేతుభూతమయింది. బ్వేషంతో వదర్తించడం, తన చేతలకు 
తిరిగి పశ్చాత్తాప పడడం, భూమినై రాజులవలె |పలోభనా 
లకూ నజరానాలకూ వశంకావడం, అనుచర పతపాతం 
చూపడం మొదలై న గుణములు గలిగిన ఒక న్య క్కిగా జేవుని 
గురించి భావించే అభి పాయాన్ని ఆతడు నిశ్చితంగా ఖండిం 
చాడన్నమాట నిస్సంటబేహమైన విషయం. తన అత్భతృప్తికీ 
ఆనందానికీ తనచేతనే సృష్టి అయిన జీవజంతువుల [పాణ 
రకాన్ని ఆశించే ఒక వ్యక్తిగా చేవుని గురించి సంభావించే 
వళ్వాసాన్ని మూచినప్పుడు, ఆతని హృదయాంతరం నుంచి 
ధార్మికమైన ఆగహావేశం ఉవ్వెత్తుగా పొంగి పార్గింది. 
అందువలన ఆతడు చేన్రని స్వచ్చసింహాసనమును ఆాత్కా 
లికంగా దుర్మాకమణ చేసినట్టు కనిపించే ఆ అనర్హ నామ 
భేయుణ్ణి అచటనుండి కూలదోసి, సత్యమైన దేవుని అచట 
నః ప్రతిష్థితం చేశాడు. విశ ంసర్వస్వమును పాలించే 
నిత్యమూ ఇాశ్యతమూ అగు నైతిక శాసనాన్ని బలవత్త 
రంగా పునరు క్ర్రైటించాడు. ఆ ధర్మశాసనమే పరమేశ్వరుడసి 
నిరాఘాటంగా [పకటించాడు. 

చేవుని శాసనములు నిత్య మైనవీ, శాశతమైనపీ, 
జేనునితో చేరుపగచరానివీ అయివుంటాయి. అది ఆ పరమే 
శ్వరుని సంపూర్ణ తకు తెందిన పరమ లతణం. ఈ విషయం 
(గహించక పోవడం వర్ల బుద్ధుడు "ేవునియెడల అవిశ్యాసి 
అసీ శేవలం ఒక నైతిక. శాసనమునంజే విశ్వాసము 


నేను అన్ని మతములను గౌరవిస్తాను ఫ్‌! 


కలవాడనీ అనుకునే గొప్ప అపోహ వర్పడింది. అసలు 
పరమేశ్వరుని విషయంలోనే ఏర్పడిన ఈ అపోహ మూల 
కంగా ఉతృష్ట్రమైన అర రిగల నిర్యాణ పదమును అవగాహన 
చేసుకొనడం విషయంలో కూడా దురభి|పాయం ఏర్పడింది. 
నం అంశే అర్థం సంపూర్ణ వినాశం కాదని నేను 
నిస్సంకోచంగా చెప్పగలను. సన జీవితంలోని కేంద 
సత్యాన్ని సస అవగాహనచేసికొన గలిగినంత వరకు మనలో 
గల నైచ్యత, డాస్ట్యము, అవినీతి, అసత్యం, ఏటన్ని టి 
యొక్క సంపూర్ణ వినాశ మే నిర్వాణం. అంధకారమయనుూ 
నిగ్టవమూ అయిన BNC వంటిదికాదు నిర్వాణమంకే. 
నిర్వాణమంశే సజీవమైన ఇాంత్యనుభూతి. నిరంతర చేతనా 
పహృదంతర్యాసియై తన్నుదాను తెలిసికొన్న అత్మయొక్క- 

సజీవ _(బహ్మానందమే నిర్వాణ స్థితి. 
యంగిండియా, 24.11.27, స 898. 

13 
ఇస్లాం మతం 

స్‌ స్త్వ, స. ఛైాం౦దవ మతములను శాంతి కాం 
తతో కూడిన పతక యం. వవిధంగా భావిసామో, అచే 
భావంలో ఇస్లాంను కూడా శాంతి కాముకమైన వుతంగానే 
నేను భావిస్తాను, తరతమ భేదములు వున్నప్పటికీ ఈ మతము 
లన్నిటికిని శాంతియే పరమావధి. ఇస్తాం మతస్థులు క్తి 
మాయుటలో విచ్చలవిడిగా వర్తిస్తారనే అధి పాయాన్ని 
నేనీవరలో వెల్లడించి వున్నాను. అయితే ఆ గుణానికి 


ర్‌లై నా నుతము 


కొరాన్‌ యొక్క బోధనలు కారణం కాదు. ఇస్తాం మతం 
పుట్టిన పుకు వఏర్పడివున్న "దేశకాల పరిస్థితులు అందుకో 
“కారణమని నా అభి పాయం, త శె / _స్తవమతం 
యొక్క చరితలో రక్తపాతం అనే మచ్చ ఏర్పడిందంళే' 
అది జీనసులోని లోపం వలన కలుగలేదు; ఆనాటి దేశకాల 
పరిస్థితులు వే స్తవమత |పచారానికి అనుకూలంగా లేకపోవ 
డమే అందుకు కారణం. 

యంగిండియా, 20.1=-27, చే, 21, 


14 

దివ్య జ్ఞా 
గాంధీజీ ఎప్పుడైనా దివ్యజ్ఞాన సమాజంలో సభ్యు 
లుగా వున్నారా అని ఒకరు ప్రశ్నించగా, తాను ఎప్పుడు 
గాని అందు సభ్యుడు "కాలేదనిన్నీ, అందు సభ్యుడు కాకపోయి 
నప్పటికీ తనకు అ సంస్థయొక్క- ఆదర్శములై న విశ్వజనీన 
సోదరభావము నందును, తత్సలిత మైన సహాన భామునందును 
తనకు సర గదా సానుభూతి కలదనిన్నీ గాంధీజీ జవాబిచ్చారు. 
ఈ సందర్భాన్ని గాంధీజీ ఇంకా ఈవిధంగా చెప్పారు: 
“ నాక దివ్యజ్ఞాన సమాజంలో చాలామంది మతులు 
వున్నారు; వారివల్ల నేను వాలా లాభం పొందాను. 
"మేడమ్‌ ఛ్రావట్‌నీ స్యా, కర్నల్‌ ఆల్కాట్‌, డాక్టర్‌ "బెసెంటుల 
యొక్క- లోపాలను గురించి వి విమర్శకులు వవించెప్పినా, నారు 
నూనన సమాజానికి చేసిన 1 నేవ కలకాలం అమూల్యంగా 


నేను అన్ని మతములను గౌరవిస్తాను కలి 


మిగులుతుంది. ఆ సమాజం యొక్క. రవాస్య విభాగం౦-. 
అనగా అందలి పారలొకిక (ప్రయోగ శాస్త్రం (occultism) 
ఒక కు నేను అందు సభ్యుడు కావడానికి | పతిబం౦ంధక 
మయింది. ఆవిషయం నాకెప్పుడూ మనస్క_రించ లేదు.” 
దిస్‌ వజ్‌ బాపూ, NUE (వభు, 1954, చే, 18, 
15 
మృతాత్మలతో (పయోగాలు (Spiritualism) 


మృుతిపాందినవారి ఆత్మలనుంచి నేనెప్పుడూ వార్తలు 
అందుకోను.. అట్టి ఉత్తర (పత్యు త్తరాల నాధ్యతను నమ్మక 
పోవడానికి తగిన రుజువు మాతం నాకు కనిపించదు. అయితే 
అట్టి ఉత్తర _పత్యు_త్తరాలు జరుపుటనుగాని, అందుకు [ప్రయ 
త్నీంచుటనుగాని ఎంతమా[తం ఆమోదించను. తరచు అట్టి 
యత్ననులు మోసపు |పయోగములో లేక ఊహాజనిత 
ములో అయిన్రంటూ న్రంటాయి. అట్టి ఉత్తర _పత్యుత్తర 
ముల యొక్క సాధ్యతను అంగీకరించినప్పటికీ, ఆ| ప్రయో 
గాలు వాటిలో మధ్యవర్తిగా (medium) ఉపకరించే వ్య శ్రి 
కిని, ఆ మృ తాత్శలకున్నూ కూడా హానికరంగా వరిణ 
విస్తాయి. మృ తాతలు భూమినుంచి విడివడి ఉన్నత స్థితిని 
చేరుటకు [సయత్నించవలసి నున్నది. అయితే ఈ పయో? 
ముల ద్యారా ఆహూతమైన ఆత 2 భూమికి ఆక నింపబడి, 
బంధింప బడుతుంది. చేహరహితమైనంత మా తాన 
మృ తాత శ నిహ్కలుషం కాదు. భూమిమిోద జీవించి వున్న 


ర్‌ నా మతము 


ప్పుడు వయే దార్బల్యాలకో లోనై వుండెడిదో వాటిలో 
చాలాభాగం మృతి అనంతరం కూడా ఆ ఆత్మను అనుసరించే 
వుంటాయి. అందువలన మృతాత్మవుంచి ఫాలచే' శ్యార్తలు 
గాని సలహాలు గాని నిజమయైననీ సరిమయైనవీ అయివుండ 
నవసరం లేదు. మృతాత్మ భూమిమోద వున్న చారితో 
ఉత్తర (పత్యు_త్తరాలు నెరపడాసికి ఇష్టం వూవిితే అది 
సంతోషపడవలసిన విషయం కాదు. పైగా అట్టి అసహజ 
సంపర్క వాంఛనుంచి వాటికి విముక్తి కలుగునట్లు చేయుట 
అవసరం. దీనిని బట్టి ఈ | పయోగములవల్ల మృతాత లకు 
ఎట్టి హోని కలుగుతుందో |గహించవచ్చును. 


ఇక అట్టి పయోగాలలో వాహనంగా (966149) 
వర్తించే వ్యక్తి విషయం, అట్టి (ప్రయోగాలను చేసినవారు 
గాని, చేస్తున్నామని భావించిననారు కాని అవి చేసినంత 
కాలం మనోవైకల్యం పాలుకావడమో దుర్చలమేధస్కు-. 
లయిపోవడమో, పనిపాట్లకు పనికిరానిపారు కావడమో జరిగి 
తీరుతుందని నా _(పత్యతోనుభవం -వల్ల చేను స్పష్టంగా 
తెలుసుకున్నాను. అట్టి ఉత్తర (ప్రత్యుత్తరాలు జరిపిన నా 
మితులలో ఒక్కరైనా తద్యారా ఏవిధమైన లాభంగాని 
పొందినట్టు నే నెరగను. 

యంగిండియా, 12.929, పే. 802, 


16 
నంతవుంల వుధ్య గొప్ప కొద్ది భావాలు 


వేరువేరు మతములంటూ వృన్నంతవరకూ, చాటిలో 

(పతీదీ ఏదో ఒక (పత్యేక తాపూర్వకమైన బాహ్య చిహ్న్య 

ముకు అనలంపించడం అగత్యమవుతుంది. అయితే ఆ 

చిహ్నమే అధంళేని (ప్రాముఖ్యతను ఫాంది, ఇతర మతము 

లన్నిటికంశు తన మతమే గొప్పదని నిరూపించుటకు సాధ 
నంగా రూహాందినప్పుడు, అది శేనలం త్యాజ్యమాతుంది. 

ఆత్మకధ, 1948, వే, 480. 


వివధముఖై న విశ్వాసాలను అనుసరించే భక్కుల ఉనికిని 
బట్టి భగవ ౦తుడు వివిధములై న మతాలను సృష్టంచివున్నాడు.. 
అట్టిచో, నా పొరుగువునిషి, విశ్వసించే మతం నామతం 
కంటు తక్కువై నదనే భావానికి నా మనస్సులో రహస్యంగా 
నైనా ఎలా స్థాన మొసగగలను +! ఆతడు తన విశ్వాసమును 
విసర్జించి నా మతమును అవలంబించ వలసినదని ఎలా కోర 
గలను? అతడికి నేను నిజమైన, నమ్మకమైన మి క్రుడినై_ తే 
అతడు తనయొక్క. విశ్వాసమునే అనుసరించి సంపూర్ణ సిద్ధి 
పొందవలెనని ఆశిస్తూ భగవంతుని (ప్రార్థి ంచగల నంశే, 
"దేవుని గృవావాటికలో అనేక భవనము లున్నాయి; అవి 
అన్నీకూడా సమానమైన దివ్యభవసములె. 
వారిజన్‌, 20.4-,84, వే. 78, 


56 నా మతము 


మున వే_.)_స్తవ మిత్రులు ఈ రోజులలో హిందూమతం 
అసత్యమతమనే తమ అభి పాయాన్ని బహిరంగంగా న్వ_క్టం 
చేయడమూ, అంగీకరించడమూ మానుకున్న ప్పటికీ, తము 
మనస్సులో మట్టుకు హీందూవతం తప్పులతడక అనిన్నీ 
తాము విశ్యసించే కై) స్తవమతం ఒక్క-శే సత్యమైన మత 
మనిన్నీ అనుకోకేమానరని నా భయం. అటువంటి భావ 
మేదో వుంశుతప్ప చేను ఈ మధ్య ఈ ప్మతికలో కొన్ని 
సాభీ| పాయమైన భాగాలను (ప్రచురణ చేసినున్న. సి.ఎం. ఎన్‌ * 
వారి విజ్ఞాపన షృత్రం యొక్క- ధోరణిని అర్థం చేసికొనశానికి 
గాని అందలి భావాన్ని అవగాహన చేసికొనడానికి గాని 
నాధ్యపడదు. హైందవ జీవితములోనికి [పవేశించివున్న 
అస్ప ళ్యేతను, అట్టి ఇతరములైన లోపములమును గురించిన 
ఖిండనమును ఎవరుగాని అర్థం చేసికొనవచు ఎను, మన 
మతమునందు వున్నట్టుగా మన మంగీకరిస్తూనున్న ఆ లోపము 
లను తొలగించి దానిని నిష్కళంక మొనర్సుటకు వారు 
సహాయపడిన పతం౦లో, ఆ విధమైన చారి నిర్మాణాత డక్‌ 
సహకారాన్ని కృతజ్ఞ తాపూర్యకంగా స్వీకరించగలము. 
కాని వారి |పస్తుత (పయత్నం యొక్క. ఆంతర్యాన్ని ల్ల 
చేసికొన్న ంతవరకు,  హిందూమతమును పునాదులనుంచి 
సమూలంగా వెకలించివై చి డానిస్థానే మరొక మతమును 
నాటుటయే వారి ఉధేశంలా గోచరిస్తుంది. 


* చర్చి మివనరీ సొసైటీ, ఇంగ్లాండు అనే సంస్థ వారీచే (వచు 
రిశ మైన విజ్ఞాపన షత్రం. దీనిలోని కొన్ని భాగములు 26.1%.'కీ6 శేదిగల 
హరిజన్‌ వ్యతికలో పునర్ము[ దిత మైనవి. 


[8] నేను అన్ని మశములను గౌరవిస్తాను ర్‌ 


ఒకడు తన యింటికి తగిన మరవుత్తులు లేకపోయినా 
అది తనకు బాగానే వున్నదనీ, వాసయోగ్య మేనసీ అను 
కుంటూ వుండగా దానిని వేరొకడు కూల దోయుటకు 
యత్నించినట్లుగా వుంది వీరి పయత్నం. ఎవరుగాని ఆ 
యింటిని ఎలా మరమ్మత్తు చేయవలెనో తెలిపినా, ఆపని 
వేయుటకు చాచే ముందుకు వచ్చినా గాని ఆ గృహస్థు 
తప్పక సంతోషపడ తొడు. ఎదన్న మరమ్మత్తు లు చేసినా 
ఆ ఆుల్లు ఇక నివాసయోగ్షం కాదని అందులో నివసించే 
వాడు స్యయంగా తీర్మానం చేసికొనిృంశు-తప్పు, తరతర 
ములనుంచీ తన పెద్దలకూ తనకూ ఉపకరించిన ఆ యింటిని 
ఇతరులు వచ్చి కూల దోస్తామంకే అతడు వారిని తప్పకుండా 
ఎదురొ-ని తీరుతాడు. క్రై_స్తవలోకం హైందవ గృహాన్ని 
గురించి అట్టి అభి పాయం కలిగివున్న పత౦లో “సర్వమత 
(పాతినిధ్యసభ?? (Parliament of Religions), “అంతర్థా 
తీయ సోదర సమితి” (International Fellowship) వంటి 
సంస్థలు జూటకము లనిపించుకుంటాయి, ఎందుకంశే, 
ఆ సంస్థల జీర్లలోనే మతముల మధ్య సమానమైన తాహతు, 
సమానమైన "వేదిక అనే భావాలు ఇమిడి 'వున్నాయి. గొప్ప 
వారికీ కొద్దివారిక మధ్యగాని, నిజ్ఞానులకూ అజ్ఞానులకూ 
మధ్యగాని పవి తులకూ అపవితులకూ మధ్యగాని, ష్‌. 
జన్ములకూ సీచజన్నులకూ మధ్యగాని, కలీనులకూ కులహీను 
లకూ మధ్యగాని సమానవేదిక వుండడము నేది సాధ్యపడదు. 
నేను చెప్పిన పోలికలలో లోపముండవచ్చును; 


ర 
ot 


ర్‌రి నా మతము 


అవి ఇతరులను నొప్పించవచ్చును కూడా. నా హేతువాదం 
అసమరంగా తోచినా తోచవచు ను. కాని చేను |పతిపా 
దించిన విషయం మట్టుకు నిలుస్తు ౦ది. 


హరిజన్‌, 18.887, పే. 86. 


““వివిధమత సోదరసమితి”” (Fellowship of Faiths) 
అనబడే ఈ సంస్థయొక్క- అశయము మైందవమతస్థుని 
మరింత మంచి హిందునునిగా చేయడమూ, ముసలా డను 
నుతస్థుని మరింత మంచి ముసల్మానునిగా చేయడనోరా, 
కస్త వమతస్థుని మరింత మంచి క్రైస్తవునిగా చేయడమూ 
అయి వుండాలి. పతరులయెడల అక్మాధిక్యంతో కూడిన 
సహానభానాన్ని (పదర్శించే వైఖరి అంతర్జాతీయ సోదర 
భానానికి అనుగుణమైనది కానేరదు. ఒక వంక నా మతంలో 
ఎంతో కొంత మా్యతమే సత్యం వున్నదని అనుకుంటూ, 
మరొక వంక ఇతరుల మతాలలో మాతం ఎంతో కొంత 
సత్యం వున్నదనుకోడానికి బదులు ఎంతో కొంత అసత్యమే 
వున్నదని అనుమానం పెట్టుకుంకే, వారికీ నాకూ మధ్య 
ఏదో ఒక విధమైన సోదరత్వం వుండగలిగి తే వ్రుండవచ్చునే 
మోగాసి, దానికీ మన “అంతర్జాతీయ సోదర సమితి” 
(International Fellowship) లో వ్రృండవలసిన సోదర 
భావానికీ నమో పోలికన్రుండదు. ఇతరుల నిమిత్తం మనం 

వో ప్రార్థన “దేవ్యా నాకు నీవు ఎట్టి కాంతినొసగితివో 
అడే అతనికిని ఒసగుము” అని వుండకూడదు; “ఆతని 


నేను అన్ని మతములను గౌరవిస్తాను ఫ్‌రి 


యొక్క ఉత్కాప్ట పరిణతికి ఎట్టి కాంతి, సత్యము అవసరమో 
అట్టి కాంతిని, సత్యమును అతనికి పూర్ణ పరిమితిలో 
ఒసగుము” అని వుండాలి, సీ మిత్రులు ఏయే వతములక్రు 
చెందిననానై నప్పటికీ వారు మరింత సత్పురుషులుగా చెం 
పొందవలసినద ని మ్యూతమే సీవు (పార్భన చేయవలసినది. 

చారి పరిణతి మార్టం ఏదై నప్పటికిని నీకు తెలియ 
కుండానే నీ అనుభూతి కూడా వారి అనుభూతిలో అంతర్జర్భి 
తమై ఇమిడిపోగలదు, 

సబర్మతి [అంతర్జాతీయ సోదర సమితుల సమాఖ్య 
(Federation of International Fellowships) యొక్క_ 
[పధవు సంవత్సర సభాని వేదిక. ] 
1888, పే. 17-19. 

వుత పరివర్తన 

సి ఎఫ్‌, అఆండూసు : తగినంత ఆలోచనా, ల 
చేసిన ఫలితంగా ఒకానొక వ్యక్తి తొను క్రైస్తవ మతమును 
స్వీకరిస్తే తప్ప తనకు శాంతిగాని మోతముగాని సిద్దించవనే 
విశ్వాసాన్ని వెల్లడిస్తే, అతనికి మారు ఏమి చెపుతారు? 

గాంధీజీ : క్రైస్తవ మఠానికి చెందని ఒక వ్వ _కి 
ఒక క్రైస్తవుని వద్దకు వచ్చి వ్వైవిధంగా వెల్లడించడ మే 
కనక జరిగితే ఆ శై) స్తవుడు ఆ హీందువునకు మతాంతరత 
వలన మంచి కలుగుతుందని అనుకొనడం కంచు హిందూ 
మత ధర్మమును మంచిగా అనుసరించడమే (శ్రేయస్కరమని 
సలహా చేయవలసినదని కోరు తాను, 


60 నా మతము 


సి, ఎఫ్‌. ఆండూస్‌ : ఈ విషయాలలో నా అభి పా 
యాలు మో రెరిగినవే. అయినా, ఈ సందర్భంలో మట్టుకు 
మోకు చెప్పిన దానితో నేను పూర్థిగా సకీభవించ లేక 
పోతున్నాను. శ్రీస్తుడ్యారా తప్ప ము కి లేదన్న నమ్మకాన్ని 
నేను వ్య క్షిగతంగా చాలాకాలం [కితమే విడనాడి వున్నాను. 
అయినా ఒకవేళ “అక్సుఫర్డు సంఘోద్యమం”” (Oxford 
Group Movement People) వంటి సంస్థకు చెందినచారూ 
మో కొమారుని జీవితంలో ఒకానొక సత్పరినర్తనమును 
కలిగించిన ఫలితంగా మో కొమారుడే కనక మళొంతరతను 
ఆశిస్తే అప్పుడు మో శేమంటారు 1 

గాంధీజీ : అక్సుఫర్షు సంఘంవారు తమ యిష్టం 
వచ్చినంతమందిలో జీవిత పరివర్తన కలిగించనియ్యండి, 
కాని మత పరివర్తన మట్టుకు అ|పస్తుతమని చెబుతాను. 
వారు ఎవరెవరి క. ఉ_త్తవుగుణాలను వారివారి 
ద ఎపీకి తెచి స, ఆ(పకారం చారు జీవించేలాగ చారివార్‌ 
జీవితాలలో పరివర్తన తీసుకురావచ్చును. ఒకసారి చాహ a 
కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి కనా దగ్గరకు వచ్చి, మీరు 
(వాసిన ఒకానొక [గంథం చదవడంవల్ల తనకు త్త సవ 
మతం పుచ్చుకొనవలెనని అభిలాష , కలిగినట్లు తెలియ 
జేశాడు. అప్పుడు అతడిని నేను తన పెద్దలనుంచి తనకు 
సం కమించిన మతం చెడ్డదిగా తోచినడా అని (పశ ౦చాను. 
"లేదని అతడు జవాబిచ్చాడు, అయి తే బైబిలును (పపంచం 


నేను అన్ని మతములను గౌరవిస్తాను 61 


లోని గొప్ప మతగంథములలో ఒకోటిగాను, [కీ స్తును గొప్ప 
మత _పబోధకులలో ఒకడుగాను భావించుటకు సీకు |పస్తుతం 
ఆటంకమేమి వచ్చింది? అని అడిగాను. తర్వాత, మారు 
మీ (గంథముల ద్యారా ఎన్నడుగాని భారతీయులు బై విలును 
చేపట్టి క్రైస్తవ మతం పుచ్చుకొనవసిలదిగా |పోద్బలం చేసి 
వుండలేదనిన్నీ, ఆతడు మో | గంథములను అపార్థం చేసు 
కున్నట్లు కనిపిస్తుందనిన్నీ కూడా చెప్పాను. “విశ్వాసి 

అయిన ముసల్మాను మతస్థుడు, అతని జీవితం ఎంత చెడ్డగా 
వృన్నాగాని, సచ్చీలుడై. న “హిందవమకస్థునికం+ు (నుడి ని 
క్రీ జే, మౌలానా మహమ్మదాలీగారు ఒక ప్పుడు వ్యక్తం 
చేసివ్సున్న అభీ పాయంలోని భావం మోకుకూడా సమ్మత 
మయ్యే పతుంలో మూ; (తం నా మాటలు పొరపాకై పోతాయి. 


సి, ఎఫ్‌. ఆం: మౌలానా నముహమ్మదాలీగారి అఫ్‌ వా 
యంతో నేను వ ఎవమ్మాతం వకీభవించను. కాని ఒకవ్యక్తి క 
తనకు మతం మార్చు. నిజంగా అవసరమని తలచినప్పుడు, 
నే నతడికి అడ్డునిలవరాదని మాతం అనుకుంటాను. 


గాంధీజీ: కాని అప్పుడు మీరు ఆవ్యక్షికి తన 
మతం యొక్క- మంచి చెడ్డలను తెలుసుకొనడానికి నవమి 
అనకాశం కలిగించడం లేదని నాకు తో స్తుంది. మిరు 
అతడిని ఎదురు | పశ్నలువేసి అతని మనస్థితి స్పష్ట్రపరచడాని 
కైనా |పయత్నించడం లేదన్నమాట. ఒక చై)_న్లవ 
మతస్టుడజే కనక నా దగ్గరకు వచ్చి, హైం౦దవవుత |గంధమైన 


62 నా మతము 


భాగవతమును చదివి పారవశ్యం పొందిన ఫలితంగా తొను 
హిందూమతేమును  స్వీకరించుటకు తీర్మానించుకున్నట్లు 
'బాపీతే నే నాతనితో వనమంటానో వినండి. “అది సరికాదు. 
భాగవతం వల్ల పీకు కలిగే లవి బైబిలు వల్లకూడా కలుగు 
తుంది. అది పొందడానికి నీ వింతవరకు |పయత్నించి వుండ 
చేదు. ఇకముందు ఆ ప్రయత్నంచేసి, మంచి శై.) స్తవువిగా 
వుండు” అని చెపుతాను. 

సి.ఎఫ్‌. ఆం: వమి చెప్పాలో నాకు తెలియడంలేదు, 
ఏవ్యక్కిగాని తాను మంచి క్రై స్తవుడుగా అవుతానని 
అంచకే, నేను బహుశా “నీవు కావచ్చునని అంటా నేమో. 
కాని నా జీవితంలో ఇంతవరకు, మతం మార్చుకోవలెననే 
ఉత్సాహంతో నా వద్దకు ఎవరు వచ్చినా, వారిని న్‌ు 
వద్దని నిరుత్చాహపరుస్తూ వచ్చిన సంగతి మో శెరిగినడే. 
అట్టినారితో నేను *నా మూలకంగా మాతం అట్టిపని చేయ 
బోకండి” అని చెపుతూ వచ్చాను. అయినా, నూనవస్వభా 
వానికి పట్టుగొమృగా వదో ఒక స్పష్టమైన విశ్వాసం తప్ప 
కుండా అవసరమని నా అభి పాయం. 
గాంధీజీ : ఒక వ్య క్షికి ఖైబులును విశ్వసించవలెనని 
నుంకే ఆమాట చెప్పమనండి; అంతేకాని ఆతడు తన 
మతాన్ని విసర్టించవలసిన పనేమిటి ? ఒక మతమునకు చెందిన 
వారిని వేరొక మతంలోనికి కలుపుకొనడమనే ఈ కార్యం 
(పపంచశాంతికి భంగకరమైన పని. మతం చాలా వ్యక్తిగత 


నేను అన్ని మతములను "గౌరవిస్తాను 69 


మైన విషయం, మనమంతా ఎవరి జ్ఞానదీ ప్కినిబట్టి వారు 
(బతుకుతూ, ఒకరి వూర్షంలోని మంచిని ఇంకొకరికి పంచి 


యిస్తూ తద్యారా చేవుని చేరుకొనుటకు జరిగే నూనవ 
నొాధనయొక్క_ మొత్తమును వెంధాలి. 


ఇ౦కా నివరిస్తూ గాంధీజీ ఇలా అన్నారు : *మిరు 
అంగీకరించే భావం పరస్పర సహనమేనా, లేక సర్వమత 
సమానత్వమా, అనే విషయం పాగా ఆలోచించండి. 
ముఖ్యమతములన్ని నూలతత్వంలో పరస్పర సమానతగలవే 
అన్నదినా అభ పాయర్మ మన అంతరంగంలో ఇతర మత 
ముల యెడల కూడా మన మతంతో సమానమైన గౌరవ 
భావం నెలకొని వుండాలి. వమునలో సెలకొనవలసినది పరస్పర 
సపహూనంకాదు, సమాన గొరవమని (గహించనగోరుతాను.” 


హారిజన్‌, 28.11.86, పే. 880. 


మనస్సాథీ, అనేది అందరికీ ఒశే రీతిగా వుండదు. 
అందువలన అది ఒకొ్కకరి వ్యక్తిగత [ప్రవర్తనకు మార్ద 
దర్శకంగా మాతమే ఉపకరిస్తుంది. కాని ఒక వ్యకి యొక్క- 
(పవర్తనా సూత్రమును సర్వులకూ వర్తించవలనని బలాత్క_ 
రించడమనేది ఇతర వ్యక్తులందరి యొక్క. మనస్సాథ్నీ, 
స్వాతం_త్యాన్న్‌ భంగపరిచే దుర్భర విరోధంగా పరిణ 
మిస్తుంది. 


యంగిండియా, 28.9226, నీ, 884, 


18 
ఉత్తమ పవ ద్ద త్రి 

అహింసా సత్య ముల యొక్క (పచార కార్యం (గం 
ఛభాల ద్యారా కంగా, ఆ సూ తములను చా_స్తవ జీవితంలో 
ఆచరణలో పెట్టుట ద్యారా ఎక్కువ బాగా జనుగుతుంది. 
సత్యవాన్హాని్ని అనుసరించి గడిపిన జీవితం |గంధముల 

కంకు మిన్న. 
హారిజన్‌ , 18-5-89, స 122, 
సుదీర్ణ మైన [గంథావలోకన ఫలితంగాను, అనుభవ 
ఫలితంగాను నేను కొన్ని నిశ్చిశాభిప్రాయాలకు వచ్చి 
వున్నాను. అవి వనునగా- (1) సర్వనుతములును సత్య 
సమన్వితములే. (2) సర్వవముతములును కొన్ని లోపములను 
కలిగినవే. (8) సర్భమానవకోటిని నా ఆత్మబంధువులతో 
సమానులుగా భావించవలసినదిగా ఎట్లు కోరుకుంటానో, 
అకు నేను సర్వమతములను కూడా నా స్వీయమతంతో 
సుమారుగా సరిసమానమైన అదరభానంతో చూసాను. 
నాకు వ్యకిగతంగా నా మతవుంపటే ఎంత గారవభావ 
మున్నదో ఇతర మతములన్నను అంతే గొరవభావమున్నది, 
సబర్మతి, 1928, 11 


జః 


[9] 
నావ భాగం 
దౌన్రునిలో నావికా నం 


19 
దేవు డున్నాడు 


మనం ఉన్నావుని అనుకుంకే మన పితరులూ ఆ 
వితరుల పితరులూ ఉండి వున్నారని అనుకుంకు, అప్పుడు 
ఈ సర్వసృష్టికిని పితరుడై న పరమేశ్యరుడొక డున్నాడని అను 
కోడం సబబై న విషయమే అవుతుంది. అతడు లేడంకే, 

ప్పుడు మనకూ ఎక్కడా ఉనికి లేదన్ననూళకే. ఆతడు 
"కేవలం ఏ కేశ్వరుజే అయినా అనేకమూర్తులు క లిగివున్నాడు, 
ఆతడు అణువుకంకును అల్పరూవిగాను, హిమాలయముల 
కంశునువిశాల సంరూపిగాను కూడా గోచరిస్తాడు. సము దప్పు 
చిన్నీ జలకణ౦లో ఆతడు ఇముడుతాడు ; కాని ఏడు సమ్ముద 
ములు కలిపినా అతని పరివేష్టించ-లేకపో తాయి. ఆతని తెలి 
యుటకు హేతువు శ క్తిహినము. ఆతడు హాతువుయొక్క- పరి 
మితులక్కు అవగాహనాశ క్రికి మించినవాడు. అతని గూర్చి 
ఇంతకు మించి వర్శించనవసరం లేదు. అతని తెలియుటకు 
విశ్వాసమే పరమ సాధనము. నా తార్కికశ క్రి ఎన్ని సిద్ధాం 
తాలనై నా సమర్గించనూ గలదు, ఖండించనూ గలదు. 
నా_స్తికు డొకడు వచ్చి వావ౦లో నన్నూ పడగొట్టవచ్చును. 
కాని నా హేతుళ క్రికంటు ఎన్ని రెట్ల వేగంతోనో ముందుకి 
పోగల నా యొక్క. విశ్వాస బలంతో =నేను [పపంచమంతనూ 
ఎదురొడ్డి, “డేన్చడు ఇప్ఫుడున్నాడు, ప్రూర్యం ఉన్నాడు, 
ఎల్లప్పుడూ ఉన్నాడు” అని ఉక్హాటించగలను. 


66 నా మతము 


ఆ పరమేశ రుని ఆ_స్తిక్యాన్ని నిరాకరించనోచే నారికి 
అట్లు నిరాకరించుటకున్నూ స్వతం్యతం వుంది. ఆతడు కృపా 
పూష్ణడు, దయాసమ్ముదుడు. తన ఆధిపత్యాన్ని అంగీకరింప 
జేయుట కాతనికి భూమాశులనలె సై నికబలం అవసరంలేదు. 
ఆతడు మనకు స్వాతం త్య "మొసగినప్పటికిస్తి ఆతని దయా 
శక్తి మనలను అతని ఇచ్చను అనువర్శించునట్ల్టుగా చేసు 
కుంటుంది. వున మెవరంగాని ఆతని ఇచ్చను విరసావహించక 
తిరస్క-రించినను ఆతడు, “అలాగే కానియ్యి; నీవు తిరస్క- 
రించినా నా సూర్యుడు నీ కోసం ఎప్పటిలాగే పకాళిస్తాకు. 
నా మేఘాలు నీకోసం ఎప్పటివలెనే వర్షిస్తాయి. నా అధి 
పత్యాన్ని అంగీకరించుటకు నిన్ను బలనంతం చేయవలసిన 
పనిలేదు,” అంటాడు. అటునంటి పరమేశ్యరుని ఉనికినిగురించి 
అజ్ఞానులు నినాకరిన్నే నిరాకరించవచ్చును. అతని అస్మి 
త్వాన్ని నమ్మే లతలాది జ్ఞానులలో జఒకడినైన నేను 
మాతం ఆతనికి నిరంతరం (ప్రణమిల్లి ఆతని మహత్యాన్ని 
గానం చేస్తాను. 

యంగిండియాాా £1.1.”"26, “వీ. 80.81. 

అనిరగచనీయమైన ఒక ఆఅగోచరశ క్రి విశ్వవ్యా _ప్పమై 
వున్నమాట తధ్యం. నేను దానిని కంటితో మాడలేక 
పోయినా హృదయంలో అది వున్నదని ఎరుగుదును. ఈ 
అనోచరళ క్రి ఇందియజ్ఞానం ద్వారా చేను తెలిసికొనగల' 
ఏ వస్తువునకు గాని పోలినడి కానందున, అది ఉన్నట్టు 
అంతరంగంలో (గాహ్యామవుతుం దే గాని బహిరంగమైన 
రుజువులకు లొంగదు. అది ఇం దియజ్ఞానానికి అతీతమైనశ క్రి. 


దేవునిలో నా విశ్వాసం 67 


అయినా పరమేశ్వరుని అస్తిత్వాన్ని హేతుశ క్రివల్ల 
కొంతవరకు సాధించడానికి వీలుంది. లోకవ్యవహారంలో 
కూడా సానూన్య (ప్రజలకు తమ పరిపాలకు 'జవరో, ఎందుకు 
ఏ విధంగా పాలిస్తున్నాడో తెలియనే తెలియదని మనం 
గమనిస్తూ వుంటాము. కాని తమ్ము పరిపాలించే ఒక అధి 
"కారి వున్నట్లు మ్య్మూతం చారెరుగుదురు. గత సంవత్సరంల్లో 
నేను మైసూరు రాజ్యంలో సంచార  మొనర్ప్చినప్పుడు, 
(గామోాణునైైన పద్మ పజలను (వశ్నించగా, వారికి మైసూరు 
రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న దెవరో తెలియనే తెలియదని గమ 
నించాను. నా (ప్రశ్నకు వారు సునాయాసంగా “ఎవరో ఒక 
"దేవుడు పాలిస్తున్నాడిని జవాబు చెప్పారు. తము రాష్ట్ర 
పాలకుడైన |పభువును గురించి ఆ పేద పజల యొక్క. పరి 
జనమే ఇంత పరిమితంగా నున్నప్పుడు, వారిని చారి పరిపాల 
కునితో పోలిస్తే ఎంత తక్కు-వవారో అంతకంెకు అపారంగా 
పరమేశ రుని ముందు అల్పాల్పుడనైన నాకు (పభువులకు 
(పభువులై న ఆతని గూర్చిన [ప్రత్యక జ్ఞానము సిద్ధించకపో తే 
అందులో ఆశ్చర్య మేమి లేదు. అయినప్పటికిని ఆ సేవ 
[పజలు మైసూరు రాజ్యాన్ని గురించి అనుకున్న శే, నేను 
కూడా ఈవిశ్వపపంచంలో ఒకానొక నియమబద్ధమైన 
సూతం ఇమిడి వున్నదనిన్నీ, ఈ సృష్థ్రి సర్వస్వంలో వున్న 
1(పతివస్తువునూ, జీవిస్తూవున్ను (పతివ్య క్రిస్‌ వమార్చృరాని 
శాసనముకటి పరిపాలిస్తున్నదనిన్ని తలుస్తాను. అది ఒక 
(గుడ్డిశాసనం కాదు ; (గుడ్డిశాసనమైన బేదీ సజీవసృష్టియొక్క్‌- 


68 నా మతము 


వ_ర్తనమును పాలించలేదు. సర్‌ జె. సి. బోసుగారి అద్భుత 
పరిశీలనల ఫలితంగా భౌతిక బడార్ద ౦ కూడా సజీనమే అయి 
నట్లు ఈ నాడు రుజునుకావడం బట్టి, సృప్టీ యావత్తూ సజీవమే 
అని స్పష్టమవుతుంది. అట్టి చైతన్య | పవంఛాన్న ౦తనూ 
పరిపాలించే సూత్రమే పరమేశ (కుడు. సూత్రమూ, స్మూత్ర 
కారుడూ ఒకకు. దానిని గురించికాని, ఆతని గురించిగాని 
నాకు తగినంత తెలియదు కడా అని ఆ సూ తముయొక్క-, 
ఆ స్తూతకారుని యొక్క- ఉనికిని నిరాకరించడానికి వ్‌లులేదు. 
భూమిని పాలించే ఒక 'రాజ్యాధికారిని గురించిన నా అజ్ఞానము 
గాని నా అపనమౌకముగాని, ఆతని అధికారమునుంచి నన్ను 
ఏ రీతిగా తప్పించ లేదో అచేరీతిగా చేవునియొుక్కొ_, ఆతని 
శాసనముయొక్క ఉనికిని నేను కాదన్నం౦తన్నూూ తాన వాని 
(పభావం నుంచి నేను తప్పించుకొనలేను. అంతేకాక 
భూపాలకోని అధికారాన్ని అంనీకరించుట ద్యారా ఆ 
అధికారం [కింది మన |బతుకు ఏ విధంగా సుకరమవుతుందో 
ఆ విధంగానే పరమేశ్వరుని అధికారాన్ని వినమభావంతో 
నిరసావహించడం ద్యారా మన జీవనయాత సులభతరమనవు 
తుంది. నేన్ను పరివేష్టించి వున్న ఈ సృష్టి అంతా సర్వదా 
మార్చుపాందుతూ నాశం పొందుతూ నృున్నప్పటికిి ఆ 
మార్చు అంతకి అడుగున మార్పులేనిదీ, సృష్టికారణమైనదీ, 
లయశకారక మైనదీ, పునఃసృష్టి కారమైనదీ అగు ఒక శాశ్వత 
మైన చెతన్యశ క్కి వున్నట్లుగా నాకు అస్పష్టంగా ద్యోతక 
మవుతూవుంది. ఆ జీవ ప్రదాయకమైన శక్తి లేక ఆత్మయే 


దేవునిలో నా విశ్వాసం 69 


పరమేశ్వరుడు. నేను శేవలం నా ఇం( దియములద్యారా 
చూచే తదితరమైన బేదిగాని జాశ్వ్యతత్వం కలిగినది కాకపో 
బట్టి, కలిగినుండ లేదు కాబట్టి, శాశ(తుడై నవాడు "దేవు 
ట్రం? 

అయితే ఆశక్తి హితకారకమైనదా; లేక అహీత 
కారకమైనదా 1! అది “కేవలం పాతకారకయమైనదిగానే నేను 
భావిసాను. కారణం, మృత్యుమధ్యమం బే జీవైై.తన్యం 
వికసితమన్రతున్నది; అసత్యమధ్యమం దే సత్యం నిలుస్తున్నది; 
అంధకారమధ్యమం బే కాంతి (ప్రకాళిస్తున్నది. దానిని బట్టి 
పర మేశ్వరుడంకే జీవవై తన్యము, సత్యము, కాంతి అని నేను 
(గహిస్తాను. ఆతడే ఉత్క్బృషస్టతమమైన హీితకారి, 


అది సాధ్య మైనా కాకపోయినా “ేవలం మేధస్సును 
మాతమే తృ ప్రిపరచగలిగిననాడు "దేవుడు కాజాలడు. 
"దేవుడు చేను డనిపించుకొనవలెనంకే మన హృదయాన్ని 
వశంవదం చేసికొని పరినర్తన కలిగింపజాలినచాడై వుండాలి. 
భ కృునియొక్క- సతి స్వల్పతమ చేష్టలోను తన్ను తాను 
వ్యక్తం చేసుకోవాలి. సపంచేర్యదియముల ద్వారా కలిగే 
జ్ఞానమంతటిక ౦శును సత్యతరమూ, స్పష్ట్రతరమూ అయిన 
సామూత్కారం కలిగితే తప్ప అట్టి పరిస్థితి సాధ్యపడదు. 
ఇం దియజ్ఞానం ద్వారా తెలిసే విషయములు ఎంత చా_స్తవ 
మెనట్లుగా మనకి కనిపించినప్పటికి అవి అసత్య మైనవిగాను, 
మోసగించునవిగాను వుండవచ్చును ; తరుచు ఆవిధంగానే 


70 నా మతము 


వుంటాయికూడా. ఇందియాతీత మైన సత్యదర్శనం శాశ్ట(త 
యాదార్థ్యాన్ని కలిగి వుంటుంది. అది బాహ్య సాహోొల 
ద్యారాకాక, అంతరంగమందు పరమేశ (ర సావో త్కా-రం 
పొందినవారి శ్రీలవ_ర్హనములలో ద్యోతకమగు మార్పునలననే 
రుజువన్రతుంది. 

అన్ని ేశకాలములలోను జన్మించివున్న (ప్రన్నక్తల 
యొక్క, భ_కృ్షవరులయొక్క- చిరపరంపరాగత మైన అనుభూా 
తిలో అట్టి సాత్యుం దృగోచరమవుతుంది. ఆ సాత్యమును 
తీఠస్క-రించుట "కేవలం ఆత్మతిరస్క-రణమే కాగలదు, 


అట్టి సాతాత్కారం కలుగుటకుముందు అచంచలమైన 
విశ్వాసం ఏర్పడి వుండాలి. దైవ సాన్నిధ్యమును తన ఆంత 
ర్యమున రుజువుపరచుకొనగోరినవాడు సజీవమైన విశ్వాసం 
దారా దానిని సిద్ధింప జేసికొనగలడు. విశ్వాసమనునదికూడా 
బాహ్యా సాత్యుముల మూలకంగా రుజువుకాని దగుటచేత 
[పపంచమంతను పాలించే ఒకానొక నై తికసూ| తముయొక్క- 
ఉనికిని నమ్మి, సత్య_పేమాస్వరూపమైన ఆ వైతికస్నూతం 
యొక్క. ఉత్క్బష్టతను. విశ్వసించుటయే వేమతమమైన 
మార్గం. సత్యమునకును |పేమకును విరుద్దమైన చేనినిగాని 
తిరస్క-రించుటకు దృఢ నిశ యం కలిగినుంశే, విశ్వాసమే 
అన్నిటికన్నా శేముకరమైన సాధనంగా ఉపకరించగలదు. 


లోకంలో కనిపించే దృుష్పవృత్తియొక్క. ఉనికికి 
హేతువ్సును ఏవిధమైన తర్యవిధానంవల్లగాని చేను తెలుసు 


దేవునిలో నా విశ్వానం Tt] 


కొనలేను. అట్లు తెలిసికొన యత్నించుట నేను పరమేశ్వరు 
నితో సరిసమానుడనగుటకు [పయత్నించుటయీ అవ్రతుంది. 
కావున నేను అడకువతో ఆ దు[ప్పవృ_త్తియిక్క_ ఉనికిని 
అంగీకరించి ఊరుకుంటాను. లోకంలో దుష్పవృ్తిని 
ఉండనిచ్చుటనుబట్టియే దేవుడు చిరవేదనా సహిమ్షువని 
అంటాను, పర మేశ్వరునిలో దుప్పువృత్తి తికి స్ధానం "లేదు. 
డానికి కర్త ఆతడే అయినప్పటికీ, అది ఆతని సోకజూలదు. 


(ప్రాణ మొడ్డి ఎదుర్కొని అయినా ద్ముప్పవృతితో 
సమర మొనర్శ్చినగాని పర మేశ్వ్యరుని ఎన్నడును తెలిసికొన 
జాలనని కూడా నే నెరుగుదును. అల్పమునూ పరివితమునూ 
అయినప్పటికీ, నా ఆత్తానుభూతియే,నాలో ఆ విశ్వాసమును 
బలపరుస్తున్నది. నా స్వభావమును ఎంతగా పరిశుద్ధ మొనర్పు 
కొనుటకు కృపి-చేస్తే అంతగా చేను పరమేశ్వరునికి చేరువ 
అయినట్లుగా భావిస్తాను. నేటివలె నా విశ్వాసము కేవల 
and కాక హిమాలయవుంత అచంచలమును, 

ఆ సపర్వతా్గమం౦దలి హిమఖండములంత స్వచ మును కాంతి 
వంతమును అయినవాడు నేను చేవుని కింకను "ఎంతగా చేరిక 
కాజాలుదునోగడా! ఈ లోపున -న్యూమన్‌ కవీశ్వరుడు 
నస్యానుభ వపూర సకంగా గానం చేసిన ఈ (పార్ల నాజీవితంతో 
గొంతు కలపవలసినదిగా విలేఖరిని (Correspondent) ఆహ్వా 
 నిస్తున్నాను ; 

“జమ్ము తబల మ్మ్యలోో కాడుణ్యదీ ద్లీ నటే 
శీ లొనగి నజీవీంబి దారివాల్రము నావ్‌? 


72 నా మతము 


కొటికబికలో రేయి, కొశుదూరము గృవామ్బు, 
దొరిజొల్టుము ముందుదారి తౌల్తుము నావ, 
కాలు తడఐడనీవ, తనగోరనో దూర 
తీర దృక్ళయు, డిక్భామయూరో నొగినచాలులో 
యంగిండియా, 11-10 "28, పే. 840.41. 


హేతువాదులు వాలా శ్లాఘనీయులే కాని, హేతు 
నాదము మాతం తానే సర్భశ క్రివంతమైనట్లు విరపీ౫ో 
తణాలలో భయంకరమైన రాకుస స్వరూపం డాలుస్తుంది. 
రాయిరప్పలను చేవునిగా నమ్మి చేసే విగహాశాధనం ఎంత 
మూర్భ మైన పని. అయితే హేతుశ కిని అణగ దొక్కమని 
నా వాదం కాదు ;. హేతువును పవి తీభూత మొనశ్వే ఒకా 
నొక అంతశ్ళరక్తి మనలో వున్నట్లుగా అంగీకరించమని 

మా|తమే నా మనవి, 
క యంగిండియా, 14.10.26, ప. 859, 


“-దేశ్సనిలో నాకు నవు శ్రకీము లేదు అని అనివేయడం 
వాలా సులభం. తననుగూర్చి ఏమాట అనడానికి సాహసిం 
చినాగాని చేవుడు వమో అనుకోడు. ఆతడు మనయొక్క 
చేతలను మాతం గమనిస్తాడు. ఆతని శాసనాన్ని మనం 
ఏపాటిగాని ధిక్క-రించినయెడల తత్ఫలితంగా "బ్వేషరహి 
తమ్మూ, పాష పహొళక మూ అయిన ఒక బలవంతమైన 
శితొనుభవాన్ని మనం పొందక తప్పదు. 

' యంగిండియా, 28.9426, "పే. 888 


[10] 
20 
న స్వభావ లక్షణం 

చేవుని నేనొక వ్యక్తిగా సంభావించను. సత్యమే 
నాకు "దేవుడు. భూమి నేలే రాజులూ, చారి శొసనములూ 
"వేరగు నట్టుగా చేవుడును ఆతని శాసనములు వేరు వేరు 
వస్తువ్రలుగాని, వేరు వేరు విషయములుగాని కాను. ఎందు 
వలన అనగా, చేవుజే ఒక భావము, ఆతడే శాసనము. 
అందువలన చేనుడు తన శౌసనమును ఉల్లంఘించుట అనే 
ఊహశే అవకాశం లేదు. కాబట్టి ఆతడు మన వ_ర్తనలను 
పాలిస్తూ, తాను ఎక్క-డనో దూరముగా ఉండబోడు. అతడు 
మన వర్తనలను పాలించునని అన్నప్పుడు, మనం మానవ 
భావలో వర్ణించి ఆతని పరిమిత స్వభావుని చేస్తున్నాము. 
నిజంగా చూస్తే ఆతడూ ఆతని శాసనముకూడా సర 
వ్యా_ప్తమై సర్వసృష్టినీ పాలిస్తాయి. ఆతడు మన (ప్రార్థన 
లన్నింటినీ [పతి అంశంలోను తీరుస్తాడని నే ననుకోను ; 
కాని అతడు వున యొక్క (పతిచర్యనూ శాసిసా డన్నమాట 
వూతం నిస్పంచేహం. ఆతడు ఇచ్చించినగాని, ఒక గడ్డి 
పోచ అయినను పుట్టి సిరగజాలడని నేను అతురాలా నము 
తాను. మనకు వున్న ఇచ్చాస్వాతం త్యం జనంతో (కిక్కి- 
రిసిన పడవలోని _పయాణేకుని స్వాతం్యత్యంకన్న అల్ప 
మైనది. 

“మిరు భగవంతుని ఛ్యానించేటప్పుడు ఒక విధమైన 
స్వేచ్చాభాచాన్ని అనుభవించారా ౪” 


74 నా మతము 


అనుభవిస్తాను. కిక్కిరిసిన పడవలో [పయాణీకునివతె 
ఒత్తిడి పొందను. నొ స్వేచ్చ అట్టి [పయాణికుని స్వేచ్చ 
కంటు తక్కువే అని ఎరిగినప్పటికిని, భగ వద్దీతయొక్క- పథాన 
సందేశంలో అంతర్జర్భితమై నున్నట్లు నేను (గ్రహించిన 
సత్యాన్ని అనుసరించి నా వ్యక్తి స్వేచ్చ యొక సమన్య 
యాన్ని సాధించుకుంటాను. గీతాబోధన [పకారం మానవునికి 
తన స్వేచ్చను ఎట్లు వినియోగించుకునేదీ తీరా శ్రనం వేసు 
కొనుటకు స్వతం్యతం వున్నది. ఆ అర్ధంలో మానవుడు తన 
భవివ్యద్దతికి తనకి శ్‌, అయితే ఫలితాలు మాతం ఆతని 
వశంలో వుండవు. ఫలితాలకు తానే అధికారినని అనుకున్న 
యెడల, మరుతుణం ఆతడు బాధల పాలౌతాొడు. 
హారిజన్‌ , 28-8-40, “పీ, 55. 


పరిపూర్ణత సర్వశక్రివంతుడై న పరమేశ్వరుని లక్షణం. 
అయినప్పటికీ అతడు ఎంతగా పజాస్వామ్యువిధానాన్ని 
అనుసరిస్తాడో గమనించండి ! మనలోగల ఎన్ని తప్పులను, 
ఎ౦తబూటకమును ఆతడు సహిస్తాడో చూడండి ! ఆతడు 
మన పరిసరములలో, మన చుట్టు మన లోలోపల (పతి అణువు 
నందు తాను గర్భితు డై వున్నప్పటికిని, ఆతని విశ్వసృష్టలో 
అల్పజీవులమైన మనము అతని అస్పిక్యమునే సంచేహించి 
నప్పటికిని, కీరిమితో సహీస్తున్నాడు. అయినా తనకు 
ఖ4స్నికై న చారికి తన సామోౌత్మా_రం ఒసో హక్కు. ఒక్కటి 
మాతం తనకు మిగుల్పుకున్నాడు. "తాను కరచరణాద్యవ 


చెవునిలో నా విశ్వాసం 75 


యవ రహీతుడై నప్పటికీ, తన పర రాగ పొందుటకు 
ఎవరినై శే అర్హులుగా భావిసాడో అట్టివారు ఆ సరమేశ్యరుని 


తళ పొందగలరు. 
హారిజన్‌ , 14.11.86, పే. 816. - 


“శేవలం శాస్త్ర దృష్ట్యాః మంచిచెడ్డలు రెండిటికీ 
కూడా చేన్రడే మూలకందం. శస్రువై ద్యుని "కత్తి తినీ, హంత 
కుని చాకునూ కూడా ఆతడే నడిపిసాడు. అయినా మానవ 
(పయోజనాలకు సంబంధించినంత వరకు మంచిచెడ్డలు వెలుగు 
చీకట్లకును 'చేవత్వరాతసత్వములకును _ఉపమానోపమేయ 
సంబంధం కలిగివుండుటచే విిన్నతను, నై. రుధ్యమును 
సూచిసాయి, . 

వారిజన్‌, 20-28, చే, 9. 

(పకృతి సూ తములు మార్పులేనివిన్నీ, మార్పుజాలని 
విన్నీ అయినుండుటచేత, చాటియొక్క_ ఉల్లంఘనము లేక 
నిరోధము అనే అరంలో అద్భుత మహిమలు అని వీలవదగిన 
కార్యము లేవీ ఉండజాలను. అయితే పరిమిత వ్యక్కు లమైన 
మనం అటువంటినిన్న్‌ ఊహించుకుని, తద్యారా మన పరి 
మిత జ్ఞానాన్ని "చేవునికికూడా ఆపాదిస్తాము. 

హరిజన్‌, 17248౧, సే. 87 
నా భావంలో జేవుడనగా సత్యము, పేమ; దేవు 


డనగా న్యాయము, చితి; చేను డనగా నిర్భయత్వం, కాంతి 
కిని చె చైతన్యముకును చెవుడే మూలకందం. ' అయినను ఆతడు 


76 నా నముతము 


పీటన్నిటికంచును ఎంతయో సమున్నతుకు, సుదరును, 
దేన్చకే మనస్పావ్న,. నా_స్తికుని నా_స్తిక త్ఫంకూడా ఆతడే. 
ఏమనగా తన అపారమైన శుమావరణంలో నాస్తికునికి 
కూడా ఆశయ మొసగుతున్నాడు. ఆతేడు మన హృదయాంత 
రంగ సంవేది. అవాజ శ్రనసగోచరుడు. ఆతడు మన |పవృత్తు 
లనూ మన హృదయాలనూ మనకంబ బాగుగా (గహించ 
గలడు, అందువల్లనే కొందరము ెలిసి, కొందరము లి 
యక్క మనం మాట్లాడే మాటలన్ని టిీకిని ఆతడు పట్టుదలపట్టడు. 
అతనియొక్క-_ న్య క్రి సాన్నిధ్యం అవసరమైన చారి నిమిత్తం 
అతడు మూర్తీ భావంపొంది వ్యక్కుడౌ'తాడు. ఆతని స్పర్శను 
ఆశించే నారి కొరకై ఆతడు, రూపం దాలుస్తొడు. ఆతడు 
పరిశుద్ధ భావనా స్వరూవి. భక్తులకు నిత్వ్యసులభుకు. ఆతడు 
సర్వమానవులకును సర్వ్యరూపములలోను దో్యోతకమను కాడు, 
ఆతడు మనలో అంతర్యామిగా వున్నప్పటికిని మనకంళు 
సమున్నతుడూ సుదూరుడూ కూడా. “దేవుడు? అనే మాట, 
బహివ్కూతం చేసినా, ఆ మాటలో గర్భితమైన భావాన్ని 
బహీవ్క-రించుటకు మనం అశక్రులం. మూడశకురముల కూడి 
క్షత్రో వర్చడిన *టేవుడు” - అనే సులభసాధ్య మైన మాటకు 
మన మనస్సాతీ అచేది ఒక దుర్భలమైన, క్ల క్రి ప్లమెన వ్యాఖ్యాన 
సదృశం మాతమే. ఆతని పేరిట అసహ్యకరమైన అవినీతి 
(ప్రవర్త నలూ, అవమానుషములై న (కూరకృత్యములూ జరుప 
బడుచున్నప్పటికిని, అందువలన ఆతడు లేడని రుజువు కాదు. 
ఆతడు చిరవేదనా సహిమ్లను. ఎంత తమాసంకలితుడో 


దేవునిలో నా విశ్వాసం tT 


అంత శ తుఫీకరుడుకూడా. ఆతనితో సమానమైన చండ 
శాొసనుడు ఇపహాపరలోకములు శెండిటను వేరొకడుండడు. 
మన ఇరుగుపారుగున జీవించే మానవులనూ జంతుకొటిసీ ' 
మన౦ ఏవిధంగా చూసే, మనలనుగూడా ఆతకు ఆవిధం 
గానే చూసాడు. ఆతడు అజ్ఞానాన్ని తమార్హంగా భావిం 
చడు. ఇన్ని చెప్పినాగాన్తి మనకు నిరంతర పశ్వాతాపావ 
కాశం ఒసగుటద్యారా అతని అపారశుమాళీలం రుజువవు 
తుంది, సదసద్వి వేచన విషయంలో మనకు *విశ్చంఖల మైన?” 
స్వాతం త్యం ఒసగుట ద్యారా లోకంలోని _పజాస్వామిక 
పాలకు లందరికంశు ఆతడు మిన్నయెన _పజూన్వామికునిగా 
వర్తిల్లుతున్నాడు. తిరిగి ఒక్కొక్కప్పుడు మనము (తాగ 
బోవు ప్మ్యాతికను వెదిమెలనుంచి ఊడలాగి గరాటనవై చి, మన 
త్రూ స్వాతం త్యంయొక్క_ అల్బ తాన్ని అవహేళన పాలొ 
నర్చి సంతసపడ  పరమనిరంకుశునిగా _గోచరమన్రు తాడు 
కూడా. అందువల్లనే హౌందవవుతంలో ఆ పరమేశ్వర చేసి 
తము లన్నిటినీ “లీల” లేక “మాయి అని పిలుస్తారు. మనకు 
ఉనికి లేదు. పరమేశ్వరు డొక్క-జే ఉన్నాడు. ఆతనియొక్క... 
నిరంతర భజన ద్వారానే, ఆతని ఇచ్చను నిరంతరం అను 
సరించుట ద్యారానే, మనకు నిత్యత సిద్ధిస్తుంది. ఆ పరమే 
శ్వరుని మురళిగానాన్ని అనుసరించి మనం నాట్య మొనర్చి 
నంతవరకు మనకు వ (శేయమును లోపించదు. 


యంగిండియా, 5-కి-ి౭క, చి, 81. 


78 నా మతము 


[| అండను నగరమునందు రౌండు శేవిలు నమావే*ం లో పాల్గొని 
తిరిగి వచ్చేటప్పుడు, స్విడ్లెర్లండు దేశంలో ఒక నభలో (పళ్నింపగా, 
గాంధీజీ ఇలా జవాబిచ్చారు. | 

భగవంతుని సత్యస్వరూపిగా నే నెందుకు భావిసానని 
మోరడిగారు. హిందూమత [(గంథాలలో దేవుని *ోసహ్మస_ 
నామావళి” అని ఒకటుంది. నా చిన్నతనంలో దానిని 
పఠించడం నాకు నేర్పారు. కాని దేవునికి ఆ సహ్మ సనామాలు 
కూడా ఇంకా చాలవని నా అభిప్రాయం. సృష్టిలోని భూత 
జాలం ఎంత అసంఖ్యాకమో చెన్రనివేర్లున్నూ అంత అసం 
ఖ్యాకమని మేము నము కౌముా అడే నా నవు శ్రక్‌ంకూడా, 
అందువల్ల, దేవుడు నావరహితుడనికూడా మే మంటాము, 
అస్టే దేవుడు అసంఖ్యాకమైన రూపములుకూడా కలిగిన్చండు 
టనుబట్టి ఆతడు రూపరహితుడసీ, అసంఖ్యాకమైన భాషలలో 
మనకు వ్యక్పుడగుచుండుటచే అన్యక్కుడనీకూడా అంటాము, 
ఇస్తాం మతాన్ని గురించి పఠించినప్పుడు, ఆ మతంలోకూడా 
చేవునికి అనేక నామము లున్నట్లు నేను గమనించినున్నాను. 
"దేవుని (పేమ స్వరూపిగా భావించేచారితోపాటు, దేవుడు 
(పేమస్వరూవి అని అనడం నాకూ ఇష్టమే. అయితే నా 
అంతరాంతరంలో మ్యూతం చేవుడు _పేవుస్వరూవి కావ 
చ్చునుగాని, అన్నిటికంతు ఎక్కువగా దేవుడు సత్యస్వరూపి” 
అని అనుకుంటూ వుంటాను. మానవభాషలో పరమేశ్వరుని 
సర్వతో ముఖంగా వర్ణించడం సాధ్యమైన పతంలో నా 
మట్టుకు నేను 'దేవ్రడు *సత్యస్వరూపి అని చెప్పవలసి 


దేవునిలో చా విస్వానం 79 


వుంటుందనే నిశ్చయానికి వచ్చాను. కాని రెండేళ్ళ క్రితం 
చేను వ్రింకొక అడుగు ముందుకి సాగి 'సత్యస్వరూపమే 
చదేన్రశు అని నిశ చయించుకున్నాను. “దేవుడు సత్యస్వరూపి?? 
అనె నిర్వచనా నిక్‌ “సత్యస్యరూపమే దేవుడు” అనే నిర్భచనా 
నికీ గల సూక్ము వ్యత్యాసం మిరు (గహించగలరను 
కుంటాను. వబది వత్పరాల కీతం నేను (పారంభించిన 
విరామ మెరుగని, పట్టుదల ఏడని, సత్యా న్యేషణయొక్క_ 
ఫలితంగా నేను ఆ తుది నిర్ధారణకు చేరుకున్నాను. అప్పుడు, 
ఆ సత్యమును చేరుకొనుటకు చేరువడారి _పేమమార్లమని 
గహించాను. ఉదాహరణకు, కనీసం ఇంసగ్లీము భాషలో 
“పము అనే శచ్చానికి వివిధార్థ ములున్నవనిన్నీ, "కామో 
| చేకం అనే భావంలో మానవ పేభు హేనార్థ మునుకూడా 
వ్యక్తం చేయవచ్చుననిన్నీ కూడా గమనించాను. అహిం 
సతో సమానార్థంలో (_పేమభావమును అవగాహన చేసు 
కున్న వారు *|పపంచంలో అల్పసంఖ్యాకులే అన్న సంగతి 
కూడా తెలుసుకున్నాను. ఇక “సత్యము” అనే మాటలో 
ఏవిధమైన ద్వంద్వార్గముగాని ఢన్నట్లు నాకు పొడ కట్ట లేదు. 
వైగా నా స్మిీకులుకూడా సత్యముయొక్క-, సత్య పభావము 
యొక్క అగ త్యాన్ని నిరాకరించి వుండలేదు. అయితే 
సత్యమును నెదకిపట్టుకొనవలెననే ఆవేశంలో చేనుని ఆస్తి 
కరము నై నను నిరాకరించుటకు చారు వెనుదీయలేదు- అది 
వారి దృక్పధంనుంచి సమర్థనియమే, ఈ హేతువిభానం 
యొక్క- ఫలితంగా *ేవుడు సత్యస్యరూపి' అనుటకంబు 


80 నా మతము 


“సత్యస్వరూపమే దేవుడు” అ అనుటయే ఎక్కువ సమంజసమని 
గహించాను, ఈ సందర్భంలో క తాను నా_స్టీకుడనని సంతో 
షంగా (పక టించుకున్న ఇఛాన్షెస్‌ | చాడ్డా చేరు ఉదాహర 
తారం స్మరణకు తెస్తాను. ఆయననుగార్చి నాగా నాకు 
తెలిసినడానినిబట్టి, ఆయన నా _స్టికుడనే మాటను నే నెన్న 
టికిని అంగీకరించను. ఆయన నా ఆపాదనను నిరాకకిసాడని 
చే చరిగినప్పటికిని, ఆయనను దేవ్రనియెడల భయ భక్కులుగల 
నత్పురుమనిగా చేను పేర్కొంటాను. ఆయన సమతుమంచే 
కనక “నేను _ాడ్లాగార్యూ మీరు సత్యము యెడల భయ 
భక్తులు గలవారుకా బట్టి చదేవునిమెడలకూడా భయభక్తులు 
గలవాపౌ అని అవి. ఆయన ముఖం తప్పక కందగడ్డలా 
ఎరబారొతుంది. అప్పుడు నేనూ, నావద్దకు వచ్చిన ప. 
మంది యువకులయొక్క_ విమర్శనలను నిరాయుధ మొనర్చిన 
విధంగానే “సత్యస్వరూపమే చేవుడండీ”, అని వెంటనే చెప్పి, 
ఆయన విమర్శనమునుకూడా నిరాయుధం చేస్తాను, బెవునిలో 
నమ్మకమున్న లకులాది జనులు బెవునిపేరిట చెప్పరాని 
ఘాతుక కృత్యా లొనరుస్తున్నారనే విషయం మరొక గొప్ప 
చిక్కు-ని తెచ్చిపెడుతుంది, అయితే సత్యం పేరిట, విజ్ఞాన 
శా స్ర్రజ్ఞలున్నూ అనేక (కూరకార్యాలు చేయరనికాదు. 
సత్యం సెరిటను, విజ్ఞానశ్యాసన్ర్రం పెరిటను, జంతువులవైన 
చేసే శస్త్రు;సయోగాలద్యారా ఎంతటి అమానుషమైన 
[కూరకాండ జరుగుతున్నదీ నే నెరుగుదును. దేవుని ఏ 
విధంగా నిర్వచించినప్పటికి, ఈ విధమైన చిక్కులు అనేకం 


[11] దేవునిలో నా విశ్వాసం 81 


ఎదురవుతాయి. అయినప్పటికి, మానవమనస్సు పరిమితమగు 
టచే, మానవాతీతమైన వ్య క్రినిగూర్చిగాని వస్తువునుగూర్చి 
గాని మనము పరిమితజ్ఞానముతో మాత్రమే ఊహించుకొన 
గలుగు తాము, 

లక పైందవతత్వశా(స్రుంలో ఇంకొక విషయంకూడా 
వుంది. అదేమనగా, “చేవుని కొక్కనికే అ_స్తిత్యముడన్నది, 
మిగిలిన చేనికిని లేదు అనే భావం. ఈ సత్యమే ఇస్లాం 
లోని కలా లో నొక్కి చెప్పబడి వున్నది. అందులో 
“దేవు డొక్క-డే ఉన్నాడు, మరేదీ లేదు? అని విస్పష్టంగా 
ఉగ్భడించ బడింది. వ సంస్కృత భాషలో సత్యము అను 
మాటకు మూలమైన “సత్‌” అనే (పాతిపదికకే “ఉన్నటు 
వంటిది అని అర్దం. మైన చెప్పిన ఈ 'పేతువులనుబట్టిన్నీ, 
వ. నేను చేప్పగలిగిన యితర హేతువులను బట్టిన; 

“సత్యమే దేవుడు? అనే నిర్వచనమే నాకు అధికతమ మైన 

సంతృప్తిని ఇవ్వగలదనే నిర్ణయానికి వచ్చాను. అయితే 
సత్యమే ేవుడను భావమును అనుభవ వేద్యము చేసికొనవలె 
నంకే మాతం, డానికి వశైక సాధనం (పేమ, అనగా 
హింసారాహిత్యం. క తుట్టతుదిని సాధ్య సాధన భేదం 
నశిస్తుందని చేను నమ్ముటను బట్టి, “దేవుడు (పేమ స్వరూపి” 
అని  అనడానికిన్నీ చేను సంకోచ పడనవసరం నర 

“అయితే మరి సత్యమంశే వమిటండీ *””, అని 
(పశ్నించగా గాంధీజీ ఇలా చెప్పారు : 


ఇది కష్ట్యమెన (పశ్నే. కాని నాకు సంబంధించినంత 
వరకు, నున అఅంతరరగవాణి ఏమిచెపిలే అచే సత్యమని 


82 నా మతము 


చెప్పుకుని ఈ | పశ్నకు పరిప్కూ-రం పొందివున్నాను. అయితే 
మరి వేరువేరు వ్యక్తులు వేరువేరు సత్యములను, పరస్పర 
విరుద్ధమైన సత్యములను ఎందుకో ఊహించుకుంటారని మిా 
రడుగుతారు. మానవ మనస్సు అసంఖ్యాక ములై న వాహన 
ముల దారా పనిచేస్తు ం౦ది. అందరు మనువ్యులకూ మాన 
సిక్‌ పరిణతి ఒకే స్థాయిలో వుండదు, అందువల్ల ఒకరికి సత్య 
మైనది ఇంకొకరి అసత్యము కావచ్చును. అందువలన ఈ 
విషయములను గురొంచి పయోగము లొనరి నవారు ఈ 
(పయోగములను చేయుటలో కొన్ని నియమాలను అనుసరిం 
చడం అవసరమని తీరా శ్రైనించి వున్నారు. విజ్ఞానశ్యాన్ర్ర సం 
బంధమైన |పయోగములను నడపుటకు శాస్త్రీయమైన శిక్షణా 
ఏ విధంగా తప్పనిసరి అవుతున్నదో, అడే విధంగా ఆధ్యా 
లిక రంగంలో (ప్రయోగములు జరుపు వ్యక్‌కిన్ని, అట్టి 
అ ర తను పొందుటకుగాను, ముందుగా అలవరచుకొనవలసిన 
విధ్యుకృమైన శికుణ వున్నది. ఎవరుగాని తము అంతర్వాణిని 
గురించి (పస్తావించుటకు ముందు, తమ పరిమితులను [గ హాం 
చుకొని మరీ మాట్లాడడం మంచిది. సత్యస్వరూపమే 'దేశ్చడని 
తెలిసికొనుటకు వ్యక్తిగతమైన అన్వేషణ జరుపనగోరువారు 
కొన్ని (వతములను అనుష్టించవలసి వున్నదని మా మతంలో 
అనుభ వపూర్వక మైన విశ్వాస మొకటి వున్నది. సత్యము 
యెడల, 'ేవృనియెడల నీవు లగ్న మొనర ఎవలసిన అఖండ 
(పేమభానము తదితర విషయములపై పు (పసరించి ఖండితము 
కాకుండుటకుగాను అట్టి వతసంకేల్పం అవసరం. సత్యపాల 


చేవునిలో నా విశ్వాసం 88 


కము (బహ్ముచర్యము "లేక ఆత్మ పారిశుద్ధ్యం, అహింసా 
దిశ, ధనరాహిత్యం (Poverty), అపర్మిగహం (Non- 
possesion) అను అయిదును ఆ వతములు. ఈ |వతపంచ 
కమును అవలంబి స్టే తప్ప ఎవరుగాని అట్టి (ప్రయోగ ములను 
(పారంభించుటకు వమ్శాతం వీలుకాదు. ఇంకా చాలా 
విధ్యు_క్రములై_న నియమము లున్నవికాని, వాటి నన్నిటిని 
చెప్పుట కిప్పుడవకాశము లేదు. అందువలన, ఎవరు పడితే 
వారు తాము తమ వునస్పాశీయొక్క- వాణిని వింటున్నామని 
(పకటించడము సరికాదని అట్టి _పయోగము లొనర్చినవారి 
అభ్మిపాయమని చెబితే |పస్తుతం సరిపోతుందని భావిస్తాను. 
పస్తుత తణాన్ని ఏ విధమైన నియమ శీష్షణముగాని. లేకుం 
జానే అందరూ తమ మనస్సావీ హక్కును |పకటిస్తూ వుండ 
డం వల్లను, ఈ నాడు (పచారముయ్యే అసత్య సమూహం 
లోకమును చీకాకుపాలుచేస్తూ వుండడం వల్లను, నేను వినీత 
భావంతో మో సమతంలో నివేదించగలిగినది ఒక్క-శే 
మాట. విన్ను మనస్క_తతో తమ అల్బజ్ఞ తను అనల్పముగా 
గుర్తించినవారు తప్ప సత్యదర్శనమును పొందజాలరు. సత్య 
సము[ద వకాౌన ఈదగోరినచో నీవు సున్నకన్న లేలిక అయి 
ఫోచాలి. అత్యంకా కర్త ణీయమైన ఈ పరికీలనా పథంలో 
(పస్తుతం ఇంతకు మించిపోళేను. 
యంగిండియా, 91=1991, ఛే. 42726. 
'జేవుడు అసంఖ్యాకమైన రూపములలో అభివ్య కు 
డగుచుండుటచేత, "దేవునికి అసంఖ్యాక మైన నిర్వచనములు 


84 నా మతము 


ఏర్పడినున్నవి. ఆతడు అభివ్య_క్షమగు ఆ రూపము లన్ని 
యును నన్ను అద్భుత భ_క్రిభావంలో ముంచెత్తి, ఒకొ-క 
తణంలో ముగ్గునిగా చేస్తూ వుంటాయి. అయితే నేను 
పర మేశ్వరుని సత్యస్వరూపునిగానే పూజిసాను. వంకా నేను 
దేవుని సాన్నిధ్యమును పొందలేదు; అన్వేవకుని స్థితిలోనే 
వున్నాను. ఈ అన్వేషణా మార్గంలో నాకు _పియకరమైన 
నస్తువులన్నిటినీ విసర్షించుటకు సంసిద్ధుడ నై వున్నాను. అట్లు 
త్యజించవలసిన వస్తువు నా [పాణమే అయినప్పటికిని, నేను 
దానిని సమర్పించుటకు సంనిద్దుడ నా వుండగలనని ఆశిస్తాను. 
ఆ పరమమైన సత్యము నాకు అనుభవ వేద్యం "కానంతవరకు, 
నా భావనకు సాధ్యమైన తత్సామిోప్య సత్యమునే నా పట్టు 
గొమ్మగా స్వీకరించనలసి వున్నది. అంతవరకు ఆ సామీప్య 
సత్యమే నాకు దీప స్తంభముగా, రహౌకవచముగా ఉపకరించ 
వలసి వున్నది. ఈ మార్లము సూశై నదీ, సన్నమైనదీ, క్తి 
అంచువలె పదునై_నదీ అయినప్పటికిని అదియే నాకు చేరు 
వైనదిగాను, సులభసాధ్య మైనదిగాను భావిస్తాను. ఈ మార్డ 
మును ఏమాాతమూ తప్పకుండా అనుసరించుటనలననే, 
నా హిమాలయ సమానమైన పొరపాట్లను కూజా తేలికగా 
భరించగలుగుతున్నాను. ఈ వమార్షము నన్ను విపత్తులపాలు 
కాకుండా రత్వీస్తూ వున్నందున, అందు నా జ్ఞానదీపము 
దారి జూపీనంతవరకు నేను ముందుకు సాగగలిగాను. అప్పు 
డప్పుడు నా పురోగమున మార్గంలో నాకు ఆ పరమసత్య 
స్వరూపుడగు పరమేశ్వరుని దర్శనభాగ్యం లభించుచుండు. 


దేవునిలో నా విస్వానం రీక్‌ 


టే “యధార్థ మైనది అతడొక్క-డదే, తదితరమంతా అయధా' 
ర్స ౦’ అనే విశ్వాసం నాలో దినకమంగా దృఢతేరమనుతూ 
వున్నది. 

దానితోపాటు మరొక నిశ్వాసం, నాకు సాధ్యమైనది 
పసిబాలునికి కూడా సాధ్యమవుతుందనే విశ్వాసం ఒకటి" 
నాలో వఏర్పడుతూవున్నది. ఈ మాటను బలపరచుటకు నేను: 
తగిన హేతువులు కూడా చూపగలను, సత్యా న్వేషణమునకు' 
అవసరమైన ఉపకరణములు ఎంత సామాన్యమైనవో అంత 
క్లీప్టమైనవి. అవి అహంశకారపూరితుడై న వాసికి కేవలం 
అసాధ్యములుగా కనిపించవచ్చును; అమాయిక బాలునికి 
అతిసులభములుగా తోచవచ్చును. స మును అన్వేషించు 
చాడు తొను ధూళికంకును అల్పుడు కావలసిన్రుంటుంది. 
లోకము ధూళిని తన పాదముల! కింద |త్రొక్కి-పారవేస్తుంది. 
కాని సక్యానేవి తాను ఆ ధూళియొక్క_ పాదముల! కింద 
(తొక్క-బడునంతటి అల్పాల్పుడననే వినీత భావమును అలవ 
రచుకోవాలి, | 

నావంటణినారు వందలు నశించనిండు, సత్య మొక ,- 
సట సోకు ] 
“ఆత్మకధ” పరిచయ వాక్యములనుండి, చ, 6.7, 

21 

దేవుని విషయమైన నా అనుభూతి 

మీరూ నేనూ ఈ గదిలో కూర్చుని వునా్వమనే 
విషయంలో కంచు ేవుడున్నాడనే విషయంలో నాకు 


86 నా మతము 


ఎక్కువ నమ్మకం వున్నది. గాలీ నీళ్లూ లేకపోయినా _బతుక 
వచ్చునుగాని, ఆతడు చేనిచే బతకడం మాతం అసాధ్య 
మని నేను ఉగ్గడించగలను. మిరు నా కళ్లు పీకివేయనచ్చును, 
అది నన్ను చంపలేదు; మిరు నా ముక్కు_నుకోసి పారవేయ 
వచ్చును అది నన్ను చంపబోదు; కాని చేవునియందలి నా 
విశ్వాసమును భగ్న మొనర్చగలిగి లే మాతం నా జీవం 
నశిస్తుంది. మిరు దీనినొక మూథఢవిశ్వాసమని పిలువ 
వచ్చును. కాని నా చిన్ననాడు ఏదై నా అపాయహేతువు 
గాని, విపత్సూచనగాని తోచినప్పుడు నేను రామనామమును 
ఏ రీతిగా పట్టుగొమ్మగా హత్తు కొనువాడనో, అడే రీతిని 
ఇదిన్నీ నేను నా హృదయమునకు హత్తుకునే మూఢవిశ్వాస 


మని మనవి చేస్తాను. 
వారిజన్‌, 145.86, సే. 46. 


ఒక సూర్యాస్త మయపు లం. 
చం దోదయపు సౌందర్యమునుగాని చూచి పరవశవుగు 
నప్పుడు, సృష్టికర్త యెడల పూజ్యభావముతో నా ఆత్మ 
విశాల మవుతుంది. ఈ సృష్టివై చిత్యములన్నిటిలోను నేను 
ఆ పరమేశ్వరుని మూర్తీ భావములను, కృపాకటాతములను 
దర్శించుటకు యత్నిసాను, 

యంగిండియా, 18-11-24, పే. 870, 

నేను సౌధించగోరునదీ, గత ముప్పది సంవత్సరము 
లుగా నేను తీరని తృష్ణతో సాధించ యత్ని ౦చుచున్నదీ 
వఏమనగా-- ఆత్మజ్ఞానము, దై వసామోత్కారము, మోతసిద్ధి 


దేవునిలో నా విశ్వానం ర్‌ 


మూ తమే. ఈ పరమావధియొక్క_ అన్వేషణయే నా ప్రాణము, 
నా (పవర్హనము, నా ణినికి. నేను నా వచనరచనలద్యారా 
చేయు. సర్వమునకు, రాజకీయరంగవుందలి నా సావాస 
(పయోగము లన్నిటికి ఈ (ఫపయోజనసాధనయే లత్యుము, 
ఏ మూలకందమునుండి నేను [పభవించివున్నానో, ఎవరు 
నా (పతి (పాణోచ్భాసమును పొలించుచున్నట్లు నాకు 
సంపూర్ణ జ్ఞానమున్నదో, అట్టి పరమేశ్వరునియొక్క_ సన్నిధా 
నమునకు నే నింకను ఎంత దూరముగా వున్నానో భావించు 
కొన్నప్పుడు, నేను ఎడ తేరవీలేని ఘోర్వవేదన పాలౌశతాను, 
నా లోలోపలి దుష్టో. చేకముశే నన్నాతని కింత దూరము 
చేస్తున్నట్లు నే నెరిగివున్నప్పటికిని, వాటి బారినుండి నేను 
తప్పించుకొనలేకున్నాాను. 


“ఆత్మకథి పరిచయ వాక్యములనుండి, 8; 


దేవుడొక్కడే మార్షదర్శకుడుగా నేను యాత్ర సాగిం 
వాలి. (పభును చేను మరొకడారి తొక్కితే సహించడు. 
తన అధికారములో ఎవరుగాని పాలు పంచుకొనుటకు ఆత 
డనువుతించడు. కానన ఆతని సమతుంలో ఏ వ్యక్తిగాని 
తనలోని చార్బల్యము నంతేను బయలువెట్టి ళూన్యహా_స్తము 
లతో, సంపూర్ణ వశంవదభావంతో నిలబడవలసి వుంటుంది. 
అప్పుడు ఆతడు నీకు లోకముంతనూ ఎదుగ్కో-ని నిలవగల 
శక్తి నిచ్చి, సర్వవిపత్తులనుంచీ రతుణ ఒసగుతొడు. 


యంగిండియా, కీ.9.81, చే, 247. 


88 నామతము 


నాకు భవిష్యత్తును ముందుగా ెలిసికొనవతెనచే 

కోరిక లేదు. (పస్తుత కార్యములందు జూగరూకొతవహించుశే 

నా విధి. మరుతుణంమోద చేనుడు నాకు అధికారం ఒసగ 
చేదు, 

యంగిండియా, 26.12.24, ఫే, 427, 

నన్ను రశ్నీంచడానికి పయత్నించకండి. మనల నంద 

రను రశీంచుటకు ఉన్నతో న్నతుడైన ఆ భగవంతు 

డున్నాడు. నా కాలం ముగిసినప్పుడు ఎవరుగాని, లోకంలో 

కల్లా ఎంతటి గొప్పనానైనాగాని, నాకూ ఆ భగవంతునికీ 

మధ్య నిలవజాలరని నమ్మండి. 

యంగిండియా, 2.4.81, సే, 54. 

ఈ చేవాంలో నే నుండుట భగవచేచ్చ అయినంత 

కాలం ఆతడే నన్ను కాపాడుతాడు. ఆతని పనులు తీరిన 

వురుతుణం ఎన్ని జాగత్తలు తీసికొన్నను అవి నన్నురవ్నీంచ 
చేరను. 

మీరాకు బాపూ (వాసిన లేఖలు, 1949, పే, 91. 

దేవుడు అంతటి కఠిన పరీతుకుని ఈ భూూపపంచంలో 

ఎక్కడా నేను చూడలేదు. ఆతడు మనలో లోతులను పరి 

శోధిసాడు. మన విశ్వాసము సడలుతున్నట్లుగాని, మన 

"జీపాం నిలబడలేక మనం (కుంగిపోతున్నట్టుగాని తోచిన 

ప్పుడ్కు ఆతడు వదో ఒక విధంగా మన సహాయమునకు వచ్చి 

మన విశ్వాసాన్ని రుజున్రపరచి, దానిని నిలబెట్టుకునే బల 

ముసగుతొడు. అతడు నీవు పిలిచిన నెంటనే పలుకుటకు 


[12] దేవునిలో నా విశ్వాసం 89 


నిత్యము సంసిద్ధుడుగానే వుంటాడు; అయితే ఆతని సహో 
యము సీ నిబంధనల (ప్రకారము కాక్క ఆతని నిబంధనల 
ననుసరించియే లభిస్తుంది, 

గాంధీ మహాత్ముని |పసంగములు, రచనలు, ఓవ కూర్చు, వే. 1069 


గీతను అనుసరించువాడు నై సర్లిక ఘటనలను సహజ 
ముగనే స్వీకరించి, సరిగా నడిచే యంత మెట్లు యాం|తికుని 
ఉగధేశ ప్రకారము తిరుగునో అమ్లే తానును ఒకానొక మహో 
యాం|తికోని " శక్తివలన నడుపబడినట్లుగా తన విధులను 
నిర్వర్నిస్తాడు. సచేతనుడైన వ్యక్తి యం్నత్రసద్భశం౦గా వర్తిం 
చడం కష్టతమ కార్యమే. కాని తన వ్యక్తిత్వము సున్నతో 
సమానమగునట్లు చేసికొనుటలో ఆదర్శసిద్ధి పొందగోరువాడు 
వై విధముగా కేవలం యంత సమానుడే కావలసివ్రంటుంది. 
యం తమునకును మనిషికిని లేడా వమనగా :- యంత్రము 
(పాణరహితమైనది ; మానవుడు సర్వదా సచేతనుడగుటచే 
తన ఇష్టపూర్తిగనే ఆ ఉత్కృష్ట యాం! తికుని చేతులలో 
తానొక యంతమువతె వర్తించగలడు. పరమేశ్వరుడు జీవు 
లందరను యం తమునందలి భాగము లట్టు నడిపిసాడని 
(శీకృష్ణభగచానుని పవచనం. 
మీ రాకు బాపూ (వాసిన లేఖలు, 1949, చే, 28889. 
గత అర్థశ తాబ్బ కాలమూ నేను ఆ చండశాసనుడై న 
(పభునికి ఇచ్చాపూర్వక మైన దాసునిగా గడిపి వున్నాను, 
వళ్లు గడచినకొలదీ ఆతని వాణి నాకు | క్రమ క్రమముగా స్పష్ట 


90 నొ మతము 


తరముగా [శ వణనోచర మన్రతున్నది. నన్ను నిరాశాతమస్సు 
ఆవరించిన తణములలో కూడా అతడు నన్ను విసర్టించ లేదు. 
అనేక పర్యాయములు నా కోరికకు వ్యతిరేకముగా కూడా 
నన్ను కాపాడి, నా వ్య క్రిస్వాతం౦త్ర్య్యమును హరించి నున్నాడు, 
ఆతని ఇచ్చకు ఎంతసంపూర్ణ ముగా ఆత్మసమర్పణ చేసుకుంే 
అంత ఎక్కు-వగా గాను ఆనందానుభూతి పొందుతూ వ. 
హారిజన్‌ 6.5.88, 
భగవంతుడు తనకు ఇతర ౩ బాధ్యత లేమి 
ట్రుగా, నిత్యం మనకు తోడునీడగా వుండి, మన సంకేమ 
మునే వూాస్తూవుంటాడు. ఈ "కార్యమును ఆత డేవిధంగా 
నెరవేరుస్తాడో నాకు తెలియదు. కాని అది జరుగుతూనే 
వుంటుందని మాత్రం నాకు రూఢిగా తెలుసును. భక్తులైన 
వారు తమ శ్షేశభారముంతా తమ భుజములనుంచి తొలగింప 
బడి, |పశాంతిని అనుభవిస్తారు. 
వీరాకు బాపూ [(వానీన లేఖలు, 1949, పే. 267. 
పజయము నన్ను నిరుత్చాహపరచనేరదు; నన్ను 
మరింత సుళిత్నీతునిగా చేయగలదం తే. 'జేవుడే నాకు మార 
దర్శకుడు కాగలడని నే నెరుగుదును. 
యంగిండియా, లీ.7.24, చే, 218, 
ఎవని దృష్టికి నోచరముకాని వస్తువేదియును లేదో, 
ఎవని ఇచ్చకు అనుగుణంగా వర్తించుటకు నేను నిరంతర 
కృషిని సల్పుతున్నానో, అట్టి సర్వసావీ అగు భగవంతుని 
సాన్నిధ్యమును చేను అనుభవించని కణం లేదు. 


దేవునిలో నా విస్వానం ర్ట 


జేనవుని వలన విసర్టితుడ నైనానన్న భావము నా జీవిత 
మంతటిలోనూ ఒక్కసావైనా నాకు కలిగి వున్నట్లు 
జ్ఞ వీ లేదు. 
హరిజన్‌ , 24.12.88, స 895. 
నా అంతరంగంలో నిత్యం భగవత్సాన్ని ధ్యాస్ని 
అనుభవిస్తూ వుండుటవలన తప్ప, లేనిచో నా దై నందినాను 
భవంలో నాకు కనిపించే దుఃఖనై. వృల్యాలవల్ల చేను మనో 
వైకల్యంపాలై పోయి, నాకు ఈ హుగ్గీనదియే గతి అయి 
వుండేది. 
.యంగిండియా, రి 25, పే. 2, 
దినములు గడిచిన కొలదీ నాకు ఈ సజీవమైన భగవ 
త్నాన్నిధ్య భావం (పతి రక్షనాళంళోనూ అనుభూత 
మన్రుతూ వున్నది. ఆ అనుభూతి లేనిచో నేను ఉన్నాదిగా 
అయిపోయివుందును. నా మనశ్శాంతిని భగ్నంచేసే ఏష 
యాలు అనేకం వున్నాయి. ఆ భగ వత్సాన్ని ధ్యానుభూ లే 
కనక వలేనిపఠంలో; ఈ జరిగే అనేక సంఘటనలు నన్ను 
పునాదులనుంచి కదిల్చి పారవేయగలిగేవి. కాని ఇప్పుడవి 
నన్ను ఏ మూూతమును సోకనచ్లే నడిచి పోతున్నాయి. 
మీరాకు బాపూ (వాసిన లేఖలు, 1949. పే. 268. 
ఇతర విషయానుభవము లన్నిటిని | తోసిపుచ్చి, కేవల 
భగవత్సాన్నిధ్యమునే అనుభూత మొనర్సుకొన గలిగిన, 
వర్శనాతీతమూ పాపరహితమూ అగు పరమానందస్థితి పతి 
మానవ వ్యక్షికిని సాధ్యమని నా నమ్మక ౦.. 
- యంగిండియా, 17-11-41, పే. 868. 


22 
అంతర్యాణ 


భగవద్యాణి నాకు వినిపిస్తుందని నేను చేసే ఉర్హాటన 
కొత్తేమి "కాదు. అయితే దురదృష్ట మేమిటంటే, ఫలిత 
ముల వలన తప్ప దానియొక్క యాభార్జ రిమును నిరూపించు 
టకు మార్దాంతరము నాకు కనిపించడం చేదు. 
హారిజన్‌, 6-5ఎల9, పే. 4. 
అనేకవుండిని కలత పెట్టిన మొదటి పశ్న భగ వద్యాణి 
విషయికమైనది. అది ఏమిటి? చేను వమిటి విన్నాను! 
నాకు ఎవరైనా కనిపించారా? లేనియెడల 'దేనిద్వారా 
విన్నాను? ఇవన్నీ సందర్భోచిత మైన (పశ్నలే. 


భగవద్యాణి అన్నా, మనస్పాశీయొక్క- లేక సత్యము 
యొక్క నాణి అని అన్నా, అంతర్వాణి లేక నిశితమైన 
సిరవవాణి అని అన్నా, ఇవన్నీ నాకు ఒకు అర్థమిస్తాయి. 
నేను ఏ రూపమును గాని చూడలేదు. చేను ఎల్లప్పుడూ 
చేవుని రూపరహితునిగానే భావనచేస్తూ నుండుటచే, అట్టి 
పయత్నమును కూడ చేయలేదు. నేను విన్నటువంటిది 
సుదూరవాణివలె తోచిన తణంలోనే అత్యంత సన్నిహిత 
మైనదిగా కూడా తోచింది. మానవకంఠం నాతో మాట్లా 
డితే ఎంత స్పష్టంగా వుంటుందో, ఆ-వాణియు అంత 
విస్పష్టంగా వినిపించి, నన్ను వశంవదం చేసుకుంది. ఆ 
వాణిని వినెడి సమయంలో చేను స్వప్నావస్థలో లేను. అది 


దేవునిలో నా విశ్వానం Gg 


వినిపించుటకు ముందు నా ఆంతర్యంలో భయంకర సంఘర్షణ 
అనుభూతమయింది. అప్పుడు హఠాత్తుగా ఆ వాణి నన్ను 
ఆవహించింది. చానిని ఆలకించి, అది అంతరాంణియే అని 
రూఢి పరచుకొన్నాను. ఆ వెనువెంటనే నా అంతర సంఘఫు: 
ర్భణ అంతా అడగిపోయింది. (పశాంతి నన్నావరించింది. 
డాని |పకారం మనోనిశ్చయం గావించుకొనడమూ, నిరశన 
దీమూరంభమునకు దినమూ సమయమూ నిర్ణయించుకొన 
డమూ కూడా జరిగాయి. అంతట నన్నేదో ఆనంద 
పారవశ్యం ముంచెత్తింది. ఇది అర్థరాత్రి 11 గంటలు 12 
గంటలు మధ్యలో జరిగింది. అప్పుడు మనస్సు "లేటపడి, 
ఈ సంఘటనను గురించిన నా వ్యాసమును వాయ నారంభిం 
చాను. అది చదువరులు ఈ సరికి మూచియె వుంటారు. 

అది నిజముగా డైవవాణియే అనిన్నీ, నా డ్మది_క్ష 
భావనయొక్క- [పతిధ్వని కాదనిన్నీ రుజువుపరచుటకు ఇంతకు 
మించి నేనొసగగల సాత్యుమేమైనా వున్నదా? సంచేవా 
పరులను తృ ప్కిపరచుటకు ఇంతకంచు చే నొసగగల సాత్యు 
మింశేమోా లేదు. అట్టి వా శెవరుగాని ఇది సర్వమూ ఆత్మ 
వంచనమనిగాని, ఊహే వై పరీత్యమనినిగాని అనుటకు వారికి 
స్వతర్యతమున్నది. నారిమాటయే నిజమైనను కావచ్చును. 
అట్లు కాదని నేను ఏవిధమైన రుజువును చూపలేను. అయినను 
లోకమంతావకమై నాకు వ్యతిరేకంగా తీర్పు ఒసగినప్పటికిని, 
నేను వినినది సత్యమైన దై వవాణియే అను నా విశ్వాసమును 
అది నమ్మాతం గాని చలింపజేయలేదు. 


94 నా మతము 


కాని భగవంతుడే .మన భావనాశ క్కియొక్క- సృష్టి 
అని భావించేవారు కొందరున్నారు. ఆ దృక్పధం ఒప్పు 
కుంశకే ఏదీ నిజంకాదు, అంతా మన ఊహాజనితమే అవు 
తుంది. ఆ|పకారంగా అయినప్పటికిని, నేను నా ఊహా 
శక్తికి వశవర్తినై నప్పుడు దాని |పభావానుసారమే నడచుకొన 
గలుగుతాను. వస్తువుల యూాణార సరి తారతమ్య సూత 
మును బ్లు వుంటుంది. నాకు ఆవాణి నా ఆ_స్తిక్యం కన్న 
తుం మైనదిగా తోచింది. అది నన్నెన్నడూ విడనాడ 
లేదు; నన్నే కాదు, ఎవరినీ అడి విడనాడబోదు. 


కోరిన చా శెవరుగాని ఆ వాణిని వినగలరు. అది 
అందరి అంతరంగాలలోనూ అధివసించి వుంటుంది. అయి తే 
అన్ని. కార్భములకును వలెనే దానిని వినగలుటకు కూడా 
నిర్లిష్టమైన (పారంభశిక్షుణ అవసరం, 
హారిజన్‌, 6-7-88, పే. 4. 
నా ఆంతర్యంలోని ఆ “నిశిత నీరవచాణి”ని అరికట్టిన 
మరుతణం నా ఉనికి నిరర్ధక మైపోతుంది. 
యంగిండియా, కి.12. 25, పే. 422, 
కొందరు వ్యక్తులకు ఈ అంతర్వాణి అనేది అనుభవ 
వేద్యం కావచ్చుననే విషయమును గురించి, నేనెరిగినంత 
వరకు, వ్యతిశేకించిన నారెవరుగాని వున్నట్లు కనిపించదు. 
నిజముగా అంతర్వాణి నెరిగి "తొను పలుకుతున్నట్లు విశ్వసింప 
దగిన వ్య కి ఒక్కొడున్నప్పటికిని, అది అంతవరకు లోకానికి 


దేవునిలో నా విశానం 95 


లాభ దాయకమే కాగలదు. అట్టి విశ్వాసాన్ని (సకటించే 
వారు అనేకులున్నాాగాని, వారందరును దానికి నిదర్శనపూర్వ్య 
కమైన సమర్థన చూపలేరు. అసత్య హచారకులను దూరము 
సే నిమిత్తం దానిని అడచివేయుట సాధ్యమైన పస్‌ శాచు, 
యోగ్యమైన పనీశాదని గహించాలి. సత్యముగా తమ 
అంత ర్వాణిక్‌ (ప్రాతినిధ్యం వహించగలిగిననారు అధిక 
సంఖ్యలో వున్నను, అది లోకానికి ఏ మాత్రమూ నష్టకరం 
కాదు. అయితే బూటక మునకు (సతి కియ ఏమో శేకపోవడం 
మాతం చిక్కు-విషయమే. అయితే బూటక నటకులున్నా 
రుగదా అని సద్దుణాన్ని అణగ దొక్కు-టకూడా తగిన పని 
కాదు. తొము అంతర్వాణి |పతినిధులవుని పకటించుకునే 
వ్యక్కు లు లోకమంతటా ఎల ల్ల ప్వుడూ కనిపిస్తూనే వుంటారు. 
కాని కొలదిపాటికాలం సాగే అట్టనారి [పవారంవల్ల లోకా 
నికి ఇంతవరకూ ఏమో హోనికలగ లేదు. ఆ దివ్యవాణేని విన 
గలుగుటకు ముందు దీర్భ తరమూ కఠినతరదూూ అయిన శిక్షణ 
అవసరం; తుదిని సత్యముగా అంతర్యాణి ఏనిపీంచినప్పుడు 
అది నిర్గుపంగా తెలుస్తుంది. [ప్రపంచాన్ని మోసగించడం 
ఎల్ల కాలమూ సాగదు. అందువల్ల నావంటి ఒక దీనమాన 
వుడు తొను అంతరంగవాణిని విన్నానని నమ్మి, ఆ విశ్వాస 
మును లోకము నెదుర్కొని (పకటించుటకు సొహసించుట 
వలన అరాజకం ఏర్పడిపోతుందని భయపడనవసరం లేదు. 
హరిజన్‌, 18-8-88, పే, 8, 


9G నా మతము 


మానవుడు (భమ (ప్రమాదాలకు లోనైన వ్యక్తి, 
ఆతని నడవడి లోపభూయిష్టం కాజాలదని అనుకోడానికి 
పీలులేదు.' ఆతడు తన (పార్గనకు (ప్రత్యుత్తరమని తలచినది 
ఆతని అహాంకారమునకు _పతిధ్వని మ్యోతమే కావచ్చును. 
శేవలం నిరువ్హమెన మార్గదర్శనమును పొందదలచినవాడు 
సంపూర్ణ ౦గా నిహ్క-ళంకమైన అమాయక హృదయాన్ని 
కలిగివ్రండాలి. నా కంత అర్హతలేదు. నా ఆక్క ఘణ 
లతో, యత్నములతో, లోపములతో కూడి అసంపూ ర్త 
మైనది. 
యంగిండియా, 25-9-24, పే. 318. 
అతృపారిళుధ్యాన్ని గడించుటకు నిర్విరామంగా 
చేసిన సాధనా ఫలితంగా నా అంతరాంతము యొక్క- నిశిత 
సీరవవాణి”ని స్వచ్చముగాను, స్పష్ట్రముగాను వినగలశ కిని 
వసుమ౦త అర్టించగలిగాను. 
ది ఎపిక్‌ ఫాస్ట్‌, రచన : ప్యారీలాల్‌ , 1988, సే. 84, 
పరమేశ్వరుడు (పతి దినమూ [పతి మానవ న్య క్కికిని 
(పత్యతు దర్శనం ఒసగుతూనే వుంటాడని నా దృఢవిశ్వాసం. 
అయినా మనం ఆ ‘నిశిత సరవవాణి ని ఆలకించకుండా 
చెవులు మూసుకుంటాం, 
యంగిండియా?*, 25-5*21, పే. 162, 


[19] 
అయిదవ విభాగం 
ఆభరణలో నా మతం 


23 
(సె వమ ధర్మం 


శేమె ఎక్కడ వుంపే చేవుడుకూడా అక్కడ 
నృరటాడు. 
దకిణా|ఫీకాలో సత్యా గవాం, 1950. శ. 960. 
అహింస అన్నిటికన్నా ఉన్నత స్థాయికి చెందిన ' 
(క్రియాశక్తి. దానినే ఆత శే క్రీ అనిగాని మన అంతరంగ 
నివిష్టమెన దైవశక్తి అనిగాని అనవచ్చును. మనము అహింసా 
భావమును ఎంతవరకు అనుభ వేద్యం చేసుకుంకశు అంతవరకు 
చై వలతే.ణ లశీతులం కాగలుసకాము. 
వారిజన్‌, 12.11.88, పే, 826, 


మన భూమి గోళమునందలి అణుసందోహాం మధ్య 
వాటిని సమైక్యమునక్చే సంపుటీకరణశ క్తి ఒకటి వున్నద 
నిన్ని, అది లేనిచో భూగోళముంతా భగ్నభూతమై మన 
ఉనికే ఉండదనిన్నీ విజ్ఞూనశాస్త్రజ్ఞులు ఇపుతారు. అంధనూూ 
నిశ్చేతనమూ అయిన భాతికపడార్థంలో వ విధంగా వకీకరణ 
శక్తి వున్నదో అక్ష సచేతన వస్తువులందును అట్టి శక్తి వుండి 
తీరుతుంది. సచేతన జీవులందుగల అట్టి సామరస్యశక్షినే 
(చేను అని అంటారు, తం డికొడుకులమధ్య, అన్నా చెల్లెళ్ల 


bz నా మతము 


నడుము, మి తులమధ్య ఆ _పేమభావము మనకు ద్యోతక 
మవుతుంది. కాని ఆ శక్తిని మనం సర్వజీవలోకమునకూ 
వర్తింపజేయుట ఎట్లో తెలుసుకొనవలసి వున్నది. డానిని 
ఆ రీతిగా |పయోగించుటలోచే బేవ్చనిగూర్చిన జ్ఞానం మనకు 
లభ్యమవుతుంది. “ 
యంగిండియా, 5-5-20, వే. 7. 
మానవుని ఉత్కృస్టసాధన అంతా చేవుని తెలుసు 
కొనుటశే వినియు క్తవముయింది, అన్నారు గాంధీజీ. మానవ 
1 నిర్మితములై న ఆలయములలోగాని, విగహములందుగాని, 
ఆరాధన స్థలములందుగాని ఆతడు లభ్యంకాడు. వివిధము 
లైన విసకనా నియమాలలోను అతడు దొరకడు. కేవలం 
_పీమమార్గావలంబన ద్యారానే- భాతికెంకాని అతాకిక 
_కీమద్యారానే- "దేవుని కెలిసికొనగలము. 
వారిజన్‌ , లిలిం11ఉ7, పే, 425. 
స౦ఘఫసి ఖా 6 ఇంకను అంగీకారపూర్వక మైన 
అహింసాస్న్మూతం మోద ఆధారపడి నడవకపోయినప్పటికిని, 
zt పస్తుతక్షణంలో లోకమంతటా మానవసమాజం యొక్క 
శేమజీవనమున్నూ, చారి వ్యక్తిగతమైన ఆ_స్తిపాస్తుల సుర 
తుకతయున్నూ పరస్పరసహనభావం మోద నే ఆధారపడినున్ను 
దని నేన్యుఉద్ద్యాటిస్తాను. అట్లుకాని పకుంలో మాననాళిలో 
భింక్కి-లి స్వల్పసంఖ్యాకులున్నూూ, అందరికంశు [కూర స్వభా 
వులైన వారన్నూ వమూతమే మిగిలి వృండేవారు. కాని 
ఆ విధంగా జరగలేదు. కుటుంబాలు | ేనుబంధంతో ఒక 


ఆచరణలో నా వతం 99 


టిగా కట్టుబడివునాష్నయి. నాగరికత కలిగినదిగా పేర్కొన 
బడే సంఘనిర్భాణంలోకూడా జాతు లనబజే |పజాకూటము 


లునూ "అట్టి సమోకరణబంధంతో కు కట్టబడి నవునావ్వయిం 
ఆయా సంఘటనలు ఇంకను అహింసానూ తంయొక్క- సర్వా 
ధిక్వతను పూర్ణ ౦గా (గ్రహించ లేదన్న వొక కు, లోప 
అనగా వారింకను ఆ స్నూతంయొక్క-_ ఏశాల పయోజనా 
లను పరిశోధించి ెలిసికొనలేదన్న మాట. ఇంతవరకును 
మనము అపరి[గహోది త్యాగనియమావళిని అవలంబించిన 
కొలదివుందికి మ్యాతమే సంపూర్ణమైన అహింసాచరణం 
సాధ్యమవుతుందని అనుకుని, అక్కడితో ఊరకొనివుండుట 
మన అలసభాబాన్ని మాతమే సూచిస్తుందని చెప్పకతప్పదు. 
అట్టి సాధకులై నవాశే ఆ విషయమై పరిశీలనము సాగించి, 
మానవవర్శ్యనమును పాలించే ఆ శాశ్వత శాసనంయొక్క- 
నూతన సాధ్యతలను అప్పటప్పట లోకానికి చెల్లడించ గలు 
గుదురన్న విషయం నిజమేకాని, ఆ సూతం నిజమైన్మసూ త 
మైన యొడల అందరికీ సమంగా ఆచరణసాధ్యం కావలసి 
వుంటుందనిమాతం మరువకూడదు. మనకు నోచరించే 
వైఫల్యతలన్ని ఆ శాసనానికి చెందినవికాను; ఆ శొసన 
పాలితులశే అవి వ_ర్తినాయి. దారిలో చాలామంది “తాము 
ఏదో ఒక విధంగా ఆ శాసనమునకు బద్ధుల్తై వున్నట్లు ఎరు 
గనే ఎరగరు. తన శిశువుకొరకై తన [పాణమొసగే తల్లి 
తనకు తెలియకుండానే ఆ శాసనాన్ని అనువదర్తిస్తున్నది. 
వైఫల్యాలను 'లెక్కించకుండా ఆ శాసనమును ఇష్టపూ రగా 


100 నా మతమూ 


అంగీకరించ వలసినదనిన్నీ, మనఃపూర్వకంగా ఆచరించవల 
సినదనిన్నీ వాదిస్తూ గడిచిన వబది సంవత్సరాలనుంచీ నేను 
ప్రచారం చేస్తున్నాను. ఈ వబది సంవత్సరాల కషిఫలి 
తంగానూ కలిగిన అద్భుత పర్యవసానములు నా విశ్యానాన్ని 
బలతరం చేశాయి. 
వారిజన్‌, బిలి-బ_ి4లి, చే. 48. 
శ్రీ వ్యకి అహింసకు మూర్తీ భావమని ఈ వరలో 
ఈ షృతికా ముఖాన్ని |పకటించివున్నాను. అహింస అనగా 
అపారమైన |పేమభావమని అర్థం. మరి, [పేమభానవుంశేు 
కష్టములను ఓర్పుకొనగల అమితమైన సహనశ క్తి అనిఅర్షం. 
మానవ్రనికి జన్మదానమొస₹ ఆ నూ ర్షిలోతక్క- అట్టి 
ఉత్కృష్ట సపానళ క్రి ఇకెవరిలో (పదర్శితమవుతుంది? ఆమె 
తన గర్భమందు శిశువును వహించి, నవమాసములూ 
పోవీంచి, ఆ భారమును సంతోషముగా. నిర్వహించుటలో 
మన కౌశ క్తి ద్యోతక మవుతుంది. (ప్రసవ'వేదనకు మించిన 
చేదన వేశేమున్నది? కొని ఆయవు ఆ బాధనంతను రికో 
సృష్టి వలన కలిగే ఆనందాతిశయంలో మరచిపోతుంది. తన 
కన్న బిడ్డ దినదిన పవ నూన మగుటకు ఆమెవలె దైనందిన 
త్యాగమును ఇంకెవరు చూపగలరు ? తాను "కేవలము పురు 
వుని కావునాంఛకు లక్యుమనిగాని, లత్యుము కాగలదని 
గాని విస్మరించి, ఆ శ్ర్రీనా_ర్తియే కనక తన |సేమభావ 
మును సర్వమానవ లోకమునకును |ప్రసరించిననాడు ఆమె 
పురుషుని పజ్జగా ఆతని మాతృమూర్తిగా, సృష్ట కారిణిగా, 


ఆచరణలో నా మతం 101 


పశొంతమై సున నాయకురాలుగా నిజస్థానమును' సగర్వముగా 
ఫొందగలదు. యుద్ధకాండలతో అ. శాంతిపివాసులై బిల 
చిన యావ త్పపంచమునకును శాంతియుతజీవనమ నే ఉళ్ట్చృష్ట 
కళను బోధించే గురుత్యపదవి ఆయము జన్మహక్కు... 
వారిజన్‌, 24.240, పే. 18. 
24 
త్యాగయుక్తమైన సేవద్వారా [పేవుసాధన 
(అ) ఎవ 
ఆతని సృష్టిలో ఆతని దర్శించి, ఆ సృష్టి సర్వస్వము 
తోను ఐక్యభావము నలవరచుకొనుట ఒక్క-టియే చేవుని 
తెలియుటకు మార్షము, ఇది సర్వులకోను సేవ ఒనర్చ్పుట 
ద్వారానే సాధ్యమవుతుంది. నేను ఆ స సర్భస్యములో 
ఒక భాగమగుటచే, విశ్వమానవసంఘానికి వేరుగా ఆతని 
యొక్క దర్శనము వాందజాలను. నా దేశస్థ్యలెన (ప్రజా 
సకం నాకు అందరికంశును ' సన్నిహితమైన ఇనుకువారుగు 
వారు. నారు ఆత్యంత నిస్సహాయులూూ, దుర్చులులూ, నిర్దీ 
వులూ అయిపోయివున్నందున వారికి సేవ ఒనర్వుటలో నా 
యొక్క సర్వశక్షులను శేం| దీకరించవలసి వున్నది. భగవం 
తుని హీమవత్పర్వతపు ఒకానొక గుహలో దర్శింపగలనని 
నాకు నమ్మకము కలిగించుకొనజాలినవో, తప్పక నేను 
తత్సణం అక్కడికే (పయాణమవు తాను ; కాని మానవ 
సంఘానికి వేరుగా ఆ పరమేశ్వరుని కనానజాలనన్న విష 
యము నాకు స్పష్టముగా తెలుసును. 
హరిజన్‌, 29.68.86, సే, 226. 


192 నా మతము 


నేను భారత దేశపు (పజలమధ్య జన్మించి జీవించవల 
సినదిగా దేవుడు విధించివుండుటనుబట్టి, వారికి నేను సేవ 
చేయనియడల నా సృృష్టికర్ప ఇచ్చుకు నెను విరుద్ధముగా 
చరించినవాడ నవుతాను. వారికి శేవచేయుట ఎట్లో నాకు 
తెలియనియెడల, విశమానవసంఘానికి ఎట్లు సేవచేయవలనో 
కూడా తెలియనినాడ నవుతాను. 
యంగిండియా*, 18.6.25, ఫే, 911. 
పరమేశ్వరుడు తాను సృష్టించిన బీవకోటిలోని ఉన్న 
తులూ, శ_క్తివంతులూ అయినవారిలోకం౦కొ దీనులూ, 
పీనులూ అగువారిలోనే ఎక్కువగా మూర్తీ భవించి వుంటా 
డని నే నెరిగివుండుటచే, నేను అట్టివారితో సమానస్థాయిని 
అందుకొనుటకు అత్యంతము సాధనచేస్తున్నాను. వారికి సేవ 
చేయుటద్య్వారాతప్ప ఆ పని నెరవేరదు, దళితవర్లముల సేవలో 
నాకు గల ఇదికృమైన అభిలాషకు అడే హేతువు. ఈ 
'సేవాకార్యము రాజకీయములలో (పవేశించకుండా నెరవేరదు 
కనుక, నేను వాటిలో అడుగుపెట్టడం జరిగింది, 
యంగిండియా 11-9-౬4, పే. 298. 
భారతదేశంలో అందరికంెట హీనాతి కనులతో, 
అంకేకాదు, లోకమంతటిలోను దీనాతిదీనులతో నేను 
సమైక్య భావమును అలవరచుకొనవలసివున్న పతు౦లో, అట్టి 
శకి నాకు వున్నపతంలో, _పత్యతంగా నా చాధ్యత్మకింద 
నాకు సన్నిహితముగా వున్నటువంటి దీనదర్శిదులతో ముం 
దుగా నన్ను సమైక్యభావం సాధించ నియ్యండి. విన్న 


ఆచరణలో నా మతం 109 


భావంతో ఆ కార్యమును సాధించుట ద్వారానే వనాడో ఒక 
నాడు నేను భగవంతునియొక్క-, సత్యముయొక్క- ప్రత్యత, 
దర్శనాన్ని వొందగలుగుతానని నా ఆశ, 
యంగిండియా, 8.12=లి5, "పీ. 422 

మోకు నేనొక మంతం చెపుతాను. మో మనస్సు 
సం దేహస్థితిలో పడినప్పుడుగాని, మిలో అహంకారం (పకో 
పించినప్పుడు కాని, ఈకింది చెప్పిన అవసర (సయోగాన్ని 
చేసి చూడండి ; 

వూరు చూచినవారిలోకల్లా దీనదరి, దుడూ అత్యంత 
నిస్పహాయుడూ అయిన వ్య క్రియొక్క- ముూగాన్ని జ్ఞపిక్‌ 
తెచ్చుకుని, మిరు తలపెట్టబోతున్నచర్య ఆ వ్యక్తికి 
వమ్మాతంగాని ఉపకరించగలడా అని మిమ్ములను మోరు 
పక్నించుకోండి. అతడికి దానివల్ల వ మాత్రమైనా లాభం! 
కలుగుతుందా ? అతడు తన జీవితాన్నీ, తేన భవిహ్యత్తుని 
తన వశంలోకి తెచ్చుకొని మలుచుకొనుటకు ఆ పని తోడ్చ 
డుతుందా? అనగా, ఆ పని ఆకోలితోనూ ఆత గైదౌర్బల్యం 
తోనూ అలమటించే లతులాది మన "దేశ పజలకు స్వరాజ్య 
మును, అనగా ఆత్మపరిపాలనాశ కిని, చేకూర్చడానికి చారి 
జూపుతుందా 1 అని (పశ్నించుకోండి. 

ఆ వెంటనే మో సంబేహోాలూ, స్వార్ధబుద్ధి కరిగీ 
మాయం కాగలవు. 

[ఒక మ్మితునికి |వాసిన లేఖనుంచి | 
“దిస్‌ వజ్‌ చాపు”, కర : ఆర్‌, కె, (ప్రభు, 1954, చే 48, 


104 నా మతము 


మహాతా జీతో మాట్లాడుతూ యువకుడైన ఒక 
అమెరికన్‌ మివనరీ, “మరు విశసించేమతం ఏమిటి ౪) 
అనిన్నీ, “భవిష్యత్తు లో భారతదేశపు ముతం న రీతిగా పరి 
గామం౦ం పొందవచ్చును % అనిన్నీ (పన్న్‌౦చాడు, 


వుహోతా శ్రీ ఆతనికి బహున్షుప్తంగా జవాబిచా రు. 

ఆ గదిలోప డుకొనివున్న ఇద్దరు |వాధి [గ సుం పు చూపించి, 

“చేవ చేయడమే నా మతం. భవిష్యత్తు విషయం నే నెక్టున 
ఆలోచించి బాధపడను” అని ఊరుకున్నారు. 

“దిస్‌ వజ్‌ బాపు కర్త ఆర్‌. శె, (ప్రభు, 1954, పే. 4, 


మతమనగా నిస్సహాయులకు సే చేవచేయడ మే. నిస్సహో 
యులూ, వ్యధ్యాగస్థులూ అయిననారి రూపంలో దేవుడు 
మునకు (పత్యతు దర్శనం ఒసగుతాడు, 


(ప్రత్యేక నామభేయాలతో [3 పచాగమయ్యే మతము 
లను అనుసరించుటకంకు నూలు వడుకుట అనేది తప్పకుండా 
ఎక్కువ విలునై నదిగా భావించాను నేను. అందుకని ఆయా 
ముతాలను విసర్టించమని అర్ధంకాదు. అన్ని మతాలకు 
చందిననారూ se as అవలంబించదగిన ధర్మం 
ఆ విభిన్న మతము లన్నిటిని మించిన విలువగలిగినవని 
మా తమేనా అభి పాయం. కాబట్టి సేవాభావంతో రాట్నం 
తే అ _ాహ్మణుడుగాని, స. సల్యొానుడుగాని, వైష్ణవ 
మతేస్థుడుగాని మరింత మంచి (బాహ్మ్‌ణుడు, ముసలానుడు, 
దైప్తవుడు కాగలడని చెప్పగలను. 


[14] ఆచరణలో నా నుతం 105 


పక్క-మోద పరున్న సముయంలోకూడా "ళ్నాటప్షైం 
(తిప్పుటకు పీలై నయెడల, అట్టి కార్యము 'బేవునివై మనస్సును 
శేందీకరించుటకు సహకరిస్తుందని తోచినయుడల, నను 
తులసిమాలను వదలి రాట్నమునే తిప్పు కౌను,. దారి 
(ద్యమూ తుద్బాభ దేశాన్ని ఆవరించినున్నంతవరకు, తులసి 
మాలను |తిప్పడమా, రాట్నమును |తిప్పడమా అని |పశ్న 
వస్తే, నాకు శ కి వున్నంతదనుక రాట్నమునే తులసిమాలగా 
భావించి, దానిని |తిప్పుటశే తప్పక హాచ్చువిలువ ఇసాను. 
'రామనా మోచ్చారణ కూడా ఒక అడ్డంకుగా భావించే స్థితి 
కోసం నేను ఎదురుచూస్తున్నాను. రాముడు వాగతీతుడని 
అనుభ వేద్య మైననాడు ఆతని నామధ్యానం నాకిక అవస 
ముండదు. రాట్నమూ, తులసిమాలికా, రామనామమూూ, 
ఇవన్నీ నాకో సమానార్థకాలే. అవన్నీ నాకు ఒే ప్రియో 
జనాన్ని సిద్ధింప జేస్తాయి. అది సేవాధరా ఇని నాకు బోధించే 
సాధనాలు. సేవాధర్నాన్ని అనుసరించడండ్య్వారా తప్ప 
అహింసా స్మూతాన్ని ఆచరణలో పెట్టలేను. అహింసా 
ధర్మాన్ని ' పాటిస్తేతప్ప సత్యసిద్ధి పొందజాలను. సత్యము 
ప్ప వేశే మతమన్నది లేదు. 
యంగిండియా”, 14.56.24, ఆపే. 267. 
చేతితో దారం వడికే పని.| పస్తుతం అమలులోవున్న 
ఏ ఇతర పరి శవుతోనూ పోటీచేయడంగాని, డాని స్థనాన్ని 
ఆ|కోమించుకోడం గాని వేయదు ; దాని ఉచ్దశంకూడా అది 
కాదు, జీవనోపాధిని ఆర్జించే వ ఇతరపనుల్రుగాని కలిగివున్న 


106 నా మతమూ 


దార్యవంతులై న ఏ ఒక్క-రినిగాని నాటినుంచి తప్పించడానికి 
కూడా ఇది ఉధ్రేశింపబడినదికాదు. వ్యవసాయవృ త్తి ఒక్క-కే 
జీవనోపాధిగా బతికే భారత చేశపు అసంఖ్యాక | ప్రజానీకానికి 
ఏడాదిలో ఆరుమాసాలు వపనీలేకుండా కాళీగా వుండవలసి 
వుంటుంది. వారికి ఏ ఇతరసహాయక వృత్తీలేదు. అందు 
వలన నారు నిత్య దారి ద్యం పాలనవృతూవృుండడం జరుగుతూ 
వున్నది. భారత దేశాన్ని ఎదుర్కొనే సర్భ| పథానమైన ఈ 
| సమస్యకు తక్షణసాధ్యమూరా, అచరణయోగ్యమూూ, సర్వదా 
ఉపయు_క్తమూ అయిన పరిష్కారంగా మతమే నూలు 
వడకడం అనే |పతిపాదన ఉద్దేశింపబడింది. 

యంగిండియా, 21.!0.26, పే. 848. 


దేశంలో దార్జ్యవంతులై న ఒక్క-పురువుడుగాని, తీ 

గాని పనీ తిండీ లేకుండా వున్నంతవరకు మనం వి శాంతిని 

గాని, పూర్ణ భోజనమునుగాని అనుభవించడానికి సిగ్గుపడవలసి 
వుంటుంది. 

యంగిండియా, 5=2"25, "పే. 48. 

పనిలేక అలమటించే 80 కోట్ల ప్రజానీకం వుండి, | పతి 

దినం స్టారిలో లతులాదిజనులు వృత్తిలేమివలన ఆత్మవిశ్వా 

సాన్ని, భగ వద్విశ్వానాన్ని కోలోయినవాశై పోతూవున్న 

పరిస్థితి ఎంత డార్భాగ్యమైనదో ఊహించుకోండి. కళ్ళు 

కాంతిహీనమై, అశనమే ఆరాధ్యదై వమైన ఆ ఆకలిగొన్న 

కోట్లాది |పజలముందు పరమేశ్వరుని గురించి సందేశాలు 


ఆచరణలో నామతం 107 


పలకేడంకంశు ఆ మూలనున్న కుక్క_ముందు పలకడంనయం, 
వారికి "బేవ్రనిగూర్చి మాటలు చెప్పడంకన్న ముందు వారికి 
వదో ఒక జీవనోపాధిని చూపడం ఎక్కువ పవిత్రమైన 
సందేశం అవుతుంది. చక్కని ఫలహారాలు సేవించి, తదు 
పరి కింకా చక్క-ని భోజనం. సిద్ధంగా వున్నదని యెరిగి, 
యిక్కడ మనం చక్కగా కూర్చుని ఛగవద్విషయాలు 
చర్చించుకోవడం బాలా చక్కగానే వుంటుంది. కాని 
రోజుకు రెండు భోజనాలకు నోచుకోని ఆ లక్షలాది (పజల 
సమమాన్ని జేవునినార్చి నే నేవిధంగా మాట్లాడగలను? 
వారికి చేవుడు అన్నపానాలు రూపంగానే కనిపించగలుగు 
"తాడు. 
యంగిండియా, 15.10.81, పే. 810. 
చేదవారిలోకల్లా పేదవారితో ఐక్యభావం అలవరచు 
కుని, వారికి నేవచేయుట ద్యారా తప్ప ఆత్మజ్ఞానం సిద్ధింప 
జాలదని నా నమ్మకం, 
యంగిండియా, 12=10=26, పే. 864. 


(ఆ) త్యాగం 
వూనవకాయం శీవలం త్యాగానిశే ఉ్రేశింపబడింది; 
భోగానికి కాదు, త్యాగ ౦లోనే సుఖజీవన రహస్యం ఇ్షమిడి 
వు౦ది. త్యాగమే (బతుకు ; భోగం మృత్యు సమానం, 
కావున |ప్రతిఫలాజేతు తేకుండా చేవాచరణంలో గడిపే 
నిమిత్తం |పతివారూ 125 వళ్లు |బతకవలెనని కోరవచ్చును. 


105 నా మతము 


అట్టు కోరుటకు (పతివారికీ హక్కు-వుంది. అట్టి జీవితం 
"కేవలం చేచాచరణానిే పూర్తిగా అంకితమై వుండాలి, 
చేచాచరణంకోసం చేసిన త్యాగం చెప్పరాని _ ఆనందాన్ని 
చేకూరుస్తు ౦ది; అంతరంగజనితమైన జీవదాయిని ఆ ఆనందా 
మృతం. ఆ ఆనందం మనఃక్లేశాలను హరిస్తుంది; ఓరిమిని 
చేకూరుస్తుంది. అ ఆనందసిద్షి పొందనిదీ. దీర్హాయునవు 
అసాధ్యం ; ఒక వేళ సాధ్య మైనా అది కేవలం నిరరకం. 
-వారిజన్‌ , 24-2-46, పే 19, 


కావున; సర్భసృష్టిజాలానికీ మనం చేవచేయగలుగు 
టశే మనకీ చేహం ఒసగబడింది. 


బానినీడు తాను చేవచేశే యజమాని తన కొసగిన 
అన్న వస్తాదులను ఏవిధంగా స్వేకరిస్తాడో, అబే విధమైన 
కృతజ్ఞ భావంతో మనమున్నూ. సర్వవిశ్వాధినాభుడై న పర 
మేశ్వరుడు మనకు నిశేశించిన కానుకలను స్వీకరించవలసి 
వుంటుంది. జెన్సనివలన మనం పొంచేచేనినిగాని కానుక 
గానే భావించాలి. మనం దేవునికి రుణపడివున్నందున ఆత 
నికి మనం చేసే సేవలకు ప్రత్యామ్నాయాన్ని ఆసించుటకు 
మనశేనూతం హక్కులేదు. కనుక అట్టి కానుకలను మనం 
పొందని పక్షంలో వున మాతని నిందించుటకూడా. అసంబద్ధ 
మవుతుంది. తన ఇచ్భానుసారర మన శరీరాన్ని పరిపో 
పీంచుటకుగాని నాశమొందించుటకుగాని ఆతనికి దాన్నిపై 
పూర్ణాధికారమున్నది. దీని నొక బాధాకరమైన సంగతిగా 


ఆచరణలో నా మతం 109 


గాని, జాలికోరమైన సంగతిగాగాని భావించవలసిన పనిలేదు. 
డేవుని సృష్టి సంకల్పంలో మన అక్ష్యగ్థానాన్ని మనం |గహిం 
చుకున్ననాడు, ఈ సంబంధం ఎంత సహజమూ, సంతోవ, 
పదమూ, అభిలషణీయమూ అయిన విషయమో మనం 
తెలిసికొన గలుగుకాము, ఈ సరవమానందప్పితిని అనుభూతం 
చేసికొనవలెనంకే మనకు బలవ_త్తరమైన విశోసం అవసరం. 
“నిన్ను గురించి నీవు మనః్లేశముతో కుంగిపోకు ; సీ 
"క్లేశము లన్నిటినీ పరమేశ్వరునిే వప్పగించు” అన్నే 
మతము లన్నీ ఒసే పబోధేసం'చేశమని ద్యోతకమవుతుంది. 

ఈ సాధనవిషయమై భయపడ నవసరంలేదు. నిర్శల 
మైన అంతఃకరణతో సేవాతత్సరతను అలవరచుకునే వ్యక్తి 
(కమ్మ కవుంగా అట్టి సె సేవాచరణంయొక్క_ అవసరాన్ని అధిక 
తరంగా (గహించుకో గలుగుతాడు, త ద్యారా ఆతని 
విశ్వ్యాసంకూడా దినదిన పవర్థమానమై "వెలుగొందుతుంది. 
సత విసర్షించడానికి సంసిద్ధుడు కానినాడూ, తనయొక్క. 
జన్ముసారకతను. (గ్రహించ లేనివాడూ, సేవామారాన్ని అను 
సరించడానికి కేవలం అసనుర్జుడను తాడు. తెలిసియో లేక 
కెలియకుండగనో మనలో (పతి ఒక్క-రనూూాకూడా ఏదో ఒక 
నేవాకార్యాన్ని ఆచరిస్తూనే వున్నాము. ఈ సేనాచరణాన్ని 
మనం బుద్ధిపూర్వకంగా చేయడం అభ ిసించినచో నేన 
యడల మన అభిలాష దినదిన! పవర్థమానంగా చెరుగుతుంది. 
అట్టి పరిణతియుక్క ఫలితంగా అకానందమూ, లోకకల్యాా 
ఆఅమూ కూడా ష్‌. 


110 నా మతము 


సహజ సచ్బీలుర్రై నవారు మాతమేకాక మనలో 
అందరమూకూడా మన సరగశక్కులనూ విశ్వమానవ సంఘం 
యొక్క_ |పయోజనాలకు సమర్పితం చేయవలసి వున్నది. 
స్పష్టంగా దో్యోతకమవుతూన్న ఈ ధర్జుసూ తాన్ని (గహి్తే 
మన జీవితంలో భోగలాలసత శై దొలగి, త్యాగశీలతకు తా 
వొసగుతుంది. ఈ త్యాగమనే విధ్యుక్తధర్నుమే మానవుని 
పశుజూతినుంచి వేరుపరుస్తుంది. 
వై రీతిగా జీవితాన్ని అన్వయి౦చుటవల్ల (బతుకు రస 
రహితమూ, కళావిహీనమూ అయిపోతుందనిస్నీ, కుటుంబ 
జీవితానికి తావులేకుండా పోతుందనిన్నీ కొందరు అభ్యంతరం 
చెవుతారు. కాని ఇక్కడ పేర్కొనే త్యాగ భావానికి లోక 
పరిత్యాగమని కాని అరణ్యవాస స్వీ కారమని కాని అర్థం 
కాదు. కేవలం త్యాగశీలత, జీవితక రుల నన్నిటిని పరిపా 
లించవలసివుంటుంది. (బతుకును భోగపరత్యంగాకాక విధి 
నిర్వహణంగా భానించడంవల్ల ఎవరికిగాని కుటుంబజీవితానికి 
భంగం కలగదు. త్యగభావంతో వరించే వ్యాపారస్లుడు, 
తన 'చేతులమోద కోట్లకొలది ధనం నడుస్తూవున్నప్పటికీ, 
వై సూ తానుసారంగా తన వ్రకి క్విసామర్థ్యాలను లోకసేచవా 
ఖు. వినియోగిస్తాడు. ఆతడు మోసకార్యాలను, 
టట చేయడు ; నిరాడంబరంగా జీవిస్తాడు ; 
ఏ [పాణికిని వోని కలిగించడు ; తనవల్ల ఏ వ్యకి కి గాని నష్ట 
పడుటకంెటు తనకు లక్షలు నష్ట్వమెనా "లెక్క చేయడు. ఈవిధ 
మైన వ్యాపారస్థుడు శీలం నా ఊపహాలోకంలోనే గాని 


ఆచరణలో నా మతం 112 


భూలోకంలో మాతం దుర్లభుడని అనుకోకండి. అదృష్ట 
వశాత్తు ఆరకం వ్యక్కులు పాశ్చాత్యలోకంలోనూ, (ప్రాచ్య 
లోకంలోనూకూడా కొందరు కనిపిస్తూనే వున్నారు. అట్టి 
వారు |వేళ్ళవై లెక్కింపదగినంత స్వల్బసంఖ్యలో వుండే 
మాట నిజమేకావచ్చు. అటి సజీవోదాహారణం ఒక్కటి 
దోరికికే చాలు, నొ వర్ణన కివలం ఊాహోచి తమని తోసి 
వేయడానికి తావుండదు. ఈ త్యాగధనులు తమ వృ్తి 
ద్యారా తమ భుకిినికూడా ఫాందుకారనడం నిస్సంచేహ 
మైన విషయమే అయినా, జీవనోపాధి వారి ముఖ్య లత్యుం 
కాదు ; అది నారు తవు వృత్తిధ ర్మాన్ని అనుసరించడ ౦లో 
కలిగే ఉపలబ్దిమా|తమే అవుతుంది. త్యాగయుత జీవితమే 
కళకు పరాకాష్ట, ; అడే సత్యానందసంధాయకం. 

సేవాభావానికి అంకిత మైనచాడు స్వసాఖ్య సాధనకు 
తుణమైన వ్యయపరచడు; తనకు సౌఖ్యమునో అసౌఖ్నమునో 
ఒసో అధికారం తనకు [ప్రభువైన ఆ పరమేశ్వరునికే వదలి 
చెడ తొడు. అందువలన ఆతడు తనకు లభ్యమైన సర్వమూ 
తనే అనుకుని తనకు బరువువేసుకోడు ; తనకు దానిలో 
శీవలం అవసరమైనంతవరశే తీసికొని, తక్కినది వదలివేస్తాడు. 
తనకు అసౌకర్యములు కలిగినప్పూడుకూడా పశాంతతతో, 
ఆగహోో!। దేకములకు వశంకాకుండా, అచంచల మనస్క- 
తతో వుంటాడు. “సుగుణం డానికే (పతిఫలం”' అన్న 
ట్లుగా; ఆతని శేవాపరత్వంకూడా దానికదే (పతిఫలమని 
ఛావించుకుని, ఆత్మసంతృప్పి పొందుతాడు. 


{12 నా నుతము 


ఇతరులకు మనం ఇష్టపూర్తిగా చెసే నేవ మనకు 
సాధ్యమైనంత ఉత్తవుసేవ అయి వుండాలి; మన సంత 
పయోజనాలకంశు అది తొలి (ప్రాధాన్యత కలిగివుండాలి, 
నిజానికి, పూర్ణ భక్కుడై నవాడు సంపూర్ణ మైన నిస్సార్ధబుద్దితో 
చేవాచరణమునకు తన జీవితాన్ని అంకితమొనరు కుంటాడు. 
_ “యెరచ్దా మందిరంనుంచి” 1945 వే, 54.60. 
త్యాగాచరణంలో వినిధములై న విధానా లుండన 
చ్చును. వాటిలో “భుక్తి [(శమి (Bread-labour) అచేది 
కూడా ఒకటికావచ్చును. అందరూ శేవలం తమ భుక్తి 
సంపాదనకు అవసరమైనంత మాత్రపు దేహ శమ చేస్తే, 
తత్ఫలితంగా అందరికిన్నీ తగినంత భక్తీ, తగినంతవి శాంతీ 
కూడా అభ్యమనవు తాయి. అప్పుడు జనసంఖ్య చెరుగుతున్న 
దనే భయంగాని, వ్యాధి బాధలుగాని, ఈనాడు నలుదిక్టు లా 
మనకు కనిపించే దారి ద్యస్థితిగాని వుండవు. అట్టి చేహ శమ 
ఉత్తమోత్తమమైన సేవావిధాన మనిపించుకుంటుంది. ఈ 
పనికి మించి మనుష్యులు అదనంగా డై హీకమూ, మానసి 
కమూ అయిన ఇంకా ఎన్నో కార్యాలు నర వేర్చువచ్చును: 
అయితే ఆ కార్యాచరణమం తా | “ప్రతిపూర్వక పరి శవము” 
(Labour of Love) అవుతుంది. అప్పుడు ధనికులూ దరి 
(దులూ .అనికౌని, గొప్పవారూ కొొద్దినారూ అనికాని, 
స్పృళ్యులూ అస్పృశ్యులూ అనికాని భేదభావ ముండదు. 
ఇది అందరాని ఆదర్శమైతే కావచ్చును. అయినా 
అందుకని మన (పయళత్నొన్ని మనం విరమించుకొనవలసిన 


[15] ఆచరణలో నా నుతం 1198 


పనిలేదు. మన జీవిత పరమార్థ మైన సేవాసూ తాన్ని సంపూ 
రంగా నెరవేర్చ శేకపోయినప్పటికీ, మన దైనందిన భుక్తి 
సంపోదనకు అవసరమైనంత దై హిక|శమును మనం ఆచరించి 
నట్లయితే, అప్పుడు పరమాదర్శసాధన మార్లంలో మనం 
ఛాలా దూరం (పయాణించినచార మను తాము. 

ఈవిధంగా మనం వరించడం ద్యారా మన అవస 
రాలు ఏలై నంతవరకూ తగ్ధడమూ, సామాన్య భోజనంతో 
మనం సంతృప్తివాందడమూ జరుగుతుంది. అప్పుడు (బతక 
డానికి తింటామేకాని, తినడానికి తకం. ఈ [పతిపాదన 
యొక్క- నిజాన్ని సంచేహించే ఏవ్యక్తిగ్లాని తన భుక్తికి అవ 
సరమైన శ్రమను సయంగాచేసి చెమటోడ్చి చూచుకో 
వచ్చును. అప్పుడు అతడు తన |శ్రమఫలితమైన భూ కిని 
అత్యంత రుచ్య మైనదిగా భావిసాడు ; అరోగ్య వంతు డవు 
తొడు; ఈవగలో తాను సేవించే అనేకమైన వస్తువులు 
తనకు అనవసరమని తెలుసుకుంటాడు. 

అయితే మానసిక మైన (శమద్యారా భు క్తిసంపాదనం 
చేయకూడదా అని (పశ్ని_స్తే, కూడదని నేను జనాబిస్తాను, 
ఇారీరకావసరాలను శరీరమే తీర్చాలి. “వీజరుకు చెందినది 
నీజరునకే అర్చించండి” (Render unto Caesar that 
which is Caesar's) అనే నానుడి ఈ సందర్భానికి చక్కగా 
సరిపోతుందనుకుంటాను, | 

శకివలం మేధళ్ళ క్రిత చేసే, అంపే మూనసిక మైన 
పర్మిశము ఆత్మసంబంధి ; అది దానికదే సంతృప్తం కాదగి 


114 నా మతమూ 


నది, అట్టి శమ మూల్యాన్ని ఆరించకూడదు. ఆదర్శ 
రాజ్యంలో వైద్యులూ, నాగాయవాదులూ మొదలై నవారు, 
స్వార్ధానికి కాక్క కేవలం సంఘ | శేయానిే పసి చేసారు. 
“భుక్తిశము సూ కాన్ని అవలంబించడం జరిగిననాడు, 
తద్వారా సంభఘవ్యవస్థలో ఒక [_పతాంతవిస్తవం జరిగి 
పోతుంది. ఏ మనిషి కామనిపీ (బతుకు నిలదొక్కు_కొన 
డానికి పడే ఘర్షణకు బదులుగా పరస్పర చేవాసహశకా 
రాల నిమి త్తం చేసే పరి శమయే మావవవిజయానికి చిప్నూ 
మన్రతుంది. పఠుధర్యానిక బదులుగా మనుష్యధర్థుం (పతి 
లే మవుతుంది. 
హారిజన్‌, 29=6-"85, పే, 156. 
సాధ్యమైనంత తక్కువ అవసరాలతో (బతుకు: గడప 
డమే తన ఆనందంగా భావించే ఒక తరహావ్య క్తి కనిపిసూ 
వుంటాడు భారత బేశంలో. కొంచెం పిండీ, కాస్త ఉప్పూ 
మిర్చీ వై వై గుడ్డలో మూటకట్టుకుని, దానిని బుజాన వై చుకొని 
పోతా వాము క్‌ ఒక లోటా, డానికి కట్టి బావినీరు తోడు 
కునేందుకు ఒక (తాడూన్యూతం ఆతనితో వుంటాయి. అత 


డికి ఇంశేమా అవసరంలేదు. రోజుకు 10, 12 మైళ్ళ లెక్క-ని 
తీర్భ పయాణం చేసుకుంటూ పోతాడు. తన న్‌. గుడ్డలో 


ఆ య కలుపుకొని, కాసిని చితుకులు పోగుచేసి సిష్పు జసు 
కుని, ఆ పిండితో రొన్గుచేసి డానిమాద కాల్చుకుంటాడు. 
ఆ రొట్టిని 'చాటీ అంటారు. దాని రుచి ఆ రొట్టిలో 
వుండదు. ఆతనియొక్క-. నిష్క-ల గ్రహమైన శేమువలనా, ఆతని 


ఆచరణలో నా మతం 115 


మనస్సులోని సంతృప్పివలనా కలిగ ఆకలిలో వుంటుంది. 
అట్టి వ్య_క్తితోకూడా భగవంతుడు ఎల్ల ప్వుడూ సహచరు 
డుగా సభుడుగా వుంటాడు. తాను రాజులకన్నా, చ్మకవర్తుల 
కేనా ఎక్కువ ఐశ్యర్యవంతుడై నట్లుగా ఆ మనిషి సంతస 
పడతాడు. లోలోసల ఇతరుల సంపదకు లోభపడేవారికి 
దేవుడు మ్నితుడు కాజాలడు, వైన వర్ణించిన ఉచదాహార 
అాన్నిి (పతివారూ అనుసరి స్టే, త ద్యారా వర్గ నాతీత మైన 
శాంతిసౌఖ్యాలను తాము అనుభవించడమేకాక, ఆ సుఖ 
శాంతుల కాంతిని ఇతరులకుకూడా _పసరించగలుగు తారు, 
అట్లుకాక, సిరిసంపదలకోసమే ఆశిస్తే |పతినారూ వదో ఒక 
విధమైన పర్మదవ్య చౌర్యవిధానం (exploitation) అవలం 
వించక తప్పదు. అప్పటికి కోట్లకొలదిగా వున్న |పజానీక 
మంతా బవోౌధికారులు కాలేరు. సంతుష్ట్రిని, చేవుని సఖ్య 
తను, అలవరచుకున్నప్పుడే నిజమైన సౌఖ్యానుభూతి కరతలా 
మలక మవుతుంది. 
హారిజన్‌ , 21=740, పే. 282, 
నమభావరి అంకే సరియైన అర్థం అహం౦ంభావళూ 
న్యత, అవాంభావరాహిత్య మే మోతనసిద్ధి. న మకావిరహిత 
మైన సేన స్వార్థ నిష్థమూూ, అహంభావపూరితమూూ అవుతుంది. 
ఆత్మకథ, 1948, "పే. 488. 
స్వసంతుష్టిభావం (Self-satisfaction) మనిపి.ని ఆవ 
రించినదంశు అతడిలో విరుగుదల ఆగిపోయిందన్న్నమాట ; 
అట్టివాడు స్వతం|తతకు అర్హతను కోలో తాడు. భక్తిభావం 


116 నా మతముూ 


తోనూ వినయభావంతోనూ కొలదిపాటిగా అయినా త్యాగ 
మొనర్చినవాడు, ఆ చనువెంటనే తా నొనర్చిన త్యాగం 
యొక్క- అల్పతను [గహించుకుంటాడు. ఒక్కసారి మనం 
'త్యాగపథంలో అడుగు పెట్టామంకే, మనలో ఎంత స్వార్థం 
దాగివున్నుద్‌ మనకు మానసగోచర మవుతుంది. తద్యారా 
మనలో మరింత త్యాగ మునర్చేందుకు అభిలాష వృద్ద 
మవుతుంది. తుదకు సంపూర్ణ మైన ఆత్మసమర్పణం ఒనశ్చే 
టంతవరకూ సంతృప్పి క ఎ, 
యంగిండియా, 29-9-21, పే. 806. 


మన అహామికోను శూన్య మొనర్పుకుం'కే తప్ప మసన 

లోని చెడుగును జయించ లేము. మనకు సార్థకమైన శీవల 
మోశుసిద్ధిని ఒసగుటకు మూల్యంగా పరమేశ సఏరుడు మన 
యొక్క సంపూర్ణమైన  ఆత్మసమర్పణాన్ని కోరుతాడు. 
ఆ విధంగా తన్నుడాను పూర్ణంగా సమర్పిత మొనర్పృనవాడు 
ఆ వనెనునెంటనే సర్వజీవకోటిర్థంక్క_ సేవాపరత్వంలో తన్ను 
దాను తెలుసుకుంటాడు. అబే అతడికి ఆనందోల్లాసములను 
చేకూరుస్తు ౦ది. 'భగ వత్సృప్టిలోని (పాణకోటియొక్క- సం సే 
వనంలో విసుగు విరతి లేకుండా తన సర్వశక్తు లను వ్యయ 
'మొనర్చుగల నూతనవ్య క్షి గా ఆతడు పరివర్తన పొందుతాడు. 
యంగిండియా, 20-1228, "పే. 420. 


ఆచరణలో నా మతం వ 


25 
(బుమసూ[తంతో అధర్మ నిరోధం 
(అ) ద్వేషానికి (పతిగా పెమభావం 
ఖడ్డాన్ని విసర్షించిన వాడనగుటచే నన్ను ఎదుర్గొనిన 
వారిని తిరిగి ఎదుర్కొనుటకు నా వద్ద |పేమామృతకలశం 
తప్ప వేశేమియులేదు. ఆ కలశము నందించుట ద్వారా 
వారిని నాకు ఆప్పులుగా ఆకర్షి ౦చుకొన గలుగుతానని 
అసినాను. 
యంగిండీయా, కంకుల! చే, 54. 
స్నేహితులతో మైత్రి నెరపుటలో కష్టమేమిాలేదు. 
కోని మనతో శ్యతుత్వం పూనినవానియెడల మి త్రభావ 
మును చూపుటయే సత్యమైన మతసారము. 
వారిజన్‌, 115.47, చే. 146. 
మనలను ( చేమించిన వారిని మాతమే |పేమించుట 
అహింసకాదు. మనలను 'జ్వేషించినవారిని _కీమించగలిగి 
నప్పుడే అది అహింస అనిపించుకుంటుంది. 
ఒక వ్య క్తిగక మైన లేఖనుండి, ది 8! 12284, 
ప్రత్యతరూపంలో అహింస అనగా అపారమైన 
(పేవూ, ఉత్కృష్టమైన చె”దార్యమూ అని అర్గమిస్తు ౦ది. 
నేను అహింసా ధర్శానుసారినే కనక అయినచో నా శత్రువును 
చేను _కేమించితీరాలి. నా తం|డిగాని, కొడుకుగాని దుర్భా 
రాన్ని అవలంబించిన యెడల వారిపట్ల నేను ఏ విధానం అను 


i118 నా మతము 


సరిస్తానో అబే విధానం నాకు శతువూ, అపరిచితుడూ 
అయిన దృుపష్పుర్తనుని పట్ల కూడా అవలంటబింవాలి, 
“మహాత్మాగాంధీ (పసంగాబూ, రచనలూ”, జి. ఎ. నశ్సేకన్‌, 


త 


మ్మ దాను, 1098, సే. 846. 


మా పృాదయాలను పరిశుద్దమూ, ఓ"దార్య పూరి 
తవమూ ఒనర్బుకొనమిని నా విజ్ఞపీ. మో హృదయాలను 
సముదమంత విశాలమొనర్సుకోండి ... ఇతరుల తప్పులెన్ను 
నప్పుడు మో తప్పులు కూడా ఎన్నబడగ్లలవని జ్లైప్హినుంచు 
కోండి, పరమాత్ముడే (సాడ్వ్యివాకుడు మోకు డఉకరినిశ్న 
విధించగలిగినా, మిమ్ములను, (పాణ*లతో వదలుతున్నాడు, 
సీకు లోపలా వెలుపలా కావలసినంతమంది శతువులు పొంచి 
వున్నారు; కాని ఆ పరమేశ్వరుడు నీకు రతుణ ఒసగి, దయా 
వీక్షణంతో కనిపెడుతున్నాడు. 
యంగిండియా, ని.4ఓ=ి81, పే, 59, 
“సాధనాలు సాౌధనాలేకదా,”” అంటారు కొందరు. 
“సాధనాలే సర్భమూ కదా, అని నేనంటాను. సాధనా 
లెట్టివై తే ఫలితమూ అట్టిబే అవుతుంది. సాధనాలనూ ఫలి 
తాలనూ వేరు పరచే అడ్డుగోడ వమిలేదు. సృష్టికర్వ 
అయిన చడేవుడు మనకు సాధనాలమిాద, అతిస్వల్ప పరిమితి 
_ లోనే అయినప్పటికి, స్యాతంత్యం అచేది యిచ్చినమాట 
నిజమే. సాధనము లెట్టివో ఆ మేర కే.లక్ష్యసిద్ధి కలుగుతుంది 
ఈ |పతిపాదన తిరుగులేనిది. 
యంగిండియ్హా 17.7=ి24, పే 286, 


ఆచరణలో నా మతం 110 


అందువల్ల నేను తగిన సాధనాలను చేకూర్చుట, 
వాటిని | కమపరిణతంగా పయోగించుట విషయంలో |పథాొ 
నంగా గ్రేద్ధవహించాను. వాటి విషయమై మనం జాగరూ 
కత చూవినయెడల మనకు గమ్యసిద్ధి నిశ్చితమని నే నెరుగు 
దును. మన సాధనాలెంత పరిళుద్ద మైనవో, గమ్య, పాపి 
దిక్కుగా మనయొక్క- |పగతియున్నూ అంత మేరలోనే 
వుంటు౦దని నేను భావిసాను. 

ఈ విధానం దీర్హ మైనదిగా, బహుశొ బహుదీర్థ మైన 
దిగా, గోచరించవచ్చును; కాని అదియే అన్నిటికంకు 
ఎక్కువ దగ్గరదారి అని నా గట్టి ట్టి విశ్వాసం, 

“అమృతపిజారువ, తిక, 17. రి.” లికి, 

అహింసావిధానం నెమ్మదిగా నడిచే సుదీర్గ మైన 

మార్షమని మీరు భయపడనవసరం లేదు. అదే సునిశ్చిత 

మైన నూర్షం ; అందున, లోకంలోసి ఇతరవనూన్హా లన్నిటి 
కన్నను క్ర వేగతరమైన మార్టం. 

యంగిండియా, 80-4-25, ప. 158. 

(పీమతో పతిఘటించే వద వ్యక్తు లూ, సంఘాలూ 
కూడా (ప్రయోగంచదగన న్గకి క్రివంతమైన విధానం. రాజకీయ 
రంగంలోనూ, కుటుంబ వ్యవహారాలలోనూ కూడా దానిని 
అవలందించవచ్చును. దాని సార్వ తిక ప్రయోజనమే, దాని 
యొక్క శాశ(తమూా, అజేయమూ అయిన .శ కిని వోటు 
తుంది. పురుషులూ, శ్రీల, పిల్ల లూకూడా దానిని (పయో 
గించవచ్చును. అది, హింసావిధానమును హింసొవిధాన 


120 నామతము 


ముతో ఎదురొ-న లేనప్పుడు, శ కి హీనులు ఉపయోగించ 

దగినది మాతమే అని చెప్పడం కేవలం సత్యదూరమైన 

మాట... ... అంధకారమునకు వెలుగు ఎట్టిదో హింసావిధా 

నానికిని, త ద్యారా సర్వవిధములై న నిరంకుశ తా్యాలకూ 
అన్యాయాలకునూకూడా, ఈ శక్తి అటువంటిది. 

యంగిండియా, 3-11.27, పే. £6), 

(పతివ్య కీ, ఎంతటి (భన్షజెనప్పటికీ, ప 

కమూ నిపుణమూ ' అయిన వర్శనలవల్ల మంచివాడుగా 

మారడం సాధ్యమని అహింసావిధానాన్ని అవలంబించిననా 


రెనరుగాని నమ్మవలసి వుంటుంది. 
హారిజన్‌ , 22.2.4, పీ, 49, 


హత్యాశకారుడు, దొంగ, దోోపిడి-కౌడు అయినవ్య క్త 
నైనా సరే శివీంచడమనేది నా మత సూ తానికి విరుద్ధం, 
యంగిండియా, 2.4.81, సీ, 55, 


తాను అహింసాపకుడినని నమ్మిననాడు, తనను ఇం 
క కడు నొప్పించినప్పుడు, ఆగహించి అతడికి హాని కోరడు; 
ఆతని మంచినే కోరుతాడు. అతడిని దూవించణు ; ఆతనికి 
చదైహికొమైన బాధ కలిగించడు. దుర్ణనునివలన తనకు కలిగే 
బాధ లన్నిటిసీ అతడు సహీసాడు. ఈవిధంగా అహింస తిను 
నది సంపూర్ణ మైన అమాయికత్యంతో సమాన మవుతుంది. 
అంక్కు సర్వజీవకోటియెడల సంపూర్ణ మైన అసద్భావరాహి 
త్యమే సంపూర్ణ మైన అహింసాదర్శం అవుతుంది. "అందున, 


[10] ఆచరణలో నా నుతం 121 


మన జాతికంకు హీనములై న (వాణులు, దుస్థకీటకములు, 
జంతువులు సహో అహింసాధర్భ్మంయొక ,- ఆలింగనంలో 
ఇముడు తాయి. అవి మస సంహారక  పవృత్తులను సంతృప్పి 
పరచే నిమిత్తం సృష్టింపబడి వుండలేదు. సృష్టిక్నర్తయొక్క 
సంకల్పాన్ని మసం అవగాహన చేసికొన్న యెడల ఆతనిసృష్ట 
జాలంలో వాటికిగల స్థాన మేమిటో మనకు అర్థమవుతుంది. 
"కావున, సర్వజీవలా కం యెడలను సద్భావం కలిగివ్రండడ మే 
అహింసాధర్టుంయొక్క- ఆచరణరూ పవాని ద్యో తక మనవు 
తుంది. పరిశుద్ద (సేవుభావమే అహింస. హైందవ ధర్న 
శాస్తాలలోనూూ, బె విలు కొరానులలోనూ నేవు చదివి “తెలి 
శన సత్యం ఇదే. 

అహింస అనేది ఒక సంపూర్ణ సిద్ధి, మానవజాతి 
సర్వమూ, తనకు తెలియకుండానే, అహింసాలత్మ్యుం దిక్కుగా 
సహజసిద్ధంగానే (పయాణిస్తున్నది. మానవుడు అమాయిక 
తకు మూర్తీభావముగా పరిణతుడై నంతనే దివ్యుడుకాడు. 
అట్టి పరిణతివలన అతడు నిజమైన మానవు డవుతాడు. మన 
(పస్తుత పరిణామస్థితి సగం మానవత్వం, సగం పళుత్వంతో 
కూడి వున్నది. మన అజ్ఞానకారణంనల్లా, గర్వ కారణం నల్లా 
దెబ్బకు దెబ్బ కొ ట్టునప్పుడును, అందుకు అవసరమైన అగ 
_ హావేశాన్ని కలిగించుకొనునష్పుడునుు మనం మానవజాతి 
ధర్మాన్ని నిరూపిస్తున్నావుని అనుకుంటూ వుంటాము. వ 
ధర శాస్త్రంలో గమనించినప్పటికీ పతీకారం అనేది అను 
మతనీయంగా తప్ప, విధిగా నిర్వచింపబడివుండ లేదు. అయి 


122 నా మతమూ 


నను మనం [పతీకారం మన జీవితధర శ్రమని నమ్ముతున్నట్లు 
నటిస్తాము. న్నిగహమే మన విధ్యుక్త ధర్మం. |పతీకార 
వర్తనం విపులమైన నిబంధనలలో కట్టుబడి న్రుండదగినది. 
న్మిగహం అనేది మన' ఆత థర a: ఏమనగా, ఉత్కృష్ట 
మైన న్మిగహశ క్రి ఉంపేతప్ప ఉత్క్బృష్టమైనపరిణతి సాధ్యం 
"కాదు. దీనినిబట్టి బాధాసహానమే మానవజాతియొక్క- చిహ్వ్యూ 
మని తేటతెల్లమవుతుంది. 
గమ్యం ఎప్పుడూ దూరదూరమవుతూనే వుంటుంది. 
మన పరిణతి (పవృద్ధ మైనకొలదీ, మన అనర్హ్య తను న్‌ ఏన 
మన జ్ఞానంకూడా (సవృద్ధమవుతూ వుంటుంది. సంతృప్తి 
అనేది |పయత్నంలోనేకాని ఫలసిద్ధిలో లేదు. సంపూర్ణ 
పయత్న మే సంపూర్ణ విజయం. 
యంగిండియా, 9-=కి=ి22, పే 141. 
చారిితకంగా మన మెరిగిన ఆరంభకాలం నుంచి 
ఈ రోజులదాకొ ద అప్పీసారించి చూసే, మానవుడు అహింస 
దిక్కునకే [కమపరిణతిని పొందుతూనున్నట్టు తెలుసుకుం 
టాము, మన తొలి పూర్వీకులు నరమాంస భతుకులుగా 
హ్‌ లాకు అటుపిమ్మట, వారు నరమాంస భతణ అసవ్యా 
కరమని యెంచి, వేటనై |బతకనారంభించారు. దాని 
తర్వాత, మానవుడు మృగయునిగా అడనవులుపట్టి తిర 
(బతుకు తనకు అయో మైనదిగా భావించే స్థితిని చేరు 
కున్నాడు. అందువలన వ్యవసాయవృత్తీని అవలంబించి, తన 
భుక్షికి (ప్రధానంగా భూమాతవై ఆధారపడసాగాడు. ఈ 


ఆచరణలో .నా మతం 129 


విధంగా మానవుడు సంచారజీవిశాన్ని వదలి, స్టిరమైన నాగ 
రిక జీఎతంలోపడి, గామాలూ పట్నాలూ నిర్మించుకుని, 
ఒక కుటుంబంలో సభ్యుడుగా వుండడం నుంచి ఒక సంఘం 
భోనూూ ఒక జాతిలోనూ సభ్యుడుగా చెంపొండాడు. ఇవన్నీ 
హింసాభావంయొక్క_ తరుగుదలకూ, అహింసాభావంయొక్క.. 
క్రమపరిణతికీ చిహ్నాలు. అట్టు కాని పకొంలో, స ృప్టిలోని 
అనేక హీనతరగతి జ్లీన్రులు నశించివున్న "క్లే, మానవజాతి 
కూడా ఈ సరికి పూరి గా వినాశంపాలయి న్రంజేది. 
(పవక్కలూ అవతార పురుషులూ కూడా ఈ అహింసా 
సంజెశాన్నే, కొంచెం ఎక్కువ సాయిలోనో కొంచెం 
తక్కువ స్థాయిలోనో, (పబోధించి వున్నారు. వారిలో య్‌ 
వొక్క-రుగాని హింసాభావాన్ని బోధించడానికి పూనుకో 
లేదు. ఇంతకంశు సహజమేముంటుంది * హీంసను బోధించ 
వలసిన పనేలేదు. మనిషీ, జంతుజాతికి చెందినంతవరకు, 
సహజంగానే హింసాత్మకుడు ; అత్భగా _ అహింసాత్మకుడు, 
ఆత్మచే తను మేల్గాన్న తతణం ఆతడింక హింసాత్మకుడుగా 
ఉండజాలడు. అహింస దిశగా ఆతడు. పురోగమనమైనా 
చేస్తాడు, లేడా వినాశ నగహరంలో మునిగిపోతాడు. అందు 
మూలముననే |పవకృలును, ఆవతారపురుషులును అహింసకు 
ఉపాంగములై న సత్యము, సామరస్యము, సోదరభావము, 
న్యాయబుద్ధి మొదలై న విషయములను | పబోధించివున్నారు 
అయినప్పటికీ, నా పృచ్చకుడైన ఈ విలేఖరివంటి 
ఆలోచనాపరులై నవారు కూడా హింసయే చివరకు మిగిలే 


i24 నా మతము 


ఆయుధవుని భావించేటంతగా, హింసాత్మకత ఇ౦క్‌ను వేరు 
పాతుకొని వున్నట్లు కనిపిస్తుంది. అయితే, నేను వైన చెప్పి 
నట్లు, చరిత, అనుళభవమూకూడా చారి అభి పాయాన్ని 


ye) డిసు చ గెష్నయి. 


మానవజాతి అహింసదిశగా [కవుమైన పురోగమనం 
సాగిస్తున్నట్లు మనం నమి శ్రనయెడల, ఆ డెసగా ఇంకా పురో 
గమించవలసి వున్నదన్నమాటను కూడా మనం అంగీకరించ 
వలసిన్రంటుంది. ఈ జగత్తులో ఏదిగాని స్థాణువుగావుండదు; 
(పతీద్‌ గతి పవృ _త్తికి లోనై వుంటుంది. "పోశి "లేనియెడల 
తిరోగతి తప్పదు. ఎన్వరుగాని, ఒక "దేవుడై కేతప్ప, ఈ 

అనంతగతిచ|శానికి నెలపలగా వుండలేరు. 
వారిజన్‌, 118040, పే. 245. 


వినాశంమధ్యనే (బతుకు నిలదొక్కుకుని వుండగల 
గడం చేను గమనించాను. దానినిబట్టి వినాశమునకుమించిన 
"వేరొక ఉన్నత సూత్రం నున్నదని "రూఢి అవుతుంది. ఆ 
సూ తము ననుసరించి యోగ్యసంఘటిత మైనప్పుడె, సంఘా 
శతు సార్టకతను గడిస్తుంది, (బతుకు మూల్యవంత మువు 
తుంది. ప జీవితసూ తమని (గహించినయెడల దానిని 
మన డైనసిక జీవితంలో [పయోగించవలసి వుంటుంది. కల 
తలూ ఘర్థణలూ కలిగినప్పుడుగాని, (ప్రత్యర్థిని ఎదుర్కొన 
'వలసివచ్చినప్పుడు గాని, వానిని _వేవునూ[ తంతో జయింం 
చండి” అని చెప్పే ఈ ముండిపద్ధతినే నేను నా జీవితంలో 


ఆచరణలో నామతం 125 


సయోగిస్తూవచ్చాను. అయితే దీనితో నొ కష్టక్షిస్టతలన్నీ 
పరిప్కూ-రమెపోయినవని కాదు. హింసావిధానం ఎన్నుడు 
కాని కలిగించని ఫలితాలను ఈ |పేమమార్షం సాధించగలి 
గినదని మాతం నేను గమనించాను. ఈ సూ తాన్ని అను 
సరించినకొలదీ ఈ జీవితంలోగల వమూధుర్యాన్న్‌, ఈ పశ్య 
పధక౦లోని ఆనందాన్ని ఇతోధికంగా అనుభూతంచేసికో 
గలుగుతున్న్నావు. ఇది నాకొక నర్ణనాతీత మైన శాంతిసి,- 
(పకృతి రహస్యాల కోక అన్థాన్నీ ఒసగుతూన్నది. 
యంగిండియా, 110-81, సే, 286.87. 


ఈ గంభీర జీవిత సూ కోన్ని అనుసరించడం ఎంతే 
కష్టమో నాకు తెలుసు, అయితే అన్ని గోప్పకార్యాలనూ, 
మంచి పనులనూ చేయడం కహ్టతరమేగ దా? అన్నిటికన్నను 
కస్ట్రతర మైనది ద్వేషిని (కేమించడం, కాని మనకు అట్లు 
చేయవలెనను దీతు, ేవుని దయ వున్నయేడల ఈ కష్ట్రతవు 
మైన కార్యంకూడా సులభ సాధ్యమవుతుంది. 

| ఒక వ్య క్సిగత మైన లేఖనుంచి, ది 81-12-84, | 

అద్భుత ముల కాలవాలమైన ఈ యుగంలో ఒక 
వస్తువుగాని, ఒక భావంగాని కొత దికావడం బట్టి పిలువ 
లేనిదని ఎవ్వరూ అనబోరు. వదిగాని కష్టంకావడంబట్టి అది 
అసాధ్య మైనదని అనుకోవడమున్నూ ఈ యాగధరా నికి 
అనుగుణ్యంకాదు. కలలోనై నా కనివిని యెరగని విషయాలు 
(పతి దినం మన కళ్లకు కడుతున్నాయి. అసాధ్యమనుకున్న 


128 నా మతము 


వన్నీ నిత్యం సాధ్యం కావడం మనం చూస్తూనే వున్నాం. 
ఈ రోజులలో హింసారంగంలో కని వెట్టటడుతూవున్న 
అద్భుత ప్రకియలు మనలను నిరంతరం నిర్ధాంతపరు స్తు 
న్నాయి. కాని మున్ముందు ఉఇంతకంణశకు ఇంశా కలలోనెనా 
కనివిని యెరగనివీ, పైకి అసాధ్యమనిపించేవీ అయిన అద్భుత 
కీయలు అహింసారంగంలో జరుగనున్న వని నేను ఉగ్గ్షడించ 


గలను. 
హారిజన్‌, 2ర.1-='89, పే. 448, 


ఆర్య ర చర్య 
(F) 


నిష్కి 9యాత్మక ౦ కౌదు 


(పత్యతు (కియాపూర్వకం కానిదే ఈ భూ! పపంచం 
మోద ఏపనీ జరిగిశ్రండ లేదు. “న్మిష్కియాత్మక (పతిఘటని 
(Passive Resistance) అనే మూట అసంపూర్ణ భావ | పతిపా 
దకమైనదీ, అది అశక్షుల ఆయుధం అనే అపోవాకు తానా 
సగునట్టిద్‌ అగుటచేత, ఆ మాటను చేను విసర్ణిస్తున్నాను, 

యంగిండియా, 125.20, పీ, 9 

యావత్సపంచంతోటీ మైతి సాధనయే నా పరమ 

గమ్యం. అత్యున్నతమైన [|] పేమభాచాన్నీ, అసత్యముపట్ల 

అత్యధికమైన (పతిఘటనాభావాన్ని నేను సమన్వయించ 
గలను, 

యంగిండియా, 10.920, పే. క. 


ఆచరణలో నా మతం 197 


“దుష్టత్యంపట్ల నిజమైన |పతిఘుటననుంచి పూర్తిగా 
వై దొలగడం కాదు” అహింసాత్శకత అంటే. అంతే కాదు. 
చొష్ట్యమును చఇంచుటయే _నిజస్వభావముగాగల | పతి! క్రియా 
కాండకంకు నేను సంభావించే అహింసోవిధానం ఎక్కువ 
నిశితమూ వా_స్తవమూ అయిన | పతిఘటనాశ క్రి. అవిసీతు 
లను ఎదుర్కొ-నే నిమిత్తమై నేను |పతిపొదించే (పతిఘటన 
మానసిక మైనది కావడంబట్టి, అది నైతిక మెనదికూడా. నిరం 
కుశుని ఖడ్గాన్ని అంతకంటు పదునై నకతి,తో ఎదుర్కొ-నడం 
చ్యారాకాకుండా, నేను భౌతిక (పతీఘటన చూపుతొనని 
ఎదుకుమూచే అతని ఊహను నిరర్ధక మొనర్చడం ద్యారానే 
ఆ నిరంకుశుఏ ఖడ్డాన్ని నేను మొండిచేయడానికి ప్రయత్ని 
సాను. నేను చూపే ఆత్మశ క్రియుతమైన (పతిఘటన ఆతనికి 
పట్టుచిక్క-ని ఆయుధమువుతుంది. మొదట అది ఆతని కళ్లను 
మిరుమిట్లు గోల్సి, తుద కాతని వశపరుచుకొని తీరుతుంది. 
అయితే దానికి వశం కావడం ఆనేది ఆకడికి అనమానాన్ని 


కలిగించడానికి బదులు, ఆతని మనస్సును ఉచ్చస్థాయికీ 
తీసుకుపో గలుగుతుంది, 


యంగెండియా, 6.10. ఓర, పే, 846. 

(కీరా ౩లో అహింస అనగా బుద్ధిపూర్వక్‌ మైన 
చాధాసవానం అని అర్థం ఏర్పడుతుంది. టల శప దుష్టా 
తుని ఇచ్చకు ష్టం లోబడడం అని అరమియ్యదు. 
నిరంకుశుని ఇచ్చకు సంపూర్ణమైన ఆత్మశ క్కితో ఎదురొడ్డి 
నిలవడమని 'అశ్భమిస్తు ౦ది. మన జీవితస్తూ తమైన ఈ ఏభా 


128 నా మతము 


నాన్ని అనుసరించినయెడల తన గారనమును, మతమును, 
ఆత్మను కాపాదుకొొనుటకుగాను జక్క ఒంటరి వ్యక్సిఅయినా 
సరే ఒక అ|కమ సామాజ్యంయొక్క- సంపూర్ణ శ డిని ఎదు 
ర-ని, దాని పతేనమును సాధించడమో అభ్యు దయమును 


చేకూర్చుడమో సుసాధ్యమవుతుంది. 
యంగిండియా, 11-6-20, స, లి. 


ఫీరుత్వానికి స్థానంలేదు 


నా అహింసా సిద్దా'రితరి అత్యంత కియాత్నక మైన 
నకి భీరు తారనికిగాని, డార్బల్యానికిగాని అందులో తాన్ర 
లేదు. హింసావర్తనునికి వ నాడుగాని అహింసావర  నుడగు 
టకు అవకాశమున్న బేమో కాని, భీరువునకు ఏ మా!తమూూ' 
లేదు. అందువల్లనే మనం అహింసాత్మక మైన బాధా సహన 
శక్తి తో మనలను, మన (ప్రీబనమును, మన పూజాస్థలాలను 
సంరవ్నీంచుకొనడం ఎట్లో ఎరగని పక్షంలో, కనీసం సాయుధ 
పోరాటంవల్లనైనా వాటిని సంరవీంచుకొనగలిగి వుండడం 
పురుష కారమవుతుందని నేను ఈ షృతికా ష|తొలలో అనేక 
సొర్లు |చాసివున్నాను. 
యంగిండీయా, 16.6.”27, పే. 96, 
డార్డన్య రాఫూత్యమూ, వీదికిత నవవూ పరస్పర విరుద్ధ 
మైనవి. వైకి పూర్తిగా సాయుధుడై నవాడు గుండెలలోపల 
భేరువైవుండడం నేను ఊహించుకొనగలను. ఆయుధధారణ 
కార్యంలోనే ఛీరుత్వర కాకపోయినా, భీతిభావం మాత్రం 


[17] ఆచరణలో నా నుతం 129 


అమిడిన్రన్నది. వీసమైనా కలీ, లేని నిర్భయత్వం కలిగివ్రుంకే 

తప్ప నిజమైన డార్జన్య రాహిత్యం అసాధ్నం. 
హారిజన్‌ , 15-7-99, పే, 20. 
చై హికశ క్రినుంచి బలంరాదు. అజేయమైన మన 

శృక్షి నుంచే వస్తుంది. 

యంగిండియా, 11.8='20, పే. 8. 
తమ ఉద్య మపరమావధిలో తమకుగల చల్లారబోని 
విశ్వాసవహ్నితో రగిలే కొలదిమంది -నిశ్సయాతు ఎల కూటం 
వుంకే చాలు, అది చరిత్ర [ప్రవాహాన్ని మళ్ళించివేయ 
గలుగుతుంది. " హగిజన్‌, 19-11-88, పే. 848. 
| - అహింసావిశ్యాసి భీతిభావంనుంచి విముక్తుడు కావలె 
నంశే ఉత్కృష్టమైన త్యాగశ కిని అలవరచుకోవలసి వుం 
టుంది. అట్టివాడు తన భూమిని, తన ధనసంపదను, తన 
(పాణమును అయినను కోల్పోవుటకు వమ్మాతమును లెక్క 
చేయడు. స ంపూర్ణ ముగా భీతిని జయించినవాడు తప్ప 
అహింసాధర్మాన్ని సంపూర్ణ రూపంలో ఆచరణలో పెట్ట 
చేడు. అహింసావిశ్వాసికి ఉండగల భీతి ఒక్క_శు, అది 


'చై_వభీతి. వారిజన్‌, 1-9-40, సే. 268. 
ఛీతిభావానికి 'తావ్రన్న-వోట మతవిశాషసానికి తావ్ర 
చేదు, యంగిండియా, 2-9.'26, పే 808. 


ఈ జగత్తులో కించి త్తైనా మనది కాదు. మనమే 
ఆ పర మేశ్వరాధీనులం. ఇక వమనం భయభీతులకు వశం 
కావడం దేనికి? యంగిండియా, 11.9420, ఘే 2. 


150 నా మతము 


'దె-వభీతి అలవరచుకున్ననాడు మనలో మనుష్యభీతి 
నశిస్తుంది. 

“మహాత్మాగాంధీ (పనంగాలూ, రచనలూ”, జి. ఎ. నిన్‌, 

మ చాన్సు 1988, పే. 846. 

ఆధ్యాత్మికత అంచు ధర్మశాస్తాలు చదవడమూ, 

తాత్విక చర్చలు షపేయడమూకాదు. అది పృాదయసం౦స్కా- 

రంతో కూడినది. ' అపారశ కిని కలిగించేది. తభధ్యాత్మికతకు 


తొ లిమెట్టు భయరాహిత్యం. భీరువ్ళు అన్నడూ నీతిమార్ష 0 
అనుసరించ లేరు. 


యంగిండియా, 18-102-51, ప. 828, 
సత్యాగహి అయినవాడు భయాన్ని పూర్తిగా విస 
ర్రిసాడు. ' అందువల్ల ఆతడు తన (ప్రత్యర్థి ని నమ గణానికి భయ 
పడడు. తన ప్రత్యర్థి యిరువది పర్యాయములు మ్హమోాసకారిగా 
(పవర్తి ంచినప్పటికీ ఇరువది ఒకటవసారి తిరిగి అతడిని విశ్వ 
పీం-చడానికి సత్యా గక మం సంసిద్ధుడె వుంటాడు. వమంళే, 
మనుష్యస్వభావంలో నవమి శ్‌ నవుంచడ మే ఆతడు విశ్వసించిన 
ధర డంలోని సారం. 
దత ణా| ఫికాలో నళ్యాగ్రవాం, 1950, పే. 246. 
. పతి ఉదయమును మనం ఆ దిన |పవ_ర్షనకు ఓర 
వడిగా ఈ కింది తీర్మానాన్ని చేసుకుందుముగాక : “భూ 
(ప్రపంచంలో ఎవరికీ నేను భయపడను: ఒక్క 'చేనునికి 
మాాతమే చేను భయపడతాను. ఎవరియెడలను చ్యేవభావం 
అవలంబించను. ఎవరివలనగాని అన్యాయానికి . లొంగనూూ 


ఆచరణలో నా మతం 131 


అసత్యాన్ని సత్యంతో జయినాను. అస సత్యాన్ని పతీఘటిం 
చుటలో కలిగ సర్వచాధలను సహిస్తాను,” 
సత్యా|గవావ[తము, 4-519, ప. 14, 
ఎకొకినై నిలుచుటకు జంకను 
నన్నెన్నడుగాని మోసగించని నాలో లోని అంతస్సు 
నా కిప్పుడు చెప్పుతున్న సం చేశమిది : 

“నీవు వకాకివై నిలువవలసివచ్చినాసళే, లోకం 
యావత్తును నీవు ఎదురొడ్డి నిలువబడవలసిన బే. లోకం 
నీ దెస నిప్పులు [కక్కుతూ [గుడ్డురిమినాగాని నీవు దానిని సీ 
నిశితవీతణలతో ఎదుర్కొనవలసీన బే. ఛీతికి ఈ వొసగ 
వద్దు. “మ్మితులను, భార్యను; అందరినీ నదలవలసివచ్చినా 
సచే, నీవు చేనికొరకు నీ జీవితాన్ని అంకిత మొనరి ఎవునాషవో, 
“బేనికొరకు (పాణముల నర్చించుటకు సంసిద్ధుడవో ఆ ధర్తాన్ని 
మాతం నిరూపించు అని నీ హృదయాంతక్వ ర్త రిని క్ట 


ఆ అల్పాల్పవాణి ఒసగ సందేశాన్ని నము. 
ది బోంబే (క్రానికల్‌, 9.8.42, 


సంఖ్యాబలం ' పిరికివారికి సంతోషకరం. ఆత డి క్రి 
యుతులైన ధీరులకు ఒంటరి సమరమే కీర్తి పదం. 
యంగిండియా, 17.6.'26, చీ. 21. 


లోకంలో వాహాపురువులు వకాలంలోగాని ఒంటరి 
గానే నిలబడ్డారు. ఉదాహారణకు జొరోస్ట రు, బుద్ధుడు, , జీససు, 
మహవు దు వీరందరూ ఒంటరిగానే. నిలబడ్డారు. పిీశేకాదు, 


ఇంకా చాలామంది. వేర్లు నేను చెప్పగలను. 'కాని' వారంద 


192 నా మతము 


రికీ తములోనూ, తమ చేవునిలోనూ సజీవమైన విశ్వాసం 
నుంది. చేవుడు తమ పవోన న్రన్నాడని నమి నవారు 
కావడంవల్ల వారెప్పుడూ తాము ఒంటరిగా నున్నట్లు 
భావించుకొన లేదు. యంగిండియా. 10.10.29, చే. 880. 
దేవుని మీడనే ఆధారపడాలి 
మనకు దేవునియందు సజీవమైన విశ్వాసం వున్నప్పుడే 
అహింసావిధానం నెగ్గుతుంది. 
.వారిజన్‌ , 281.89, పే, 449. 
ధర్మసం|గామంలో "దేవుడే డండయా! తలు పన్ను 
తౌడు, యుద్ధాలు నడిపిసాడు. ధర శ్రయాద్ధం చేవునిజేరిట 
మాతమే సాగగలదు. సత్యాగ్రహి అగువాడు "కేవలం 
నిస్పహాయుడై, కొనఊపిరితో నిలిచి, అంధకారవలయంలో 
చిక్కుపడిపోయినట్లుగా కనిపించినప్పుజే జేవుడు ఆతని రత 
ణకు దిగివసాడు. _. 
ది ఇణా|ఫీకాలో సశ్యా| గవాం, 1950, పే, 5 
నేను ఈ ఒక్క_పాఠం ముఖ్యంగా నేర్చుకున్నాను. 
మనిషికి అసాధ్యమనిపించేది భగవంతునికి శిశు కీడవంటిది. 
తన సృష్టిలోని అతి అల్పాల్పజీవియొక్క._ విధివిధానమునకూ 
కూడా తానే అధినేతమై వెలసిన పరమాత ఆలో మనకు 
విశ్వాసమే వున్నచో సర్వమూ సాధ్యంకాగలదని నేను నిస్పం 
చేవాంగా ఉగ్గడించగలను. ఆ పరమమైన ఆశలోచే నా జీవి 
'తం నా కాలం గడిపి ఆ పరమేశ్వరుని ఇచ్చును అనసరిం 
చుటకు |పయత్నిస్తున్నాను. 
యంగిండియా, 19.11.81, చే, $61. 


ఆచరణలో నా మతం 1288 


జె 


మారక్షమెటువంటిదో నాకు తెలుసు. అది సూశై న 
సన్ననిదారి. అది కత్తిఅంచువంటిది. దానివై నడచుటయే 
నా ఆనందం. అడుగుతడబడినప్పుడే నాకు ఖన్నత కలుగూ 
తుంది. *సాధనాజీవి ఎవ్వడుగాని వినాశము పాలుకాడు” 
అన్న చే భగవద్వచనం. ఆ చాగ్గానంలో నాకు సంపూర్ణ 
విశ్వాసం నున్నది. అంద నా స్వీయజార్చల్యం ఫలి 
తంగా వేయిసార్లు విఫలికృతుడినై నప్పటికి నేను నా విశ్వా 
సాన్ని మట్టుకు కోల్రోను. యంగిండియా, 17-6-25, "పీ. 215. 

సత్యా గహి అగువాడు తనకు సహాయం వై ఆశ 
శీణించివ తణంలోనే తనకు సహాయం (పత్యతమనవుతుందని 
(గహించాలి. తన భక్తుని అగ్నిపరీతలో శోధించడ 
మున్నూ, ఆతని భూళీవిన మునిగా ఒనర్సి ఆనందించడ 
మున్నూ. కాఠిన్య కారుణ్య భావములు రెండిటికీ మూర్తీ 
భావమైన ఆ పరమేశ్వరుని లీలావిలాసం, 

యంగిండియా, 4-6.2క, “పీ. 189 
స్వీయబాధా సహనం ద్వారా (ప్రబోధం 

(పేమ ఇస్తుంటేగాని బ్రమ శ్రనికోరదు. (పము బాధ 
లను సహిస్తుంచే కాని |పతీకారం. తల పెట్టదు. 

యంగిండియా, 9.7.25, పే. 540. 

“నిజంగా విలువైన పని వది చేయవలెనన్నాగాని, 
శేదలం హేతువును మాత్రమే సంతృవ్విపరిస్తే చాలదు, 
హృదయాన్ని కూడా కదిలించాలి; అనే మాలికమైన నిశ్సి 


184 నా మతము 


కాభి పాయానికి వచ్చాను. హేతువుకి' జరిగ | పబోధం 
మేధస్సుకి మాత్రమే చేరుతుంది. హృదయంలో పవేశించ 
డం వేదనాఫలితంగా జరుగుతుంది. అది మనిపీ. అంతస్సు 
యుక్క- అవగాహనళశ కిని వికసిత మొనరుస్తుంది, 
యంగిండియా, 511-81, పే. 841, 
(పజానీకానికి మౌలికమైన ప్రాధాన్యతగల విషయాలు 
ఒక్క- హేతుశ క్రివల్లనే చేకూరజాలవు. వారు తము బాధా 
హనశ కిని మూల్యముగా ఒసగినగాని వాటిని పొంద 
ఉాలరు, ఈ విశా్యసం నాలో (కమంగా బలపడుతూన్నది. 
'బాభాసహనం౦ం మానవుల జీవనసూ(తం ; పోరాటం ఆటవిక 
విధానం, (పత్యక్థిలో సరివర్హ న కలిగించి, సేకతువాణిని 
ఆతడు వినునట్టు. చేయుటకు' ఆటవిక విధానంకంటు బాభా 
సహనమే అత్యంతశ కినంత మైనది. త్యాగ దర్శనంవల్ల గాని 
ఆతని హేతు శవణాలు తెరచుకొనను. 
యంగిండియా, $11.81, పే, 841. 
మనకు అత్యధిక మైన అసౌకర్యమూ, తుదకు (పాణ 
నష్టమూ కలిగినాగాని సహించి, ఇతరులకు పిలై నంత తక్టువ 
అసౌకర్యం కలుగునట్లు వర్తించడంలోనే _ 
ఇమిడివుంది. . యంగిండియా; 219-26, పే. 422 
ఊ్వేవ కోధ విరహితమైన అత్మ వేదనయొక్క సూర్యో 
దయకాంతిలో ఎంతటి శిలాకర్క-శ మైన హృదయకాఠిన్యం 
గాని, ఎంతటి నప తరమైన అజ్ఞానంగాని కఠగి మాయమ 


తీరుతుంది. త 19.955, వే. 61. 


ఆచరణలో నా మతం 185 
ప్రత్యర్థిరో పరివర్తన కలిగించడమే లక్ష్యం 


అధర్శవన_ర్తనునికి చిక్కులు కలిగించడం సత్యాగహ 
లత్యుం కాదన్న సంగతి సామాన్యంగా విస శ్రస్తూవుంటారు. 
సత్యాగహ [(పబోధం ఎల్లప్పుడూ అతని హృదయానిశే 
గాని, వమా|తమూా ఆతని భయ పవృ-త్తికి కారాదు. 
ఆ థార్శికునిలో పరివర్తన శలిగించుపేకాని, ఆతని బలాత్క_ 

రించుట కాదు సత్యాగహ లత్యం. 
హరిజన్‌, 18-3-39, చీ 502, 


కేవలం సచ్చీల ప్రవర్తనంవల్లనూ, స్వీయనాధా 
సహనంవల్లనూ (ప్రత్యర్థి ని మాకర్సుటకు సత్యా? హే (పయ 
త్నిస్తాడు. ఎంత స్ఫచ్చహృదయెమూ, సహనళీలత కలిగి 

వుంకే అంత వేగంగా ఫలసిద్ధి కలుగుతుంది. 
యంగిండియా, 18-9-24, పే. 806 


ఇతరునిలో పరివర్తన కలిగించుకే అహింసాసాధకుని 
నిరంతర లత్ష్యుం. అయితే దానికోసం కలకాలం "వేచి ఊర 
కుండ నవసరంలేదు. మితిమించిన సమయంలో అతకు సావా 
వించి, సత్యా గహోద్యమ (ప్రణాళికలను అవలంపించ 
వచ్చును. అట్టి కార్యక్రమం శాసనోల్ల ౦ంఘనాది రూపాలు 

దాల్బవచ్చుును. 
యంగిండియ"*, 6.2.80, పే. 44, 


186 నా మతము 
సత్యా(గహము * 

సత్యాగహం అనేది _పత్యతచర్య లన్నిటిలోకి బల 
వ_త్తర పద్ధతి అగుటచే; సత్య్యాగహిలఅగువాడు ఇతర సాధ 
నాల నన్నిటిన్‌ [ప్రయోగించి చూచినపిమ్మటనే సత్యాగ్రహ 
విధానాన్ని అవలంచిసాడు. కానన ఆతడు నిరంతరం నిర్వి 
రామంగా శాసన పతిప్ఫాపితమైన అధికారవర్లంతో సంప్రతిం 
పులకు యత్నిసాడు. | పజామనస్సుకి విజ్ఞప్తి సలుపుతొడు, 
పుజాభి| పాయాన్ని (పబోధిస్తాడు. తన మాటలను వినుటకు 
ఇచ్చగించే పతివారికీ తన ఉద్యమ హేతువును శాంతంగా 
ఓరిమితో బోధపరుస్తాడు. ఈ మార్లము లన్నిటినీ అనుస 
రించి చూచినపిమ గైటిచే సత్యా గహచర్యకు దిగుతాడు. తన 
అంతరంగవాణియొక్క_  బలవ_త్తరమైన పిలుపు వినిపించి, 
సత్యా! గహోద్యమమునకు ఒకసారి దిగినాడంళు, తాను వరు 
దాటిన “తెప్పలను తగుల బెట్టినవానికివలెనే సత్యా గ హికిన్బీ 

ఇంక 'ెనుదిరగడమనేది వుండదు. 
యంగిండియా, £0.10.27, ఫే, 8598. 
ఆనందం పోరాటంలోనే, (పయత్నంలోనే, అందు 
నిమి త్రమైన ఆవేదనలోనే వుంది. కేవల విజయంలో లేదు. 
హారిజన్‌, 28.12.89, “పీ, 886. 





* నశ్మాగవాము లేక డౌక్టన్యర హిత (వత్మతచర్య అనునది గాంధీజీ 
విషయం లో నిరశనవతము, సవోయనిరాకరణము, ఇాననోల్ల ఘనము 
అను రూపాలలో అఖివ్యక్తమవుతుంది, ఈ మూడు విధానములను గురిం 
చియు క్లువ్నముగా ఈ (క్రింద [కోడీకరింప బడినది. 


[150] ఆచరణలో నా నుతం 187 


సత్యా గహోద్యమంలో -వేలనుంది ఇష్టపూ్తి ర్రిగా 
(పాణాలు సమర్పించడం నేను ఆమోదిస్తున్నానంశే, నాకు 
1పాణ"ల విలువ తెలియకకాదు. ఈ విధానంవల్ల ఫలసిద్ధికీ 
జరిగ (పాణనష్టం తుదిలెక్క-లో చాలా సంగా వం 
దనే విషయంకాడాొ 'తెలియబట్టిమ్యాతమే. అంతేకాక ఈ 
విధానం అందునిమి_త్తం | పాణాలు సమర్పించేవారి జీవితాలను 
ఉదాత్త మొనరుస్తుంది. చారి త్యాగం (౩ పపంచానికికూడొ 

నై తికాభ్యున్నతి చేహారుస్తు ౦ది. 
యంగిండియా, 8.10.“£ర్‌, పే. 865. 


నా నిరళన (వతాలు 


సంస్క-రణాత @క మైన ఉదేశంతో ఒకపాటి దీర్భ మైన 
నిరశన [పయోగాలు చేయడం నేను 1918 లో (పారంభించి 
నట్లు చెప్పవచ్చును. నేను అంతకుపూర్వంకూడా అనేక 
సార్లు ఉపవాసాలు సలిపీవున్నాను కాని అవియేపీ ఈ 1918 
సం॥ నాటి నిరశనదీకును పోలినవి కావు. నేను చేసినున్ను 
వివిధములై న ఉపవాసచర్యలస్నీకూడా మొ_త్తంమోడ నిస్సం 
శయంగా సత్ఫలిత్మ పదములే అయినున్నవని నా దృథాఖి 
(పాయం. నా ఉపవాసముల' విలువను పరిగణించిన వారి 
మొక్కా చారి (సభావాన్ని అభిలవించినబారియొక్క- అంత; 
కరణను ఎక్కువ నిశితంచేయడానికి అవి ఉపకరించాయి. 
ఆ ఉపవాసదితులవల్ల ఏవిధమైన అన్యాయంగాని జరిగినట్లు 
నాకు ఎరికలేదు. వ సందర్భంలో గాని ఎవరిమోద గాని 


138 నా మతము 


బలాత్కారం [పయోగించే ఉధేశంమా|తం నాకు లేదని 
చెప్పగలను. (ప్రస్తుత విమర్శకు లత్యుమైన ఈ ఉపవాస 
దీవులు ఇతరులవై చూపే (పభావానికి బలాత్కారమనే వేకు 
అప్మపయోగ మన్రతుందని నా అభ్మిపాయం: జకనివై అత 
నికి బాధాకరమైన శక్తిని [ప్రయోగించి ఆ |(పయోక్షయొక్క 
కోరిక పకారం ఆతడు “న్నర్తించునట్లు చేయుట్క అని అర్ధ 
మిస్తుంది బలాత్కారమనే పదం. [పస్తు తాంశ మైన, స. 
హోరదీత్షల సందర్భంలో (పయోగ్యమైనశ క్తి నాకు బాధా 
కరమైన బేగాని, ఇతరులకు బాధాకరమైనది కాదు. ఎవరిని 
లొంగదీయవలనో చారివై (ప్రయోగించే బాధావిధానాన్నీ, 
తనవిాదనే [పయోగించుకునే బాధావిధానాన్నీ ఒకే తర 
గతిలో చేర ఏడం అసందర్భమని తలుసాను. నిస్పంశయంగా 
తప్పుదారి (తొక్కుతూనవున్న ఒక మి తుని మనస్సాతీని 
మేలుకొల్పుటకుగాను నను నిరళనదీతపూని తే, తద్వారా 
నేనాతనివై సామాన్యార్థంలో ప పయోగిం 
చడంశేదు. 

అధ్యాత్మిక సై సాయిలో జరగ నిరళనదిత శస 
ఎప్పుడూ వాటి (పభోవపరిధీలో వున్నవారిని వశంవదం చేసు 
కుంటూనే వుంటాయి. అందుకే ఆధా శక్త ప్రయోజనా 
లకు చేయబడే ' ఉపవాస _నతాలు - తపస్సుగా వర్మితమై 
వున్నాయి. అన్నివిధములై న తప పశ్చర్యలును అవి “వరి 
నిమిత్తం చవేయబడినవో వారిని నిహ్కు-లుష మునే (ప్రభా 
నాన్ని మూాపుతాయి. 


ఆచరణలో నా మతం £89 


ఉపనాసాలు చేయడంద్యారా ఇతరులవై బలాక్రారం 
జరగడానికి అవకాశమే లేదని చెప్పడానికికూడా వీలులేదు. 
SEO పకమైన లక్యాలకోసం చేసే ఉపవాసాలు అట్టివి. 
ఒక నివద్ద డబ్బు గుంజుకొనుటకుకాని, అట్టి ఇతర స్య హయో 
జనాలకుకాని చేసే ఉప పవాసచర్యలు భి టు. తేక 
అకవె నిర్భంధం కందకు వస్తాయి. అట్టి అక్రమ నిర్బంధ 
మును నిరోధించవలసినదనియే చేను నిష్కర్షగా చెపుతాను. 
నాకు వ్యతిరేకంగా చేయబడిన; చేస్తానని "దరించిన, అట్టి 
ఉపవాసచర్యలను నేను విజయవంతంగా నిరోధించివునా్న్నాను. 
సామాన్యంగా స్వార్థ పయోజనానికీ, నిస్వార్థ పయోజనానికీ 
గల వ్యత్యాసం చాలా స్వల్పమైనదిగా వుంటూవు౦టు౦ద ని 
చాదించేవారికి నా జపహాబిది. ఒక నిరశనదితు స్వార్థ్మః పయో 
జనానికిగాని మరియే హీనలమ్యూనికిగాని ఉశేశింపచిదోవున్నుట్లు 
శ్రావించే వ్య క్తి ఆ నిరశ నపరుడు తత్ఫలితంగా పాణం 
కోలోయినాసరే ెక్కించకుండా, దానిని తప్పక నిరో 
ధించవలసిన-బే అని చెపుతాను, (పజలు తవు అభి పాయం 
లో అయోగ్య|పయోజనాలకు గాను చేయబడినవిగాతోచిన 
నిరశన దీతులన్లు. లెక్కచేయకుండా ఉండడం అలవరచుకు 
న్న-చో, ఆ దితలలో బలాతాారమూ, అకమనిర్చంధమరా 
అనే దుర్గుణాలకు తావులేకుండాపోతుంది. అన్ని మానవ 
సంస్థలవలెనే నిరశ నఏిధానమున్నూ (కమబద్ధంగానూ, అక్రమ 
బద్ధంగానూకూడా (ప్రయోగించడానికి అవకాశం వుంది, 
అయితే దానిని దుర్వినియోగ కూడా చేయవచ్చునుకడా 


149 నా మతము 


అని, సత్యా పా ఆయుధాగారంలో ఒక గొప్ప అన్ర్రంగా 
దానికిగల [ప్రాధాన్యాన్ని వదలి పెట్టడానికి వీలులేదు. చార్జన్య 
పద్ధతికి ఒక | పత్యామ్నాయవిధానంగా సత్యా గవామనేది 
రూవాందించబడింది. ఈ పయోగం (పస్తుతం బాల్యావ 
స్టో వున్నందున ఇంకా నిర్షస్షమెన పరిణతి పెందివుండ 
లేదు. వినయపూర్వక మైన అన్వేవణాళీలంతో ఈ అస్త్ర 
[(వయోగమును స్మక్రమమార్దాన నడిపించగలననే- నా విశ్వా 
సాన్ని కోలే తేతప్ప, ఈ ఆధునిక సత్యా గహవిథానానికి 
కరనై న నేను దానియొక్క. బహుళ |పయోజనాలను 
వదలుకొనజాలను. వారిజన్‌, 9-9-88, సే ర్‌. 


సహాయ నిరాకరణము 


నా సంపూర్ణ సిద్ధాంతంలో జక భాగ 0గా నేను 
అవలంబించే న అ కఆప హోరి సవాకారానికి పాతి 
పదిక వంటిదని శహించాలి, నా సహాయనిరాకరణ వ్యవస్థల 
థి 
తోనూ విధానాలతోనూ మా|తమేగాని, ఎన్నడూ వ్యక్తు 
లతోశాదు. 
యంగిండియా, 12929, "పే. 800. 


నా సహాయనిరాకరణానికి చెనకే ఎల ల్ల పుడూ నా (ప్రత్య 
ర్ధలలోకల్లా మిక్కిలి చెడ్డవానిత్రో నై నాసకే, వ మాతం 


అవకాశ మేర్పడినాగాని, 'సవాకరించవలెననే తీవ్రమైన అభి 


లాష డాగీవుంటుంది. 
యంగిండియా, 4.6.25, పీ, 108. 


ఆచరణలో నా మతం 141 


నా సహాయనిరాకరణం చ్యేషమునందుకాక, వ్ర మలో 
వేరుపాతుకుని వుంటుంది. నా వ్యక్తిగతమైన మత విశ్వాసం 
ఇతరులను చ్యేషించుటను ఖండితంగా నిషేధిస్తుంది. సామా 
న్యమైన దై నప్పటికిని అత్యుత్కృృష్ట్టమెన -ఈః సిద్దాంతాన్ని 
నేను నా పండెండనయీట ఒక స్కూలు పు స్తకంలో' నేరు ఏ 
కున్నాను. ఆ విశ్వాసం నాలో ఇంతవరకు -చలనంలేకుంణా 
నిలిచింది. అది నాలో దినదిన[పవర్గమాగం అవ్రతూవున్నుది. 
అది నా లోలోపల ఒక తీ వతరవాంఛగా _పజ్వలితమవుతూ 
వున్నది. యంగిండియా, 6-8-25, పే. 279, 
దుష్ప్రభుత్వాన్ని ఎదుర్కొనె సాత్వికోల్లంఘన 
సాతి్యకశాసనోల్ల ౦ఘనం అవేది (పతి. పౌరునికి స్వత 
స్పిద్ధమైన హక్కు. పురుషకారమును చంపుకుంకేు. తప్ప 
అతడు దాసిని వదలుకొనజూలడు. సాత్విక శాసనోల్లంఘన 
ఫలితంగా ఎన్నడూ అరాజకంరాదు. హింసాత డోల ౦ఘనం 
చానికి దారితీయవచ్చును. (ప్రతి _పభుత్వమూ దార్జన్యయుత 
మైన ఆల్లంఘనాన్ని బల! పయో? ంతో నిరోధిస్తుంది. అట్లు 
చేయనిచో ఆ (పభుత్వం అంతరిస్తుంది. కాని సాత్వికోల్లం 
ఘనమును అరికట్టడమనేది వనస్సాశీని చెరబెట్టుటకు యత్నిం 
చడమే అవుతుంది. యంగిండియా, 5-129, చే, 5, 
ప్పూర్తిగా సాత్వికనిరోధానికి తలపడ్డనాడు (ప్రభుత్వా 
ధికారాన్ని “కేవలం లేనట్టుగానే భావిస్తాడు, (పభుత్వం 
యొక్క ప్రతి అధర శ్రగౌసనంపట్ల ధిక్కారమును (పకటించిన 


142 నామతము 


శాసనోల్ల౦ఘకు డవుతాొడు. ఉదాహరణకు, ఆస్థితిలో ఆతడు 
పన్నులను నిరాకరించవచ్చును ; దైనిక వ్యవహారాలలో ప్రభు 
కధికారాన్ని తీరస్క-రించవచ్చును ; అతడు అనధికార 
(పవేశశాసనమును ఉల్లంఘించి సైనికులతో మాట్లాడుటకు 
గాను సైన్యశిబిర ప్రజేశాలలో ప్రవేశించ యత్ని ంచవచ్చును; 
పీకెటింగు నిర్బరిధాలను తీరస్క-రించి, నిషిద్ధస్థలాలలో పికె 
టింగు చేయవచ్చును. ఈ కార్యము లన్నిటిని చేయుటలో 
ఆతడు ఎన్నుడుగాని' బల పయోగానికి దిగడు, తనవై బల 
[ప్రయోగము జరిగినచో బీదురొ_నడు. 
' యంగిండియా, 10-11-21, పే. 862, 
_సాతి(కనిరోధం స కమాందోళనపడ్లతులలో కల్లా పరి 
శుద్ధమైన విధానమని నా దృఢాభి ప్రాయం. అయితే దాని 
సాత్వికమైన, లేక అహింసాత్టక మైన స్వభావం శేవలం 
కృతి)ముమైన ఆచ్చాదనమా త్రమే అయినయెడల, అది 
నీచమూ హేయమూూ అయిన పద్దతిగా దిగజారుతుంది. 
యంగిండియా, 15=12=21, పీ, 419, 
జల్ల ౦ఘనం సాత్విక మైనదని అనిపించుకొొనడానికి 
అది హృదయపూర్వకమూ, సగారమూూ, 'నిగవహాయుక మూ 
అయివుండవలెనేగాని, ఎన్నడును ధిక్కా-రపూర్వక మైనదిగా 
వుండకూడదు ; సుగమమైన (పవర్తనా స్నూతాలను అనుస 
రించి వుండవలెనేగాని, తోచినరీతిగా - నడుపబడ'రాదు ; 
అన్నిటికన్నాముఖ్యంగా అది అపకారబుద్ధివై నా, ద్వేషం 
చైనా ఆధారపడి వండకూడదు, 
యంగిండియా, 24-8-20, పే. 4. 


ఆచరణలో నా మతం 149 


సాత్వికనిరోధంతోకూడిన పోరాటానికి ఎంత తక్కువ 

సై నికదళంవున్నా చాలు, వెడ్డలను మంచితో ఎదుర్కొనే 

పోరాటంలో జయమును సాధించుటకు ఒక్క నిహ్మ్కు-ళంక 
సాత్విక నిరోధకుడు ఉన్నప్పటికీ వాలు, 

యంగిండియా, 10.11.21, పే, 862. 


యుద్దానికి (పత్యామ్నాయం 
(ఇ) 


ఆత్మరక్షణకు ఖడ్గం అనవసరం 


నేను ఊహోవిహారినికాదు. నన్ను నేను [కియాపూర్వ. 
కాదర్శనాదిగా (Practical idealist) నిర్వచించుకుంటాను, 
అహింసాధర్ముం శేవలం యోగులకూ, భక్కులకూ మాత్రమే. 
ఉబేశింపబడీనదికాదు. అది జనసామాన్యానికి కూడా సులభ 
సాధ్యమైన బే. హింస అనేది మృగజాతికి సహజధర్శమైనళ్లే, 
మానవజాతికి చెందిన మనకు అహింస .సహజధర శం: మృగ 
జాతిలో ఆత శి ని దాణమై. వుండుటచే వాటికి “దైహిక బల 
సంబంధమైన ధర్భంతప్ప తదితరం తెలియదు. మానవునిలో . 
వికసితమైన ఆత్మగౌరవం దానికి తగిన ఉన్నుతతరమైన 
ధర్మాన్ని-అనగా ఆత శ క్కినిఅనుసరించగోరుతుంది. 

కానుననే చేను భారతేచేశసమేజొన్ని సనాతనమైన 
అత త్యాగ ధర్మాన్ని (పతిపాదీంచడానికి సాహసించాను, 
సత్యా గహాం అనేదిగాని, దాని ఉపశాఖలై న సహాయనిరా 


144 నా మతము 


కరణం, సాత్వికోల్ల ౦ఫఘున విధానం అనేవిగాని ఆ త్యాగ 
: ధర్మానికి మారు శేర్లుమాతమే. హీంసాత్శకతమధ్యంలో 
అహీంసాధర్మాన్ని కనిపెట్టిన ఆ పురాతన బుముల (పతిభా 
ధరకి ఆధునిక విజ్ఞానశా(స్త్రుజ్ఞుడై న న్యూటన్‌ (పతిభకంశె 
గొప్పది. వెలింగ్టన్‌ సేనానికంచు వారు ఉదాత్తప్‌రులు. 
బారు అమ్ర ప్రయాగ నకి ని కలిగివుండి కూడా డాని నిర ర్గ 
కతను | గహించి అలసిపోయిన (ప్రపంచమునకు ముక్తి మార్లం 
అహింసద్వారానేగాని హిం౦ంసద్యారాకాదని (పబోధించి 
వున్నాను. 

దీనినిబట్టి నేను అహింసావిధానాన్ని అనుసరించమని 
చేసే [పతిపాదన భారత బేశం దుర్చలస్థితిలో వున్నదనే 
సపేతువువలనకాడని (గహించవచ్చును. నకు బలమూ 
శ్ర కీ కెవున్నువనే ఆత నిశ్వానంతో స్‌ అహింసాధర్మాన్ని అను 
సరించవలసినదిగా కోరుతున్నాను. మన బలమును తెలిసి 
కొనడానికి ఆయుధ పయోగశిక్షణ అవసరంలేదు, మనం 
ఉత్తృమాంసపుముద్దలమని భావించినప్పుడే ఆయుధకౌశలం 
అవసరమని తలుసాము. తనలో అనశ రమైన ఆత చైతన్యం 
ఇమిడివ్రన్నుదనీ, అది సర్వదై హక డార్బల్యాలనూ జయించి, 
సకల (పపంచంయొక్క-_ భౌతికబలమున్నూ కలిసి తనవైెకి 


ఎత్సివచ్చినా దానిని ఎదుర్కొని నిలువగలదనీ భారతదేశం 
'తెలిసకొనవలయునసి నా కోరిక, మాననమా తృడైన 


రాముడు తన వానరబలంతో, దశదిశావలయితమైన ఉత్తుంగ 
జలధితరంగ సంరవీతుడనై వున్నానని విరవీగిన దశకంధరు 


[10] ఆచరణలో నా మతం $45 


డైన రావణుని బలమునంతను ఎదురొడ్డి నిలుచుటలోని 
అంత రార్భ మేమిటి? అత్మశ కి తో భాతికబలాన్ని జయించ 
జప దాని ఆంతర్యం ? భారతదేశం ఖడ్డవాదాన్ని 
పట్టినచో తణికవిజయం పొంది తేపొందవచ్చును. అప్పుడు 
భారత'చేశం నా అత్మగర్వానికి హపీతుభాతం "కాజాలదు. 
భారతమాతయే నాలోని సర్వశకులకూ మూలాధారమని 
నమ్మివుండ బళ్లు, నేను ఆయమను అంటి పెట్టుకొనివున్న్నాను. 
ఆయను |పపంచమున కందీయవలసిన ఉడాత్తసం దేశ మొక 
టున్నదని నాసంపూర్ణ విశ్వాసం. ఆమె ఐరోపీయ లోకాన్ని 
(గుడ్డిగా అనుసరించవలసిన పనిలేదు. భారత దేశం ఖడ్ద ధార 
ణాన్ని స్వీకరించిన కణం నాకు అగ్ని పరీ కౌొసమయమన్ర 
తుంది. అప్పుడు చేను విశ్వాసలోపంపాలు కానని ఆశిస్తాను. 
నేను నమి డైన ఆధ్యాతి శ్రకధరా శనికి భూగోళపరిమితు లేమా 
లేవు. నాకు దానిలో సచేతన విశ్యాసంవుంకే, నాలో పాతు 
కునిన్రన్ను ఛారతమాతృ పేమనే అది అధిగమించగలుగు 
తుంది. హిందూధర్నానికి మూలకందమనదిగా నేను నమ్మే 
అహింసాసనూ తంద్యారానే నేను భారతవమాతృసం సేవనము 

నకు నా జీవితాన్ని అంకిత మొనర్పుకుని వున్నాను. 
యంగిండియా, 11-820, పే, 8,4. 


యుద్ధ ంలో భాగ స్వామ్యత 


నేను స్థిరమైన యుద్ధనిరోధకుడ నై వున్నందున, సంహ 
రణాయుధశకికుణం పొందడానికి అవకాశాలు కలిగినున్నప్ప 


146 నా మతము 


టికీ, ఎన్నడుగాని నేను వాటి [పయోగంలో తరిఫీదు పొంది 
వుండలేదు. బహుశా తద్వారా జను మానవ పాణహరణ 
"కార్యంలో (పత్యత భాగస్వామ్యుతను తప్పించుకున్నానని 
తలుస్తాను. బల ప్రయోగంపై ఆధారపడిన [1 పభుత్వవిధానం 
[కింద నేను (_బతుకుతూనవుండి, దానినల్ల కలిగే వివిధ సౌక 
ర్యాలనూ, హాక్కు-లనూ ఇష్టపూర్వకంగా అనుభవిస్తూ 
వున్నంతకాలం, అట్టి విధానంతో సహాయనిరాక రణమొనరి స 
దానివల్ల కలిగే హక్కులను సాధ్యమైనంతవరకు విసర్జించ 
డానికి సంసిద్ధుడనై 'తేతప్ప, ఆ (పభుత్వం యుద్ధంలో చిక్కు 
కుని వున్నప్పుడు దానికి నేను నా శ-క్వ్యానుసారం సహాకరించ 
వలసిన బాధ్యత నాొమోద న్రంటుంది. 

ఒక ఉదాహారణ తీసుకుందాం. నేను ఒక సంస్థలో 
సభ్యుడుగా వున్నాను. ఆ సంస్థకు కొన్ని ఎకరాల భూమి 
వుంది. ఆ భూమిమిోది జత కోతులు సంపూర్తిగా 
ధ్వంసం సే పరిస్థితి ఏర్పడింది. సరంజీవుల పాణమూ సమా 
నమైన పవ్మితతకలె అని నేను విశ్వసిస్తాను. అందువల్ల 
ఆ కోతులకు వవిధమైన హానినిగాని కలిగించిడం అహింసా 
ధర్మానికి భంగకరమని నేను భావిస్తాను. అయినాగాని 
ఆ పంటలను రక్నీంచే నిమిత్తం ఆ వోతులవై దాడి సలుపు 
టకుగాని, అట్టి కార్యాన్ని పోత్సహించుటకుగాని నేను వెను 
దీయను. ఈ దుప్కూ-ర్యం చేయకుండా తప్పించుకొనగలిగి తే 
అది నాకు సంతోషకరమే. ఆ సంస్థను నేను వదలిపోవుట 
వలనగాని, ఆ సంస్థను నిలిపివేయునట్టుచేయుటవలనగాని ఆ 


ఆచరణలో నా మతం 1&7 


దుష్కా-ర్యమును చేయవలసిన అవసరాన్ని తొలగించుకొన 
వచ్చును. కాని నే నట్టి ష్‌ తలపెట్టను. ఎందువల్లనంశే, 
వ్యవసాయంతో అవసరం లేనట్టి, తద్యారా ఎంతో కొంత 
| పాణహోని కలిగించకు౦డునట్టి సాంఘిక వ్యవస్థ ఎక్కు-డ గాని 
వుండగలదని నాకు తోచదు, కావున భయ, పకంపాలతో, 
పినమభావంతో, తపనతో ఆ కోతులకు హాని కలిగించే 
కార్య కమంలో నేను పాల్గొంటాను. కాని ఏదో ఒకనాడు 
ఈ సమస్యకు కూడా ఉత్తమ పరిష్కారమార్గం లభ్యం కాగల 
దని మాతం ఆశిస్తూ వుంటాను. 


వె రీతిగానే నేను మూూడుయుద్ధ చర్యలలోనూ పాల్గొని 
వున్నాను. నేను చెందివున్నసంఘంనుంచి నా సంబంధాన్ని 
తెగగొట్టుకోవడమనేది నేను చేయలేని పని, అట్టు చేయడం 
ఉన్నాదం అనిపించుకుంటు౦దని కూడా నా అభి పాయం, 
వైన చెప్పిన మూడు సందర్భాలలోనూ (భిటిష్మపభుత్వంతో 
సహాయనిరాకరణం సలిపే తలంపు నాకు లేదు. ఆ (పభుత్వ 
విషయమై ఇప్పటి నా పరిస్థితి వరు, అందువల్ల నే నిప్పుడు 
చారి యు జాలలో ఇష్టపూర్వక 0గా పాల్గొనడం అసందర్భ 
మనుతుంది. ఇప్పుడు వారికొరకు నేను ఆయుధంపట్టుటకు 
గాని, ఇతరవిధంగా చారి యుద్ధసన్నా హాలలొ పాల్లొనుటకు 
గాని నిర్బంధింపబడినపతుంలో, నేను నా నిరంగీకార ఫలి 
తంగా కాశాగ ఫపానాసానిక యినా, ఉరినికమకయినాసళశే సం 
సిద్ధుడనై వుండాలి. 


148 నా మతము 


అదికూడా ఈ సమస్యకు ఇంకా పూర్తి పరిష్కారం 
ఒసగదు. ేశంలో జాతీయ; (పభుత(మే కనక వర్పుడివున్ను 
పశంలో, చేను స్యయంగా వయుద్ధ[| కియలోనూ (పత్యతం౦గా 
పాల్లొానడానికి ఇచ్చగించపోయినప్పటికి, ఇష్ట్రమైనవారు సై సె నికో 
iu sn చేను వోటువేయడం నా విధిగా భావించ 
వలసిన సందర్భాలు వుండగలవని ఊహించుకోగలను, ఎందు 
వల్ల ననగా, ఆ | పభుత్వసభ్యులందరూ జార్జన్యరాహిత్వ విష 
యంలో నాతో సమానంగా విశ్వాసం కలిగివుండరని నాకు 
తెలుసు. ఒక వ్యకి నిగాని, ఒక సంఘాన్ని గాసి బలవంతంగా 
అహింసాత్శకం చేయడం సాధ్యంకాదు. 

అహింసావిధానం చాలా విచ్శితమైన రీతిగా పని 
వేస్తు ౦ది. ఆనేక సందర్భాలలో అహీంసాధర్మందృష్ట్యా 
ఒికొ్క-క కా వ్య క్రిచర్యలను ఆర్థం చేసికొనడం దుస్సాధ్య 
మవుతూవ్రుంటుంది. అ్లే అనేక సందర్భాలలో ఒక్కొక 
వ్యక్తి కి చర్యలు, ఉత్క్భాష్టమెన అర్థంలో సంపూర్ణ ౦గా 
అహీింసాత కము 3 లై నప్పటికీ, కాలః కమాన అవి అహింసా 
త్మకములే అని రుజునవుతూన్ను? స్పటికీ, + స్థూలద్భృర్ధి కి అప్పట్లో 
అవి హింసోత శ మెవునట్లు కూడా కనిపిస్తూ వుంటాయి. 
కావున వైన ఉదహరించిన సందర్భంలో నేను తీసుకున్న 
'చర్య అహింసాధర్మానికి అనుగుణమైన ఉబేశంతోనే ఆచ 
రింపబడివున్నట్లు మాత్రమే చేను ఉగ్గడించగలను. దానిలో 


సీచసాంర్లంతో కూడిన te Trey అట్టి తదితర భావ 
మేదిగాసని లేదు. 
యంగిండియా, 18.028, చే. 808. 


అచరణలో నా మతం 149 


నిరాయుధీకరణము 


ఐరోపాఖండం, తాను ఆత్మహత్య పాలుకాకుండా 
మిగలవలెనంశు, ఏదో ఒకనాడు ఆయుధవిసర్ణన చేయవలసి 
వుంబుంది. అట్టి సార్వతికనిరాయుధికరణం (సారంభమగు 
టకు ముందు వదో ఒక దేశం, అపాయాలను పరిగణించ 
కుండా సాహసించి, తనమట్టుకు తాను నిరాయుధిక రణచర్య 
తీసికోవలసివుంటుంది. అట్టి పరిస్థితి వనాడుగాని రాదలుచు 
కుని వున్నట్లము తే, ఆ దేశంలో దొర్జన్య రాహిత్యం అనే 
భావం సార్వజనీన గౌరవాన్ని చూరగొనగలిగేటంత పాచ్చు 
స్తాయికి పెరిగిన్రండవలసి వుంటుంది. అట్టి దేశం: స్వచ్చమైన 
వివేచనాశకినీ, దృఢమైన నిశ్చయబుద్ధినీ, ఉత్కల్భష్టమైన 
త్యాగ ళూరతనూ అలవరచుకుని, తన అభ్యుదయంనిమిత్త మే 
కాక సర్వ చెశాల అభ్యుదయంకొరకు కూడా తొను జీవిస్తు 
న్నట్లు భావించుకునే స్థితికి రావలసివ్రంటుంది. 
యంగిండియా, 8.10.25, “పి. 845. 
నల్లమందు తయారీవలెనే ఖుడ్డముల తయారీనికూడా 
అరికట్టనలసివున్నది. లోక చార్భాగ్యానికి .నల్ల మందుకం౦'యె 
బహుశా ఖడ్డ మే ఎక్కువ హేతుభూతమయిం౦దని చెప్ప 
వచ్చును. 
యంగిరడింయా, 19.11.౬5, పే. 897. 
లోభగుణం నశించిననాడు ఆయుధబలం అవసర 


ముండదు. 
పారిజన్‌, 12.11.88. వే 828, 


150 నా మతము 


(పపంచకొంతి 


మారణాయుధయం। తాలవై అధికారులై-న (పఖ్యాత 
మానవనాయకులు సంపూర్ణ పూర్యాపరజ్ఞానంతో' వాటి 
[ప్రయోగాన్ని విసర్టించుటకు పూనుకున్ననాడు తాళ తీశాం 
తికి అవకాశ 'మేర్పడుతుంది. సజీవమైన దై వభావంలో 
సజీవమైన భక్తిభావం లోపించడమే ఈ దోపానికంతటికీ 
మూలకారణమని నా దృఢమైన డనమ్మకం. వసు క్రీస్తుని 
ఇాంతిదూతగా వర్ణించి, ఆతని సం బేశంలో విశ్వాసం (ప్రక 
టిస్తూన్రన్న (పపంచ'జేశాలు ఆ నశ్వానాన్ని ప మాతం 
చాస్కవాచరణలో పాటించకపోవడం అ|గగణ్యమైన లోక 
. బౌర్భాగ్యమని చెప్పకపత్పదు. భక్కిపరులైన క్రైస్తవ 
మతెచార్యులు కూడా కీస్తుయొక్క- సం చేశ పయోజనం 
కొందరు (ప ల్యేకవ్యక్షులకు మ్యూతమే వర్తి స్తుందనే సంకు 
చిశాభి పాయాన్ని కలిగివ్రండడం చూస్వే చాలా శోచనీ 
యంగా తోస్తుంది. సామాన్య మాననధ ర్నాలను అలవరచు 
కొనడం నరజాతిలో ఎంతటి హీనాతిహీనులశె నా సాధ్యత 
లోగల కార్యమే అన్నమాట చిన్ననాటినుంచే నేను చేరు క్‌ 
కున్న సత్య మే కాక, నా స్వానుభ వపూర రకంగా కూడా రుజువు 
పరచుకున్న విషయం. సర్వజనసాధ్యమైన , ఈ విశిష్టతయే 
వనృష్థీలోని తదితరజీవకోటి అంతటికంకు మానవ్రవికిగల 
ఉత్కపస్థతను . చాటుతుంది. ఒక్క రాజ్య మైనా నిస్పంకో 
చంగా ఈ ఉత్కృష్టమైన విస్త నచర్యను అవలంబిస్తేమాత్ర, 0, 


ఆచరణలో నా మతం 151 


మనలో చాలామంది తమ జీవితకాలంలోనే భూతలంలో 
వాస్త్టవీక మైన శాంతిజ్ఞాప పనాన్ని కళ న. 
హారిజన్‌ , 18=6.€8, పే, 158. 
అద కారాల, వాటితోపాటుపుక్తే భయంకరమైన 
మాసాలూ దగాలూ వదలి వెట్టి, సర్భజాతులయొక్క_యు 
రాజ్యాలయొక్క_యు సమాన తాస్వాతం త్యాలవై ఆధార 
పడిన వాస సవ శాంతిజ్థాపనా పధకాన్ని రూపొందించుటకు 
సునిశ్వితులై లె కేతప 3: మి త్రమండలిరాజ్యాలకూ లోకసర్వస్యా 
నికీ ఏ మాతమూ శాంతిచేకూరజాలదనే నా న నమ్మకాన్ని 
తిరిగి ఉర్షాటిస్తు న్నాను, 
ది బోంబే కానికిల్‌ , 18.445, 


26 
జంతులోకం విషయంలో (బమధర్శ్మం 
(అ) జంతువులను చంపకుండుట 

అహింసాసూ త్రం సక్యతోముఖమైనది. మనం హింస 
అనే దవానలంలో చిక్కు-కునివ్రున్న దుర్పలమర్యులం. జీవ 
హింసమిోదచే జీవుల బతుకు ఆధారపడివున్నదని నుడివే 
సుభాపుతంలో బాలా గూడారం ఇమిడిన్రున్నుది. తెలిసియో 
"తెలియకనో బాహ్యమైన హింసాచరణం చేయకుండా మాన 
వనుకు ఒక్క- తణమైనా జీవించినుండ లేడు, |బతుకుట-అంశు 
తినుట, తొగుట, సంచరించుట - అనున చే, ఎంతస్వల్ప పరి 
మాణంలో అయినప్పటికి, ఎంతోకొంత హీంసతోనూ 


152 నా మతము 


(పాణహరణంతోనూ కూడుకుని వుంటుంది. అహింసావాది 
అయినవాడు తన విశ్వాసాన్ని సత్యంగా ఆచరించవలనం౦కేు, 
ఆతని సర్వ కార్యములకును దయాభావం మూలకందమై న్రం 
డాలి. ఎంత అల్పజీవికె నాగాని | పాణహోనిక లిగించకుండా 
వుండుటకు సాయశక్పులా (పయత్నించడమే కాక్క దానిని 
రశ్నీంచుటకు కూడా యత్నంచేయాలి. ఆ విధంగా ఆతడు 
తనను చుట్టుకొనివున్న హింసఅనే భయంకర గజ్జువుయొక్క- 
బంధనములనుండి విముక్క్తుడగుటకు యత్నించాలీ. తద్యారా 
ఆతని నిగవహశ క్రీ, దయాభావమూ దినదిన |ప్రవర్ణమానమై 
చెరుగుతూ వుంటాయి. అప్పుడైనా ఆతడు బాహ్యమైన 
హింసాచరణం నుంచి ఎన్నటికీ సంవూర్ణ మైన విముక్రిపొంద 
జూలడు. అంతేకాక చేతనాత్మకమైన (పపంచసర్వస్వం 
యొక్క 'ఐక్యభావంమిోద అహిొంసాభర 2? ఆధారపడి వుండ 
డంవల్ల, ఏ ఒక్క- వ్యకి దుష్క-ర్మ ఆచరించినాగాని దాని 
యొక్క- దుష్ప్రభావం అందరికీ కూడా వర్తించకతప్పదు. 
ఈ కారణంవల్లకూడా ఏ మనుష్యుడుగాని సంపూర్తిగా 
హింసనుంచి విముక్పుడు కాజాలడు. అతడు సాంఘికజీవిగా 
వున్నంతవరకు సంఘంయొక్క_ ఉనికిలోనే ఇమిడివున్న 
హీంసాచరణంలో తాను భాగస్వామి కాకుండా వుండ లేడు. 

అత్మకధ, 1945, ఛే, 427.29. 


నారాల ఒక్ట్హాక్కాప్పుడు విధికూడా కానచ్చును. 
వ్రు (తిపాదన దృష్ట్యా చర్చించిచూద్దాం. 


[20] ఆచరణతో నా మతం 15కి 


మన "చేహపోపషణానికి అవసరమనుకున్నంతపాటి జీవ 
వారణం మనం చేస్తూనేన్సన్నా౦. ఆహారానికి కూరగాయలూా- 
శతదితరములూ వాడుట ద్వారాను, ఆరోగ్యానికి వోములు 
మొదలైన వాటివై విహెషధ పయోగాల ద్వారాను (పాణ 
హరణం చేస్తున్నాము. అయినా అట్టి పనుల మూలంగా 
మనకు ఆధర శ్రదోవం కలిగినట్లు మనం భావించం. 


వైని చెప్పినది వ్యక్తిగతమైన విషయం. అది కాక 
ఇతరుల నిమిత్తం అనగా స్వజాతిరతణార్థ 6 మనం మాంసా 
శనములై న జంతువులను సంహరిస్తాము. సింహవ్యా[ ఫఘాది 
క్రూరమృగాలు తవు [గామాలలో వొచ్చి చాధించినప్పుడు, 
(గామస్థులు వాటిని చంపుట లేక చంపించుట తము విధిగా 
భావిస్తారు. 

మరికొన్ని సందర్భాలలో మనువ్యుసంహరణ కూడా 
అవసరం కావచ్చును. ఒక మనిషి కాదంతో ఖడ్డ ధారి 
అయి వీధిని బడి కంటబడిన పతివారిసీ, తన కత్తికి ఎర 
చస్తూ విశృంఖలంగా విహరిస్తు న్నా డనుకోండి. అతడిని 
(పాణాలతో పట్టుకునే సాహసం ఎవరికీ లేదనుకోండి. అట్టి 
పరిస్థితిలో ఆ 'ఉన్గత్తుని నసంహరింపజాలిననాడు మొత్తం 
క న కృతజ్ఞ తను మారగానడమేకాక, దయాళు 
ఛృుగాకూణజా సంభావించబడ తాడు. 


అహింసా దృక్పభంనురిచి చూస్తే అట్టి వ్యక్తిని 
సంహరించడం (పతిమనిషీకీ స్పష్టమైవ విధి అవ్రతుంది. 


154 నా మతము 


అయితే దీనికి వుంకే ఒక్క-కే అవేపణ వుండగలదు. 
నూరణకారి అయిన ఆ ఉన్నక్తుని ఉగతను శమింపజేయ 
గల యోగసాధకు డెవరైనా వుంక్కే ఆతడుమ్న్మాతం వానిని 
చంపబనిలేదు. కాని మనం ఇక్కడ అట్టి ఉత్కృష్ట్రపరిణతిని 
చేరుకొన్న వ్యక్కులనుగరించి మాట్లాడడం లేదు. సామాన్య 
పామురజనులతోకూడిన సంఘంయొక్క_ విధులను గురించి 
చర్చిస్తున్నాము. | 
నేను ఇస్తున్న..ఉదాహరణలయోొక్క. యా క్రి యుక్కతే 
విషయంలో అభి? పాయజభేచాసీకి అవకాశం నృుండవచ్ను నూ 
అవి సరిగా సరిపోని పత౦ంలో ఇతరములైన ఉదాహరణముూ 
లను మాచే సులభంగా ఊహించుకోవచు నుం (వాణహర Je) 
చేయకుండుట అనేది వపరిస్థితిలో కాని శేీవల విధి కాజాలదని 
చూపు ఎటకుమవూ తమే వై చె ఉదాహరణలు ఉద్దేశింపబడ్డాయి.. 
“అసలు విషయం, అహింస అంకు త అసం౦ంహా 
రణం అని కరి రకా హింస అనగా, sal 
స్వార్థ్మః పయోజనానికో నష్టపరిచే ఉద్దేశంతో వ జీవికిగాసి 
బాధకలుగ చేయుట చేక (పాణహాని కలిగించుట అసి తర రః 
అట్టి పనులు చేయకుండుటాయే అఆపహిం౦న. 


వ్యాధినివారణార్థ ౦ నీకు చేదువుందు జసేో నె నై_ద్యుడూ 
నీకు బాధ కలిగిసు న్నాడు "కాని, అతడు హీంన గావించుటా 
"లేదు. అవసరమైనప్పుడు నీకు చేదుమురిదు జసగినియెడల, 
ఆతడు తన అహింసావధిని “నిర్వ ర్తించుట లేదన్న మాటా. 
తన వద్దకు వచ్చిన రోగికి బాధ కలిగిప్తానని భయపడి, అతని 


ఆచరణలో నా మతు బర 


(కుళ్ళిన అంగాన్ని 'తెగగొట్టుటకు ఇనకాడే శస్రునై ద్యుడు 
హీంసాశేరం చేసినవాడవ్ర తాడు, ఒకడు తన రతణళలోవనున్న 
వానిని చంపవచ్చిన హత్యాకారుని, ఇతర నివారణోపాయం 
సాధ్యం "కానప్పుడు, తాను సంహరించకుండా ఊరుకున్న 
యెడల, ఆతనిచర్య పుణ్యకార్య మనిపీంచుకోదు ; పాపమే 
అవుతుంది. అతని చర్య అహింసాచరణం కాజాలదు ; 
అహింసను మూర్భత్వంవల్ల అపార్థం చేసికొనుటమూలంగా 
జెగిన హింసాచరణమే అవుతుంది. 


l 


ఇప్పుడు మనం అహింసయొక్క- మూలభావాన్ని పరి 
శీలిద్దాం. పరిపూర్ణ మైన స్వార్గరాహిత్య మే అహింస, 
డె హీకవివయ బంధనాలనుంచి సంపూర్ణమైన విముక్తి కయ్‌ 
స్వార్థ రాహిత్యం, మానవుడు తన దై హికసుఖాభిలామను 
తృప్పిపరచుకొనుటకు ఉచ్చసీచవ్యత్యాసం లేకుండా అసం 
ఖ్యాకమైన జీవకోటిని సంహరించడం చూచిన వమహర్షి యో 
ఆ చర్యలో (పదర్శితమైన అజ్ఞానానికి నిర్భిణ్ణుడే వుంటాడు. 
ఈ మ _ర్వ్యశరీరంలో ఆచ్చాదిత మైవున్ను అమరమైన ఆత్మను 

విస్మరించి నిత్యమైన అతానం డానికి బదులుగా తణికమైన 
చై హికసుఖాన్ని అజేశ్నీంచిన ఆ మానవునిమై ఆ బుమీశ్వ 
రునికి జూలికలిగివ్రంటు౦ది. ఆ అనుభవంనుంచి ఆతడు షై?! 
పరిత్యాగ మే విధ్యుక్కధర్థమనే నిర్ణయానికి వచ్చివుంటాడు. 
మానవుడు ఆత శ్రక్షునమును, అనగా తనలోని సత్యమాను 
తెలిసికొనగనోరినచో ఆతడు చేహవిహయములనుంచి విముక్తిని 


156 నా మతమూ 


పొందపలసి వుంటుందని, అనగా తనవల్ల ఇతరమైన సర 
జీవకోటికి హోని కలుగకుండునట్లు జీవించవలసి వుంటుందని, 
ఆ బు హీశరునికి (గాహ్యమై వుంటుంది. అడే అహింసా 
మాగ్గ నిరూపణము. 

కః ధర్జుసూమ్‌ిన్ని అం చేసుకున్నట్లయి తే, 
నశ్వర మైన మన శరీరసుఖం నిమిత్తం (పాణహోని కలిగిం 
చడంలో హింసా, పాపమూ ఉన్నవి. కాని, కేవల [పాణ 
హరణంలో లేవని స్పష్టమవుతుంది. ఆహార పానీయాదుల 
ద్యారా జరిగే (పాణహోని స్య పయోజనార్గ ౦0 జరుగుటచే 
అది హింసయీ అవుతుంది; కాని మానవుడు అది తప్పనిసరి 
అని తలచుటచే డానిని భరి స్తున్నాడు, ఆంతే కాని, దుర్భర 
మైన డై హికవేదనను తొలగించి ఆత తి శాంతిని చేకూరే yy 
నిమిత్తం ఒక జీవి చేహోన్ని చంపినా, మన రతణలో వున్న 
వాని [పాణరతుణా ధ్థం తప్పనిసరి అయినప్పుడు అ హంతకుని 
సంహరించినా, అడి హింసగా పరిగణించుటకు వీలుపడదు. 


ఈ విధమైన హేతువాదాన్ని మిక్కిలి :ఆన రకమైన 
రీతిగా [పయోగించడానికి కూడా అవకాశం న్రన్నమాట 
నిజం. కాని: అది ఆ హేతూనాదలోపం కాదు; ఏ మాతం 
పీలు చిక్కి-నా స్వ| ప్రరౌరాజనానుకూలంగా అపార్థాలు లాగి 
ఆత్మవంచన చేసుకునే మానవాంతర్గత జార్బల్యమే దానికి . 
కారణమవుతుంది. అయితే అట్టి అపత్తు కలుగవచ్చును గదా 
అని, అహింసా స్వభావాన్ని గురించి మనం సత్యమైన 


ఆచరణలో నా నుకం 157 


నిర్వచన మునర్వుకొనుటకు భయపడనవసరం "లేదు. ఇక, 
వెన చేసిన చర్చాఫలితంగా ఈ [కింది పర్యనసానాలనూ 
"లేల్చుకొన వచ్చును. 

(1) ఎంతోకొంత పరజబేహ వినాశం జరపకుండా 
స్వచేహపోపణం అసాధ్యం. 

(2) సర్వులూ ఈ కింది హేతువులకు గాను కొంత 
జీవహరణం చేయక తప్పదు. 

అ. స్వ చేహపోపణార్థం : 

ఆ. తవు రతణలోనిచారి రతుణార్థం ; 

ఇ. ఒకొక్క సందర్భంలో పాణనష్థం పొంచే 

నారి ఆత్మశాంతి నిమిత్తం. 
(కి) వై 2వ అంశంలోని (అ) (ఆ) ఉపాంశా లలోని 


హీంస తరతమ భేదాలు కలిగివుంటుంది. (ఇ ఉపాంశం 
హింసాకలువీతం కాదు ; కావున అది అహింస. వై (అ) 
(ఆ.) లలోని హింస తప్పనిసరి అయినటువంటిది. 

(ఉ అందువలన అహింసాసాధకుడు (అ) (ఆ) లలోని. 
హింసను, ఇతర నివనారణశోపాయము లేవీ లేనప్పుడు జాగ 
రూకచైంన . ఆలోచనానంతరం, అది తప్పనిసరి అనే నిర్ణయా 
నికి వచ్చినపుడు, సాధ్యమైనంత _ తక్కువగా జరుపుటకు 
ప్రయత్నిస్తాడు. 
.యంగిండియా, 4.11.26, పే. 864-85 

ఇతరులను నొప్పించుట, లేక వారికి అపకారము తల 
పెట్టుట లేక కోంధంవలనగాని స్వార్ధంవలనగాని వ (పాణి 


158 నా మతము 


నైనా సశే (పాణహోని కలిగించుట హింసఅవుతుంది. రెండవ 
దిక్కున, శాంతమైన స్పష్టమైన వివేచనజ్ఞానంతో ఒక (పాణి 
యొక్క ఆత ఎశాంతికిగాని డె హికలాభానికిగాని నివ్యలు 
పమూ నిస్వార్థమూ అయిన బుద్ధితో బాధకలిగించుట పరి 
శుద్దమైన అహింసావిధానం కావచ్చును. అట్టి (పతి సందర్భ 
మును చేనికది, డాని మంచి చెడ్డలనుబట్టి, నిర్ణయించవలసి 
వుంటుంది. ఒక సందర్భము హపింసాయుతవమూ అహింసాయు 
తమా అని నిర్ణ యించణడానికి ఆ చర్యకు మూలమైన ఉథ్రైశమే 


తుది (పమాణంగా భావించ వలసిను౦టుంది. 
యంగిండియా, 410-24, పే 881. 


మనో నై ఖరియే అహింసాభానానికి మూల ః పమాణ 
మన్నమాట bat అది re దానికి 
(పనూణంకాదు, సజీవమైన వ ఏ వ్య క్షికిగాని వ [పాణికిగాని, 
ఆతనియొక్క_ లేక దానియొక్క- సంజేమానికికాకుండా మే 
ఇతర |పయోజనానికిగాని |పాణహాోని కలిగించడమనేది డాని 
ఉదేశం, ఇతర దృక్నభాలనుంచి ఎంత ఘనమైనడై నప్పటికీ, 
హింస అవుతుంది. ఒకడు మరొకనియెడల అపకారబ్యూ 
కలిగివుండి, సంఘభయంవల్లనో అవకాశాభావం వల్లనో 
దానిని ఆచరణలో వెట్టలేకపోయిన హేతువునుబట్టి, అతడి 
లోని హింసాదోవం ననూ తం తక్కువకాదు. దీనినిబట్టి, 
_ ఒకానొక కార్య ౦యొక్క._ అచరణగాని నిరాచరణగాని 
అహింస కిందకు వస్తుంచా “రాజా అని కేల్పుకొనుటకు, 
లోని ఉవేశమునూ మై కార్యస్వరూపమునూకూడా పరిశీలించి 

మరీ తుదీ నిర్ణ యానికి రావలసివుంటుంది. 
| యంగిండియా, 18.10.28, పే, 8592, 


ఆచరణలో నా మతం T1509 


ఈ దేహంలో మన మనుగడ నిరంతర హింసాగర్భి 
తమని నాకు తెలుసు, ఆ విషయం తలుచుకుంకే నాకు 
దాధకలుగుకూనే వుంటుంది. అందువల్లనే నాయీ భౌతిక 
'దేహంపట్ల నాకు అధిశాధికంగా జొదాసీన్యం పెరుగుతూ 
వున్నది ఉదాహరణకి, (పతి ఉచ్చ్వాస నిశ్వాసంలోనూ 
గాలిలో తేలే అసంఖ్యాకములై న అదృశ్యసూక్షుజీవులు నావల్ల 
నాశమవృుతువ్నాయనసి నే నెరూగుదును. కాని నేను ఊపిరి పీల్చు 
డం మానుటలేదు. శాకములను భుజించడంలో కూడా హింస 
బ్రమిడివుంది. కాని వాటిని విసర్జించడం సాధ్యంకాదని ము: 
నిస్తున్నాను. అంతేకాక [కిబుహారకౌషధములవాడకం హిం' 
సాకరమైనప్పటికీ, దోనులు మొదలగసవానివల్ల. "బాధను 
తప్పించుకొనుటకు, కిరిసినునూ నెవ౦ టి |క్రిజుసంహారకో 
(దవ్యాల |పయోగమును విడనాడ లేక్‌పోతున్నాను:. ఆశ 
మంలో పాములువచ్చినప్పుడు, వాటిని పట్టుకొని దూరముగా 
వదలుట అసాధ్య మైసప్పుడు, వాటిని చరిపుటకు అంగీకరి స్తు 
నాను. ఆశ్రమంలోని ఎద్దును తోలుటకు కోళ్లను ఉసయో 
గించుటకును కూడా సహిస్తున్నాను. ఈవిధంగా నా నలన 
పరోతు౦గానూ (పత్యతంగానూ అంతులేని హింసాకాండ 
జకుగుతూ వున్నది. ఇక ఇప్పుడు ఈ కోతుల సమస్యకూడా 
నాకు _పత్యవీమయింది. వాటిని చంపడవునే అంతిమ 
చర్యను ఆచరణలో పెట్టుటకు చేను తొందరపడుతున్నా నని 
చదునరి భయపడ నవసరంలేదు. నిజానికి, చిట్టచివరకునాటిని 
చంపవలెనని నిశ్సయించుకొనడానికి నేను సాహసించగలనని 


{60 నా మతము 


కూడా ae నమ్మకం లేదు. పస్తుతం కొందరు మతులు 
ఒసగుతున్న కొన్ని సలహోలను అనుసరిస్తే వాటిని మేము 
చంప నవసరంలేకుండానే ఈ చిక్కు-పరిస్థితిక్‌ తాత్కాలికంగా 
నైనా పరిష్కారం లభించవచ్చును. ఆ నవముభూమిలోని 
పంట లన్నిటినీ అవి నష్టపరిచినా ఆ కోతులను నే నెన్నటిక్‌ 
చంపబోననిమూ్మ తం చేనీరోజున మాట ఇవ్వలేను. వినవు 
భావంతో నేను చేసే ఈ ఉర్చల్యపకటన చూచి నా 
మితులు నామీద ఆశవదలుకొనదలిస్తే వివారిస్తాను కాని, 
అహింసాధర్మాచరణం విషయంలో నాలో కలిగిన దోపూ 
లను దాచి పెట్టుకొ నడ ౦మట్టుకు నాకు చేత కానిపని. అహింస 
వంటి పక క అంతశార్ధాన్ని అవగాహన చేసికొని, 
వాటిని మనోవాక్క-ర్భలలో ఆచరించుటకు నిరంతర [ప 
యత్నం సాగిస్తున్నవాదననీ, ఆ సాధనలో _కొంతనరకు 
సాఫల్యసిద్ధి వాందివున్నవాడననీ మాతమే నేను ఉగ్గడించ 
గలను, కాని ఈ మార్లంలో ఇంకా నేను చాలాదూరం 
యా తసలుపవలసివున్న దని. నాకు తెలుసును, 
యంగిండియా, 1-11.26, “పీ. 861 
విషసర్పాదులను కూడా చంపరాదనే నియమం 
ఫోనిక్సుశ ఆ|శమంలోనూూ, టాల్‌స్టాయ్‌ ఫార్ములోనూ,* 
సబర్శ్భతీ? అశమంలోనూ చాలా వరకు ఆచరణలో పెట్ట 
* దక్సిణా(ఫికాలో వున్నప్పుడు గాంధీజీచే నడువబడిన ఆ|శ మాలు, 


[ హిందూ దేళంలోని గుజరాతు రాష్ట్రంలో గాందిజీ సాపించిన 
ఆశమం0, | _ 


[91] ఆచరణలో నా మతం 181 


బడింది. ఈ ఆ శవూలన్ని బంజరుస్థలాలలా నెలకొల్పడం 
జరిగింది. అయినా అక్క-డ ఎప్పుడుగాని పాముకాటువలన 
([సాణహోని కలిగినవుండలేదు. ఈ ఏవయ౦లో నా యొక్క 
విశ్వాసదృష్టికి కారుణ్యస్యరూపుడై న పరమేశ రుని అభయ 
హస్కం గోచరమనుతుంది. బేవునికి ఎన్నడూ పక్షపాతం 
వుండదని చెప్పిగాని, మనుష్యుల సామాన్యలౌక్యవిషయాల 
కోసం ేవుడు కాలంవ్యర్థపుచ్చడని చెప్పిగాని వాదించి, 
నా మాటలు శీవలం తీసివేయకండి. నాకు నిరంతరాయంగా 
అనుభవ వేద్య మైన ఈ విషయాన్నీ, దాని ఆంతర్యాస్నీ 
ఇంశేవధమైన మాటలలో వ్య కీకరించడానికి ఏీలున్నదో 
నాకు తెలియదు. దేవుని విధానాలను సంపూర్ణ ౦గా అభీ 
నర్శి ంచుటకు మానవభాష అశక మైనది, ఆతని విధానాలు 
వర్షనాతీతములనీ, అజ్లీయములసీ నాకు తెలుసును. కాని 
బూటిని వర్శించసాహసించిన నూననునికి తన అవ్యక్తభావా 
సాధనం తప్ప తదితర మార్షంలేదు. పాతిక సంవత్సరాల 
కాలం చంపకూడదనే నియమాన్ని సుమారుగా సర్వా 
పాటిస్తూవున్న ప్పటికీ ఒక్కసారైనా అపత్తు వాటిల్ల కుండా 
వుండడమనేది వదో అదృష్టవశాత్తూ జరిగిన సంఘటన కాక, 
దై_వకృపాపూర 65 మైన అభయ పదాన౦గా భావించడం ఒక 
"వళ మూఢవిశ్వాసమే అయినయొడల, నేను ఆ మూథవిశ్యా 


సాన్నే గుండెలకు హూత్తుకుంటాను. 
ఆత్మకధ, 1948, సే, 524.25. 


162 నా మతము 


నా అహింసాసమన్యయం నాచే. జంతువులను చంప 
రాదనే సిద్దాంతాన్ని సంపూర్ణ రూపంలో నేను అంగీకరించ 
చలేకున్నాను. మనుష్యులకు ఆపత్క-రమైన "లేక మనుహ్వ్యభకుక 
మైన జంతువులను చంవరాదనే భావం నాలో నాటుకొన 
లేకున్నది. చాటి సంతతి ఇెరుగుటకు సహకరించడం తప్పవి 
నా అభి పాయం. అందువలన నేను చీమలకుగాని, కోతులకు 
గాని, కుక్క_లకుగాని ఆహారదానం చేయను. వాటి (పాణ 
రక్షణకొరకు మానవ[పాణాన్ని నేనెన్నుడూ త్యాగంచేయను. 

ఈ విధమైన సమాలోచనా ఫలితంగా నేను మనుష్యుల 
సంతేమానికి భంగకరమైన సందర్భంలో, కోతులనుచంపుట 
తుమార్హమైన కార్యమే అవుతుందనే నిర్ణయానికి వచ్చి 
నున్నాను. అట్టి మారణచర్య విధ్యు కృధర్శం అవుతుంది. 
అయితే ఈ సూ తాన్ని మనుష్యులకు మాతం ఎందుకు 
వ_ింపజేయరాదనే |పశ్న పుట్టవచ్చును.' కౌని, ఎంత ెడ్డ 
వారైనా, మనుష్యులు మనవంటివానే అనే హేతువునుబట్టి 
అక్కడ ఈ సూతం అనుచితవువుతుంది. జంతువులకు విఖి 
న్నంగా దేవుడు మనుష్యునికి హేతుశక్షిని |పసాదించి 
నున్నాడు, _ . వారిజన్‌, ర-ర్‌”4ర, పే. 128, 

(ఆ) శాకాహార సేవనము 

నా భావంలో ఒక గొ పిల్ల | పాణం ఒక మనుష్యుని 
ప్రాణంకంటు తక్కువ విలునై నదికాదు. మనుష్య బెహ 
పోషణార్థ ౦ గొఛెపిల్ల [పాణాన్ని బలిచేయడం నేనంగీకరించ 


ఆచరణలో నా మతం 1863 


లేను. ఒక (పాణి ఎంత దుర్చలమైనడై లే అంత ఎక్కువగా 
మూనవ కాఠిన్యమునుంచి మానవ్రనిచే రతణపొండుటకు అది 
అర్హత కలిగి వుంటుందని నా నమ్మక ౦. 
ఆత్మకథ, 1948, ప 290. 
అది యు కమైనా అయుక మైనాగాని, మనుష్యుడు 
మూంసమూ (గుడ్డూ మొదలై నవి తినరాదనే నమ్మకం నా 
మతవిశ్వాసంలో ఒక భాగమైపోయింది. మన పాణాలను 
నిలబెట్టుకునే సాధనాలకుకూడా ఒక మితి అవసరం. [పాణం 
నిలుపుకోడానితైనాసే మనం చేయకూడని పనులు కొన్ని 
వుండవచ్చును. ఆత్మకథ, 1948, వే. 802-08. 


మానవజాలియొక్క- సామా న్య జీవితానికి అను 
కూలమైన వ భూభాగంలోగాని, వ్‌ పరిణామస్థితిలోగాని 
మనకు మాంసాహారం అవసరమని నేను తలచను. మూంసా 
హోర౦ మనజాతికే అనుగుణం కాదని నా అభ్మిపాయం. హీన 
పరిణతిగల జంతులోకం కంక మనకు ఆధిక్యంవుందనితలి స్తే 
వాటిని అనుకరించడం పొరపాటని అంగీకరించవలసి న్రం 
టుంది. తవు ఇం దియోగ్యేగాలసై నిగహాశ క్రిని అన్టింప 
గోశే 'వారికి జంతువూంసభతణం అయోగ్యాహారమన్న 
సంగతి అనుభవజ్ఞులకు తెలిసిన విషయమే, 

అయినప్పటికి, శీలనిరా ణం౦గాని, ఇం దియనిగహం 
గాని వెంపొందించుకుచే సందర్భంలో ఆహార విషయానికి 
అత్యధిక (ప్రాధాన్యత ఒసగడంకూడా పొరపాటు. నియమితా 


164 నా మతమూ 


కోరం శోద్ధవహించవలసిన ముఖ్యవిషయాలలో ఒక టన్న 
మాట నిజమే. కాని ఆహారవిషయంలో ఏ నియవుమూ 
పాటించకుండా కేవలం ఇష్టానుసారంగా వ_ర్తించడం ఎంత 
తప్పో, భారతదేశంలో తరుచుగా కనిపించే రీతిని సర్యమత 
సారమూ భోజనంలోనే ఇమిడివున్నట్లు భావించడంకూడా 
అంతే. తప్పు. శాకాహారనియమం హిందూమతం ఒసగిన 
ప్పవరాలలో ఒకటి, అది అనాలోచితంగా నదలుకో 
వలసినది కాదు. అందువల్ల, శాకాహారం మనలను మానసి 
కంగానూ దై హికంగానూ దుర్చులులను చేసినదనికాని, 
కార్యళూర త్వాన్ని చంపి నిర్వీర్యుల నొనర్శినదని కాని అను 
కునే పొరపాటు అభి పాయాన్ని తొలగించుకొనవలసివున్నది, 
హాందవ సంస్క-ర్హలలో అ|గగణ్యులై నవా రంతా వారి 
వారి తరాలలోని జనులందరిలోకీ ఎక్కువగా కార్యశళూర 
తను |పదర్శించినచాశే ; కాని వారందరును శాకాహాోరులే 
అయివున్నానరు. శ ంకొరాచార్యు నిక ౦కు, దయానందునికేంకు 
వారి కాలంలో ఎక్కు-వ కార్యళూరతను చూూపినచారు మరొ 
కరు కనిపిసారా * 
మన ఆహారపదార్థాల ఎన్నిక మత విశ్వాసం వై ఆధార 
పడిన విషయం కాదు. అది ఎల్లరూ తమకు తాము ఆలో 
చించుకొని నిర్ణయిం చుకొొనవలసిన విషయం. శాకాహార 
విధానాన్నిగూర్చి ముఖ్యంగా పాశ్చాత్య భాహలలో తగినంత 
గంథం [సకటిత చై వున్నది. సత్యాన్వేషణపరులై న 
వారెవరుకాని దాసిని పఠించి లాభం పొందవచ్చును. చాలా 


ఆచరణలో నా మతం 165 


మంది  పసిద్ల వైద్య శౌ(స్రుజ్ఞలుకూడా ఈ విషయమై రచించి 
నన్నారు. మన భారత దేశంలో ఇాకాహారాభ్యాసానికి అద 
నంగా |[పోత్సాహావసరం ఏమిలేదు. అది ఇక్కడ అన్నిటి 
లోకీ అభిలహణీయమూ గౌరవపా[ తమా అయిన ఆహారంగా 
శటివరకూ పాటించబడుతూనే వున్నది. 
యంగిండియా, 7.10='26, పే. $47. 
జీవదయాభావం ఒక్క-కు మనలోని కామ్మకోధలోభ 
మదమాత్సర్యము లనే అరిషడ్యన్షాన్ని జయి౦చుటకువాలదు.. 
పరిపూర్ణ మైన అత్మన్మిగహశ ిని సాధించి, సర్యులయెడల 
స్నేహస ద్భావాలత్‌' విలసిల్లీ, సకల కార్యములందు (ము 
సూత్రము ననుసరించి వర్తించే వ్యక్తిని నాకు చూపండి ; 
ఆతడు మాంసభకుకుడై నప్పటికీ నా మట్టుకు నేను ఆతనికి 
నా గెరవపురస్పరమైన పూజనములు సమర్చిసాను. రెండవ 
వంక తాను కామ కోధలోభమోహాదులకు వశుడై, చేనిసీ 
చంపకూడదను నియమమొశ్క-టీమ్యూ తం పాటిస్తూ, రోజూ 
చీమలకు కీటకాలకూ నూకలుపోస్తూవుందే వ్యక్తియొక్క 
జీనదయలో పరిగణించవలసిన మూల్యమేమిా లేదు. అట్టి 
ఆచరణ ఆధ్యాత్మిక మూల్యరహిత మైన యాం, తికచర్యవం 
టిది. కాదా, అంతకంశును హీనతరమైన రీతిని లోని 
[కుళ్ళును తెరచాటున కప్పిపుచ్చే, వంచనాకృత్యమైనను 
కావచ్చును. వారిజన్‌, 15-9-40, సే. 285 
(ఇ) పాలు 
“వారు పాలు తీసుకుంకుతప్ప మా శరీరానికి పోయిన 
బలాన్ని తిరిగి తీసుకురాలేను. దానితోపాటు అయిరన్‌, 


166 నా మతము 


ఆశ్చెనిక్‌ “ఇంజెక్ట్‌ నులు కూడా తీసుకుంకే, మో శరీరారో 
గ్యం మళ్లీ త్ర ప్పటివలెచేయడానికి నేను మాట యిన్వగ లను. న 

“మోరు నాకు ఇంజెక్షన్లు ఇవ్వవచ్చును. కాని" పాల 
విషయంవేరు; అవి తీసు కోకూడదని నేను (పతినపట్టి 
వున్నాను.” 

“సరిగా మోరుపట్టిన పతిజ్ఞ ఎటువంటిదో చెప్పండి ”? 

ఆయనకు నేను ఈ విషయమైన చరిత సర్వమూ వివ 
కించి, నా (పతినకు కారణం చెప్పాను. ఆవులకూ గజలకూ 
“ఫూకా” అనే |పయోగంచేసి బాధించి, న 
పాలుతీస్తారని విన్నప్పటినుంచీ పాల'పేరుచెవి తే నాకు పరమా 
'సహ్యాం ఏర్పడిందని ఆయనకు తెలిపాను. అంతేకాక, పాలు 
మనిషికి సహజమైన ఆహార (ద్రవ్యం కాదనే అభి పాయం 
నాకు వూర్వంనుంచీవుంది. అందువల్ల దాని ఉపయోగాన్ని 
పూర్తిగా విసర్జించి వున్నాను. అంతసేపూ ఈ సంభావణ 
వింటూ కస్తూర్చా నా మంచర్మపక్క_నే నిలబడివుంది. 

“అయి లేవురి మేకపాలకు మాశేమా అభ్యాంతరం 
వుండనవసర౦లేదుకదా + అని ఆమె వుధ్యలో ఒక మాట 
"వేసింది. 

వైద్యుడు కూడా ఆ మాట అందుకుని, ““మోరు మేక 
పాలు తీసుకున్నా నాకు చాలు” అన్నాడు. 


నేను దిగజూరాను. సత్యా హా సమరాన్ని తిరిగి 
కొససాగించవలెన నే తీ వమైన కుతూహలం నాలో [బతశా 


ఆచరణలో నా మతం 67 


లనే వాంఛను బలపరిచింది. అందువల్ల నా _పలిజ్ఞను శీవలం 
అక్షరాలా మాతం నిలుపుకుని, ఆంతర్యాన్ని విసర్టించాను 
నేను |పతిన పూనినప్పుడు ఆవులయొక్క-, గదెలయొక్క_ పాల 
విషయమే నా మనస్సులోవుండి వున్నప్పటికీ, సహజసండ 
రాన్ని బట్టి అన్ని జంతువుల పాలవిషయానికీ కూడా నా 
|పతినయొక్క- భావం వర్తిస్తుంది. చైగా పాలు మనుష్యులకు 
సహజాహారంకాదనే అభి|పాయం౦ కలిగివున్న ంతశాలం, 
పాలను ఉపయోగించడమే నాకు తగని పని, ఇదంతా ఎరిగి 
వుండికూడా, నేను మేకపాలను తీసికొనుటకు ఒప్పుకున్నాను. 
(బతకాలనే ఇచ్చ సత్యంపట్లగల విళశ్వాసంక ౦కు బలవత్తర 
మయిపోయింది. ఈ ఒక్క సందర్భంలోనూ, ' సత్యాగవా 
సమరాన్ని కొనసాగించవతెననే ఉత్స్చాహాతిశ యంలో, ఒక 
స త్యారా ధకుడు తన పవి తాదర్శనంనుంచి సమయాను 
కూలంగా దిగజారాడు. ఈ చర్యయొక్క- స్మృతి ఇప్పటికీ 
నా గుండెలలో ములుకులా బాధించి, నన్ను పశ్చాత్తాపంలో 
ము౦చెక్తుతూనేవుంది. నేను ఇంకా మేకపాలను కూడా 
వరీతిగా విసర్టించగలుగుదునా అని నిరంతరం ఆలోచిస్తూనే 
వున్నాను. సేవాభిలావు అనే పరమసూత్ష శ్రమెన (వలోభన 
మునుండి నేనింకా విముకుడనుకా లేకున్నాను. ఆ అభిలావ 
బ్రంకను నన్ను. పట్టుకుని వదలుట లేదు. 


నా అహింసాపరిశోధనలలో భాగముగా నేను వేసే 
యోగ్యాహారవిషయిక మైన. (ప్రయోగాలను నాకు భూలా 


168 నా మతము 


పీయమైనవిగా భావిస్తాను. అవి నా కొక |క్రీడాసదృశం 
గానూ, ఉల్లాసకారణంగానూ ఉపకరిస్తాయి. అయితే ఈ 
మేకపాలు వాడకం అనేది" ఈనాడు నన్ను ఆహారవిషయిక 
మైన అహింసాదృష్టీనుంచి బాధించడం లేదుకాని, సత్యదృష్టి 
నుంచిమ్మ తం చేను చేసినపని (పతిజ్ఞాభంగంతో సమాన 
మైనదిగా తలచి, అందుకు విచారపడుతున్నాను. అహింసా 
ధర శ్రంకంయె సత్యాదర విషయమై నాకు ఎక్కువ అవగాహన 
నున్నదని అనుకుంటాను. సత్యమునే కనక జారవిడిచిన-చో, 
అహింస అనే సూత్షు సమస్యకు అనే ఎన్నటికీ పరిప్కూ-రం 
లభ్యంశకాదని నా అనుభవజ్ఞానం తెలుపుతున్నది. (పతినలు 
పట్టినప్పుడు సత్యాదర్శం ప్రకారం, వాటిని స్థూలాక్టంలో నే 
"కాక సాయ ఎర లలితా పాటించడం అవసరం. |పస్తుత 
సందర్భంలో నను సూత ్మర్థాన్ని, అనగా నా_పతిజ్ఞయొక్క- 
చాహ్యార్థనికి మూతమే విలువనొసగి దాని అంతరాత డన 
చంపేశాను. అదే నాకు విషతుల్యంగా వ్యధ కలిగిస్తున్నది. 
ఈ స్పష్టజ్ఞానం నాకు వున్నప్పటికీ, ముందుడారి సూటిగా 
చూడశేకపోతున్నాను. ఇంకొక విధంగా చెపితే, బహుశా 
సూటిదారిని అనుసరించుటకు నాకు థైర్యం చాలబేమో ? 
ఈ “రెండిటి అర్థమూ అట్టడుగున ఒకశే. వమంశే, సంకోచ 
మనేది ఎప్పుడూ విశ్వాసాభావానికో లేక విశ్వాసజోర్చల్యా 
నికో ఫలితంగా కలుగుతుంది. అందువల్లనే, “ప్రభూ, నాకు 
విశ్వాస మొసగుము” అనే నేను రాతింబగళ్లుచే సే మ? 

ఆత్మకథ, 1948, పే, 556.58. 


[22] ఆచరణలో నా మతం 189 

(ఈ) శాస్త్ర ప్రయోగములకై జంతుహిం 

“వివిసెక్టన్‌” అనబడే జంతువులమైన చేసే శస్త్ర ప 
ఆయూగవిధానం అంపే నా అంత రాత్న జుగుప్పాభావంతో - 
నిండిపోతుంది. విజ్ఞానశాస్త్రం పేరిటనూ, కపటమానవత్యం 
చేరిటనూ అమాయిక్‌ [పాణులవైన చేసే ఆ కమింపరాని. 
మారణకర్శ నాకు పరమదుస్పహమైన విషయం. ఆ అమా 
యిక రక సితమైన విజ్ఞాన శాస్తు ఫలితాలన్నిటినీ నేను కేవలం 
నిరర్గకములై నవిగా పరిగణిస్తాను. జంతువులవైై శృస్ర్ర పయో. 
ee అవసర౦లేకుండా రక పసార స్రీవ్రాంలరి కనిపెట్ట 
బడుట అసాధ్యమే అయివుండేపతంలో, అది లేకపోయినా 
మానవజాతికి నష్టంలేదని భావిస్తాను. బుజువర్శనులై న 
పాశొ ఎత్యవిజ్షానశౌత్రుజ్లలు (పస్తుతం అమలులోవున్న పరి 
శోధనావిభానాలకు మితిమేరలు నిర్ణ యించే అభ్యుదయకాలం 
చేరువనేవున్నదని నా దృష్టికి స్పష్టంగా కనిపిస్తున్నది. భవి 
హ్యత్తులో వ సమాలోచనంలోగాని, ఒక్క- మానవజాతి 
(శేయస్సునేకాక, సర్వజీవరాశి శేయస్సునూ లెక్క_లోనికి 
తీసుకొనవలసివుంటుంది. హిందూాసంఘం తమలోని అయిదవ 
వంతు (పజలను పతనావస్థ పాలుచేయడంద్యారా తమకు 
అభ్యున్నతి కలుగునని తలచుటకాని, పాశా త్యళాకం ప్రాచ్య 
చేశాలనూ ఆ(ఫికాజాతులనూ అణగ దొక్కి- దోపిడిచేయుట 
లారా "తాము సమున్నతిపొంది జీవించగలమనుకొనుటగాని 
పొరపాటు అభిపాయమని మనం వ రీతిగా, (కమ కమంగా 


170 నా మతము 


అయినా సుస్పష్టంగా, తెలిసికొనగ ల్రుతున్నా మో, అచేకీతిని 
సృష్థిలోని తక్కు-వజీవులవై మనకుగల ఆధిక్యత, వాటిని 
మారణవిధానము పాలుచేయుటకాక, మనతోపాటు వాటికి 
కూడా సమానమేమర చేకూర్చుటశే అనే విషయాన్నికూడా 
మనం శకాల్మకమేపి [గహించగలుగుతాము. నావలెనే 
అవిన్నీ అత్మసమన్నితములే అను ని న య జా నంతో చేసీ 
మాటలు చెపుతున్నాను. 
యంగిండియా, 17.1225, "పే. 440. 
భూమికి వంగి (పణమిల్లుట ద్యారా మనమున్నూ. ఆ 
భూమాతేవలె నమంగా వుండవలెననే గుణపాఠం 'నేర్చుకుం 
టాం; కానిచో అది నేర్చుకొనదగిన గుణపాఠమని (గహిం 
చాలి. తనవైై |తొక్కినడచే జీవరాశిని ఆమె పోషించి భరి 
స్తుంది. అందుకే ఆమె నిజంగా విముమూర్తికి సహాధర్మిణి 
అవుతున్నది. ఈ మాటలో సత్యహోని వమోలశేదు. వై.గా ఇది 
చాలా అందమైన ఆలంశకారికవర్ల నం. అం లేకాక పర మేళ్వ 
రుడు సర్వాంతర్యామి అనే భావాన్ని పూర్తిగా (పతిఫలి 
స్తుంది. ఈశ్వరదృష్టిలో అచేతనమన్న చేదీ లేదు. మనం 
మన్నులో పుట్టి మన్నులో వెరిగినవాళ్లం. మన్ను లేనిచే 
మనమూ లేము. భక్తిభావంతో మంటి జెరగునప్పూడు నాకు 
పర మేశ్వరసాన్నిధ్యం అనుభూత .మవుతుంది. భూమాతకు 
_్రణమిల్లే ణంలో పరమేశ్వరునికి నేనెంత. రుణపడివున్నదీ 
నాకు |గావ్యామవుతూ నుంటుంది. నేనా మాత్భృమూూా ర్తికి 
తగిన బిడ్డడనై నచో వెంటనే నేను అ ధూళికణ సమానమైన 


ఆచరణలో నా మతం 171 


నా అల్బ'క్యాన్ని అంగ్‌కరించుకుని, మానవసంతానంలోని 
అల్పాల్పులతోనే "కాక, సృష్టిసర్వస్వ౦లో ని అల్పాల్ప జీవ 
రాశితోకూడా బాంధవ్యం కల్పించుకుని ఆనందించగలుగు 
తాను. ధూళిలో ధూళిగా కలిసిపోవలసిన చరమ భాతికపరి 
ణామంలో వాటితోపాటు నేనూ పాలుపంచుకొనవలసినచే 
అని [గహిస్తాను. నా అంతరాత 2 ఏవిధంగా అనశ్వరమో, 
సృష్టిలోని అల్పతమజీవకణంకూడా అదేవిధంగా అనశ్వర 
మైనదని నేను విశ్వసిస్తాను. 

మీరాకు బాపూ (వాసిన లేఖలు, 1949, పే. 147.48, 


ఆరవ ఏఖభాగం 
నా తముతాచరణమువ నొరనయులు 


27 
ఉపవాసముం-(వార్ణన 


ఇది చాలా పురాతనమైన సాధనావధానం. మనః 
పూర్వకమైన ఉపనాస్మవతం -దేహమునూ, మనస్సునూ, 
అత్భనీ కూడా పరిశుద్దమొనర్చగలదు. ఉపవాసం దేహాన్ని 
ఎంతకృశీభూత మొనరుస్తు ౦దో ఆత్మని అంతగా విముక్తం 
చేస్తుంది. హృదయపూర్వక మైన ప్రార్థన అద్భుతఫలితాలను 
కలిగించగలదు. ఇంకా ఇంకా పరిళుదం కావలెనని ఆత్మ 
పొంచే త్మీవమైన తపనానుభూలియే (ప్రార్థన. ఆ విధంగా 
పొందిన పారిశుధ్యమవాత్తును వదో ఒక ఉత్కృష్ట పయో 
జనసిద్ధికి వినియుక్షం చేసినప్పుడు అది కూడా (ప్రార్థన అవు 
తుంది. అందువల్ల ఉపవాస ప్రార్గనములు బలవత్తరమైన పవి 
(తతా సాధనములని చెప్పవచ్చును. పవితతాసాధనమైనది 
ఏదిగాని తప్పక మన విధినిర్వహణమునకును, గమ్యసిద్ధికిని 
అత్యంతసహకారకము కాగలదు. ఒక్కొక సమయంలో 
పవాస్మప్రార్థనముల వలన ఫలితము కలగనట్లుగా తోచినను, 
అంతటితో అవి బూటకములు కాబోను. వాటికి వెనుక 
వుండవలసిన బుజుమనస్క-త లోపించివుండుటయే ఆవైఫ 
ల్యానికి కారణ మైనుంటుంది. 


నా మశతాచరణముకు సాధనములు 178 


పనవాసం సత్యనిస్థ౦ "కావలెనంళశు, దానితోపాటు 
సదాలోచనలకు అనుకూలమైన మనస్థితిని చెంపొందించుకుని, 
దుష్ట పలోభనములనన్ని టిని నిగహించుకొనుటకు సునిశ్చి 
తులమై వుండాలి. అళ్లు (పార్ధనమున్న్నూ సత్యనిష్థం కావలా 
నంకు అది సుగమమూ సుస్పష్టమూ అయివుండాలి. 
దానితో మనం సంలీనంకాచాలి, మనస్సు చంచలమై నలు 
దిశలా విహరిస్తూ, "పెదవులతో అల్లా నామం ఉచ్చరిస్తూ 

జపమాల తిప్పడం శేవలం నిష్ప్రయోజనమైన పని, 
యంగిండియా. 24-కి-'20, పే. 1, 


తీరని న్యధ కలిగినప్పుడు ఉపనాస్మప్రార్థనము లొక్క-కే 
సివారణొషధమని నొ మతధర్శం బోధిస్తు౦ది. 
యంగిండియా, 259.54, చే, 819. 


(అ) ఉపవాసములు: 
శరీరాన్ని ఎంత శోషింపచజే స్తే, దానికి తగినంత 


పాచ్చుగా ఆత్మశ రి ఇరుగుతుందని నా గట్టినమ్ముక ౦. 
యంగిండియా, 28.1024, పే, లిర్‌షీ 


డైవభీకితో మెలగాలనీ, ఈశ్వర సామొత్కారం 
పొండాలనీ అభిలపించే సాధకునికి మనస్సులోనూ మాట 
లోనూ వవిధంగా నిగహం అవసరమో, ఆశు _ఆహోరం 
రయొక్క- గురుత్వంలోనూ గుణంలోనూకూడా నిగ్రహం 
అత్యవసరం, | క ఆత్మకధ, 1948, "పే, 884. 


i174 నా మతము 


ఉపచాసత త్వాన్ని సాధ్యమైనంత వి_స్హృతార్థంలో 
అవగాహన చేసుకోవాలి. దేహాన్ని ఉపవసింపజేసేటప్పుడు 
దానితోపాటు సర్వేం| దియాలనుకూడా ఉపవసింప జేయాలి. 
గీతలో చెప్పబడిన “అల్పాహారం కూడా దై హికమైన ఉప 
వాసవిశేషమే అవుతుంది. గీతలో నిస్దేశింపబడినది ఆహారం 
యొక్క... వితత్వంకాదు, అల్బ్పత్యం. అల్పాహారం అనేది 
నిత్యోపవాసంతో  సమానమనవుతుంది. “అల్పిమంకే ఈ 
దేహం తన విధ్యుక్ష సేవాధర్యాన్ని నిర్వహించడానికి 
శేవలం సరిపోయేపాటి ఆహారమని అర్థమిస్తు ంది. దృష్టాంతం 
ద్వారా ఈ నిర్వచనాన్ని స్పష్టీకరించవలెనంశే, ఆహారాన్ని 
జెవధపాయంగా నిర్దిష్ట పరిమాణంలో నిర్ణ తసమయాలలో 
రుచి సంతృప్తికి కాకుండా శరీరపోషణావసరాల ననుసరించి 
మా[తమే తీసికొనవలసి వుంటుందని చెప్పపచ్చును. “అల్పం” 
అనే మాటకు “నియమిత పరిమాణంలో” అని అనువదిస్తే 
జాగా సరిపోతుందని తోస్తుంది, ఆర్నాల్లు కవి అనువాదం 
ఏమిటో నాకు జీ లేదు. అందువలన “*నింజై ని భోజనం 
అనేది చేవునియెడలా మనిపీ.యెడలాకూడా అపరాధ మని 
పించుకుంటుంది, నిండైనభోజనం చేసేవారు, తద్వారా 
తమ పారుగునారి భాగాన్ని తరిగించడం జరుగుతుంది. 
'కనక్క వారు మనిషీయెడల అపరాధంచేసినవా రవృతారు. 
"దేవుని మితవ్యయవిభానం సర్వులకూ దినదినమూూ కేవలం 
అవసరామైనంతమా తపు ఆహారాన్నే జెవధభ|పమాణాలలో 
ఒసగుతుంది. మనమంతా నిండు భోజనం చేసే జూతికి 


నా మతాచరణముకు సాధనములు 175 


చెందినవారమే. తల్లిదం|డులు చేసిన అభ్యాసబలంవల్ల మన 
మంతా తిండిపోతుల మయిపోయిన్రున్నందున, మనకు అవ 
సరమైన చఓ"పధ్మపమాణం ఎంతో తెలిసికొనడం మనశ కి కి 
మించిన పని అయిపోయింది. ఇక, కాలాతీత మైన వెనక, 
మనలో కొందరికి ఆహారమనేది సుఖతృ పికి ఉబేశింపబడినది 
కాదనీ, ఈ దేహాన్ని మనకు బానిసగా ఉపయోగించుకొచేం 
దుకు కావలసినపాటి పోషణ ఒసగుటకుమా తమే ఉ్టేశింప 
బడినదనీ జ్ఞానోదయమవుతుంది, ఆ తణంనుంచీ, పూర్ణ 
(వస్తుత సంస్కారాల ఫలితంగా మనలో పాతుకొనివున్న 
సుఖభోజనాభ్యాసాన్ని జయించే నిమిత్తం ఒక ఘోరయుద్ధం 
(పారంభమివుతుంది. అందుకనే అప్పుడప్పుడు పూర్జోపవా 
సాలూ, నిత్యం పాశీకోపవాసమూ చేయడం వాలా అనసర 
మవుతుంది. పాశ్నీకోపవాసం అనేజే గీతలో అల్పాహారమనీ 
లేక పామాణికభోజనమనీ పేర్కొనబడింది. 
మీరాకు బాపూ (వాసిన లేఖలు, 1949, పే. 241.42, 
‘Spare diet” (తక్కువ ఆహారం) అనే మాట 
భాగానే వుంది. “అల్బ” శచ్చానికి చాలినదానిక ౦కు తక్కువ 
అని అర్థ ౦. “వాలిని అనేది ఏమిటో ఊహించుకొనవలసిన 
విషయమే అయివున్నందున, డాని స్వరూపం కేవలం మనో 
జనిత౦. సత్యదర్శనం గల వ నుహాత్నూడో, మనుష్యుడు 
సామాన్యంగా ద్రం దియలాలసుడని యెరిగి, ఆ ఇం! దియలాల 
సతాంన్ని జయించుటకుగాను కొను 'చాలుననుకొొనినదానికి 
కొంచెం తక్కువగా ఆహారం తీసుకొనడం మంచిదనిస్నీ, 


176 నామతము 


త ద్యారా తనకు నిజంగా ఎంత కావలెనో అంతమా్శతమే 
తినుటకు ఎక్కువ అవశాశమున్నదసిన్నీ బోధించాడు. దీనిని 
బట్టి చూ చ్చే, ఒకొ-క్కప్పుడు మనం తక్కు-వఅనీ అల్పపరి 
వమూణమనీ ఉఊహించుకునేది నిజంగా మనకు కావలసినదాని 
కంకు పాచ్చుకూడా అన్రతూవుండడానికి వీలుంది. ఎక్కు-న 
మంది లోకులు అల్వాహారంవలనకంకు అధికాహారం వల 
నను, అకమాహోరంవలనను మాత్రమే దుర్చలు లన్రుతూ 
వున్నారు. మనం స,కమాహారం అలవరచుకుంశు అప్పుడు 
మన ఆరోగ్యపోహణకు ఆహారం ఎంతతక్కు-వ పరిమాణంలో 
సరిపోతుందో గమనించి ఆశ్చర్యం పొందుతాము. 
మీరాకు బాపూ (వాసిన లేఖలు, 1949, పే. 254. 
"వెనుక ఇచ్చాశ క్తి యొక్క- (పోద్బులంలేని రత్త ఉప 
వాసంలో వ మాతం విలువలేదు, అది ఆంతరంగికమైన 
ఉపవాసానికి బహిరంగమైన |పతివింజంగా వుండాలి. అనగా, 
శేవలసత్యమగు అంతరంగానుభూతిని అభివ్య క్రంచేసే తీరని 
తపన అయివుండాలి. హారిజన్‌ , 6-5ఎ'లిలి, 
నా నిష్టతానియనూలూ, నా ఉపనాసొలూ [పార్త 
నల్మూ నేను వాటివై నాలో మార్పు లేవడానికి న 
ఆధారపడివున్నట్లయి లే, నిరుపయోగయైనవే అవుతాయి. 
అవన్నీ, నేను ఆశించేటట్లుగా, అలసిసాలసిన ఒక. వ్య క్తి 
సృష్టిక_ర ఒడిలో తన శిరసునాల్సీ వి శాంతి పొందవలెనని 
కదే ఆధ్యాతి శ్ర తృష్మకు చివ్నాములై నప్పుడే చెప్పరాని 
విలువను గడిస్తాయి. హరిజన్‌, 18-486, పే, 77. 


[23] నా మతాచరణముకు సాధనములు LT 


చెహేందియాలు మనవైై తిరుగుబాటు చేసినప్పుడు 
జేహాన్ని శోమింప జేయడం అవసరమవుతుంది. అవి మనకు 
వశంవదమై సేవాచరణానికి తగిన సాధనాలుగా వర్తించే 
టప్పుడు చేహకోవణ పాపమనృతుంది. ఇంకో విధంగా 
చెప్పాలంశే కేవల చేహశోవణలో అంతర్జతసార్థకత ఏమి 
"లేదని అనవచ్చును. హరిజన్‌ , 2-11-85, పే. 299. 


హైందవవమత।౫ ౦ధాలలో ఉపవాససాధన విషయమై 
అసంఖ్యాక మైస ఉదాహరణలు కనిపిస్తాయి. ఈనాటికీ వేలాది 
హిందూమతస్థులు ఏ మాతం సాకుచిక్కి నా ఉపవాసం 
చేయడం ఆచారంగానేవుంది. ఏమ్మాాతంగాని హోని కలి 
గించని ఆచారం అదొక్క-శకు. అన్ని మంచిపనులవలెవే 
ఉపవాసాచరణానిికూడా దుర్వినియోగ ౦ చేయవచు న 
చెప్పడానికి సంకోచపడ నవసరంలేదు. అది సర్వసామూన్య 
మైన విషయమే. మంచిని తెరవాటుచేసికొని చెడ్డ కొనసా 
గుతూ వుంటుందిక దా అసి, సత్కా-ర్యాచరణాన్ని ఏిడనాడ 
లేము. 

కరీరశోషణ అతో శ్రనతిని ఇంపొందించుకొనడానికి 
ఒక అవసరసాధనమన్న విషయం |పపంచవ్యా_ప్తమైన విశ్వా 
సమే. పూర్జోపనాసమంకే సంపూర్ణమైన స్వార్థవిసక్టనమని 
అతురాలా అర్థమిస్తుంది. సత్యతమమైన  సం|పార్గనము 
అందులో అంతర్జర్భితమైవుంది. “నీకే.నా (ప్రాణసమర్పణ. 
అది సర్వడా కేవలం నీ కొరకే వినియుక,మగుగాకి” అనే 


178 నా మతము 


పార్థన ఉత్త పెదిమెల కదలికకాని, ఉత్త అలంకారిక చాక్యం 
కాని కాదు : కారాదు. అది వమా|తమూ కొరవ లేకుండా 
విశృంఖలంగా, సంతోవంగా ఒసగే సమర్ప్వణఅయివుండాలి. 
తిండి, దానితోపాటు నీరుకూడా విసర్టించడం కేవలం మొదటి 
ముట్టు ; ఆ పూర్ణసమర్పణలో అది హీనాంశము. 


వ్య క్రి పరంగాగాని, లోకపరంగా గాని ఉపవసీంచే 
దీమౌవిధానంలో నాకు అగాధమైన విశ్వాసం వున్నది. 
వారిజన్‌, 15-488, పే. ఓ, 


ఎంతకొలదిపాటిలో అయినా ఉపవాసదీతతో కలి 
తప్ప, (ప్రార్థన సార్థకం కాజాలదచనేసంగతి ఇదివరలో ఎన్నటి 
కంకుకూడా ఇప్పుడు నాకు బాగా (గాహ్యమయింది. -ఈ 
ఉపవాసనశ్లేశము ఒక్క రసనేందియానికే కాక, సర్వేర్నదె 
యాలకూ అవయానాలకూ కూడా వర్శించవలసిన విషయం. 
పాక్టనలో పూర్ణంగా లీనంకావడానికి, దైహిక చ్యాపారము 
లన్నీ మాటుమణగి.. మన సర్వవై తన్యమూ | ప్రార్థనా భావము 
నకు వశంవదం కావాలి... అప్పుడు మనం, డదైహీక క్రియ 
లన్నిటినుంచీ విముక్కులమై, ఇందియచేతనను అధిగమించ 
గల్లుతాము. నా నిరంతరమూ, బుద్ధిపూర్వకోమూఅయిన 
శరిరశోమణాభ్యాసం ద్వారానే సిద్ధించగలదు... దీనినిబట్టి, 
'ఉపవాసదీతును ఒక ఆధ్యాత్థికసాధనగా ఆచరించినప్పుకు, 
అది తపస్సంపన్న మైన |ప్రార్థనాచరణంతో సమానమనిగాని, 
దానికి సోపాన పాయమనిగాని చెప్పవచ్చును. అది మూలా 


నా మతాచరణముకు సాధనములు 179 


భారమైన అధ్యాత్మిక చైతన్యగర్భంలో సంలీనమగసుటకు 
జీనాత గ ఒనరించే తపశ ఎర్వ్య అని భావించాలి. 
హారిజన్‌, 8-7-'లికి, పే, 4 
(౪) ప్రార్థన 
(ప్రార్థన మతమునకు జీవసారమువంటిది. ఏ మాన 
వుడుగాని మతవిశ్యాసరహితుడై జీవించలేడు కనుక, |పార్గన 
అనేది మానవజీవితానికి అంతఃకేం దమై వుండాలి. 
యంగిండియా, 28.1980, చే, 2 
పరమేశ్వరుడు సహ్మసాధికనామాలతో పిలవబడ తాడు 
అందుకే అతని కొక ఉేశేమిలతేదు. మనకు ఇష్టమైన పేరిట 
ఆతని నారాధించి (వాసన సలుపవచ్చును. కొంద రాతని 
రాముడనీ, కొందరు కృష్ణుడసీ పిలుస్తారు ; ఇంకా కొంద 
రాతని కేవలం చేవుడంటారు. అందరి ఆరానధకు లత్యుమై 
నదీ ఒకు భావం. కాని, అన్ని తినుబండానాలూ అందరి 
త త్వాలకూ సరిపడనట్టుగా నే, అన్ని భగవన్నామాలూ అంద 
రికీ రుచించన్ర. (పతి ఒక్కరూ తమ తమ మానసికాభా 
సాలనుబట్టి నామనిర్దయం చేసుకుంటారు. పరమేశ్వరుడు 
అంతర్యామి, సర్వళక్షుడు, సర్వజ్ఞుడు అగుటచే అతడు మన 
యోగ్యతల ననుసరించి ఫలితాలను (పసాదిస్తాడు. 
కావున ఆరాధనగాని, (పార్ధనగాని "వదనులతో చేయు 
నదికాక హృదయపూర్వక మైన దై వుండాలి. అందువల్ల నే 
అది.మూగ దానికిని, న_గ్తివానికిని, పామరునికిని, మందబుద్ధి 


189 నా మతము 


కిని కూడా సమానసాధ్య మైన కార్యము. అం లేశాక, నాలుక. 
చివర ేనెలొలుకుతూ హృదయములు విహకుంభములై న 
వారి (పార్ధనలు ఎన్నటికీ చేనుని చెవిశెక్క-వు. అందునల్ల 
ద్రన! పార్థన సలుపదలచినవాడు హృదయమును నిష్క-ల్మన 
మొనర్చుకోవాలి. భక్కిభావమే కల్లోలతరంగాలలో దారి 
జూజే చుక్కొని. భ కి భావము పర్వతములను కదల్పగలదు; 
పయోధిని లంఘించగలదు. అంతరంగవుందు సజీవమూ, 
స్ఫదవమూ అయి భాసించే ఈశ్వరవై తన్యమే ఆ భక్తి 
భావం. ఆ భక్తిభావమును సాధించినవాడు తదితరమేమో 
కోరడు. దై హికముగా రోగార్హుడై నవో ఆతడు అధ్యాత్మిక 
ముగా అరోగ్య పూర్తుడై వుంటాడు ; శారీరక పారిశుధ్యం 
కలిగివు న్నచో పారమార్థి కెశ్వర్యంలో మునిగి తేలగలడు. 


“అయితే అంత హృదయనై ర్మల్యమును సాధించుట 
ఎట్లు!” అని అడుగనచ్చును. పెదిమెలనుంచి పలికేభావను 
నేర్పుట సులభమేగాని హృదయమునుంచి పలికే భాషను 
ఎవరు నేర్పగలరు? నిజమైన భకుడొక్క-డే ఆ భాషను తెలి 
సినవాకు, దానిని నేర్పగలనాడు, భగవద్దీత అంతటను 
భకుని గురించి వెస్పబడివున్నదికాని, అందులో మూడు 
చోట్ల భక్కునియొక్క. నిర్వచనం ముఖ్యంగా గోచరిస్తుంది. 
అయితే భక్తుని నిర్వచనజ్ఞునం ఒక్కటీ మార్గదర్శకంగా 
ఉపకరించదు. భక్కులు భాలోకదుర్ల భులు. అందుననే నేను 
సేవాభర్మాన్ని సులభసాధనంగా సూచించాను. తమ తోడి 


నా మచాచరణముకు సాధనములు 156] 


మానవులకు సేవచేసేవారి హృదయాలను పరమేశ్వరుడే కని 
పెట్టి తెలిసికొని, వాటిని తన పీఠ్రసానములుగా చేసుకుంటాడు. 
(పార్థనభావంతో నిండిన హృదయం శేవాచరణానికి వాహన 
[పాయవమనుతుంది. అశ్ష్లు సేవాచరణమున్నూ హృదయాన్ని 
భ కిభావంతో నింపుతుంది. ఈ యుగంలో హిందూ 
సంఘీయు లెవరుగాని నిండుహృదయంతో అస్పృశ్యులకు 
కేవచేసినవో అది నిజమైన (ప్రార్థన అనిపించుకుంటుంది. 
హీిందువులును తదితరులునుకూడా నిరువేదలను నిర్షనులను 
మనసులో వుంచుకొని నింకుభ కితో నూలువడికినవో, 
అదిస్నీ నిజమైన |పార్గన అవుతుంది. 
యంగిండియా, 25.925, పే. 881.82. 
లతులాది హిందువులరా, ముసలా శ్రనులూ, కస్త 
వులూ, యూదులూ, తదితరులూ పర మేశ్వరారాథన నివిం 
తృం వర్చాకైన సమయాలలో (పతిదినమూ చేస్తున్న 
చేమిటి? వారు ఆ ఆరాధన తారా తవు సృస్టికర్వతో 
తాము సంలీనం కావలెననే వాదయతేపనను వెలిబుచ్చు 
తున్నారనీ, ఆతని అశీస్పులకై వేడ్కోలు చేస్తున్నారనీ 
చే ననుకుంటాను. ఈ విషయంలో, వారు స్పష్టంగా పలికినా 
అస్పష్టంగా గొణిగినా, వారి మాటలు (పధానం శాదు; 
వారి మనోవైఖరి |పథానం. అనాదికాలంనుంచి అందీయ 
బడిన మాటలను ఈ నాటి మన మాతృభావలలోనికి అనువ 
దించనయడల, చిరకాల వ్యవహారంవలన నాటిలో గర్భిత 
మైన వ్యంజనశ కిని అవి పూర్తిగా కోల్పోతాయి. ఉదా 


162 నా మతము 


హారణకు, గాయ తీమంతమును గుజరాతీలోనికి భాపాంతరీ 
కరణం చేసి పఠిస్తే, మాతృకలో గర్భితమైన (పభానం 
అందులో గోచరించదు. “రాముడు అనే మాట ఉచ్చరించి 
నంతనే లతులాది హిందూ మతస్థుల హృదయాలు పులక 
రిస్తాయి. కాని “దేవుడు” అనే మాటయొక్క- అర్హం వారికి 
శెలిసినప్పటికి, అది వారిలో హృదయస్ప౦దన కలిగించదు. 
చిరకాలరూఢ మైన పయోగ ౦వలనా, పూజ్య భావాపాదనం 
వలనా మాటలకు సహజమైన ఒక మహత్వం అబ్బుతుంది, 
అందువల్ల విస్తృత వ్యాపి, లోవున్న మం తములను, శ్లోకము 
అను సంస్కృతభాపోక్కంగానే వాడనలెననే అభ్మిపాయం 
సముచితంగానే కనిపిస్తుంది. వాటిలో గర్భితమైన భావాన్ని 
మాతం సరిగా అర్గంచేసికోవడం అవసరమన్న మాట వేరుగా 
ఇప్పనక్కొ-రలేదు. 

'ఈ ఆరాధన కార్యాలకు ఇంతసేపు వినియోగించన కె 
ననే కాలనియమం ఒకటి నిర యించడం సాధ్యంకాదు. 
అది వ్యకి, గతమెన చిత్తవృత్తి “నిబట్టి వుంటుంది. అందుకు 

ఏినియుక్తమైన అతాటమోకం -జె నికజీవితంలో అమూల్య 


మైనవి. ఈ సాధనలు మనలను స్లిరచిత్తులనూ విన|ములనూ 
చేయుటకున్నూ, ఈక్ణశేచ్చలేని బే ఏదీ జరుగనేరదనిన్న్‌, 


మనం కేవలం స సరమేశ్వరుడ నె కృుంభకారుని చేతులలో మట్టి 


ముద్దలవంటివారమనిన్నీ శెలియుటకున్నూ. ఉశేశింపబడినవి. 
అంతేవరకు గడచిన మన జీవితచర్యలను సమా-శ్నీంచుకుని, 


చార్బల్యముల నంగీకరించి అందుకు తనూర్పుణలగోర్కి ఇతః 


నా మశతాచరణముకు సాధనములు 183 


పూర్యమునక ౦కు ఎీక్కు-వ సద్దుణవంతులమూ సద్వర్హను 
లమూ అగుటకు తగిన బలమును |పసాదింపుమని భగవంతుని 
-వేడుకొ నే తుణములవి, కొందరికందుల కొక్క_తుణం వాల 
వచ్చును ; కొంతరికి ఇరువదినాలుగు గంటలై నను వాలకపో 
వచ్చును. తవు ఆత్మలు పరమాత్చవైతన్యంతో నిండిన 
వారికి |శమించుశే ప్రార్థించుట అనుకుంది. అట్టివారి | బతుకే 
ఒక నిరంతర ప్రార్భ్థనగా, ఆరాధనా కార్యంగా సపరిణమిస్సుందిం 
(పతి చర్యనూ పాపకార్యాలకూ ఇం దియసుఖాలకూ విని 
యుకంచేసి, స్వార్ధమే జీవితప రమార్థంగా భావించే నురికొం 
దరికి ఎంతకాలమైనా సరిపోక నేపోవచ్చును. కాని ఓరిమి, 
విశ్వాసం, కల్భహరహితం కావతెననే ఇచ్చవున్నచో, అట్టి 
వానె నప్పటికీ, తమ అంతరంగంలో పాపభంజకమైన పరమే 
“శ్వర సామోత్రారం స్పష్టంగా అనుభవవేద్యం అయ్యేవరకూ 
స్రార్థనసల్పుతూనే వుండవచ్చును. మనవంటి పామరజనులకు 
కోరెండు అతిశయవిధానములకు నడుమగల మభ్యేమార్షం 
ఒకటి వుండాలి. మన సర్వకర ఉనా పర మేశ్వరార్పణములని 
అనుకోగలిోటంత జె 'న్నుత్యమూ మనలోలేదుూ ; స్వార్ధమే 
జీవితపరమార్థమను కునేటంత నైచ్యమూ' బహుశా మనలో 
చేదు. అట్టివారి నిమిత మే మతములన్నిటిలోనూ ఆరాధనా 
విధులొనక్కుటకుగాను కొన్ని నియమితసమయాలు నిర్ణయిం 
చబడివునాాయి. దురదృష్టవశాత్తూ అవి కూడా ఈ రోజు 
లలో, శుద్ధబూటకంకాని సందర్భంలో, శివలం అలనాటు 
చొప్పున చేసే స్థలమైన ఆచారరూపం డాల్చాయి, దీనిని 


oo 


164 నా మతము 


బట్టి చూస్తే, ఈ చర్యలయొక్క- "వెనుకనుండవలసిన మనో 
వై ఖరియొక్క- (పాధాన్యం స్పష్ట్రపడుతుంది. శేవలం వ్యకి, 
సంబంధమైన ప్రార్థనలకు, అనగా దేవుని ఏదో ఒక స్య్‌యా 
భీప్పితమును కోరునప్పుడు, అది తప్పకుండా స్యభావలోనే ' 
వుండాలి. మనలను సర్వజీవులయెడల న్యాయసమ్మత మైన 
రీతిగా వర్శించేటట్లు చేయవలసినదిగా చేనుని అడుగుటకంజు 
ఉదాత్తమైన కోరిక ఇంకొకటుండదు. 
యంగిండియా, 10-6-26, పే. 211. 
పూర్యాభ్యాసాలను జయించుట, తనలోని చెడుగును 
నిరూూలించుట, మంచిని అర్హ్యస్థ్యానమందుంచుట మానవుని 
జన్మధర్భ్ణం. ఈ విజయమును ఎట్లుసాధించుటో తెల్పని-చో, 
మతము మనకు తెల్పునది ఇంకేమిోలేదు. జీవితముభోకెల్ల 
సత్యతరమైన ఈ సాహసయా(తలో ఫలసిద్ధికి రాజమార్లమేదీ 
చేదు. మనలను ఆవేశిం'చే దుర్దుణాలలోకల్లా చెడ్లది పిరికితనం. 
అది పరమహింసాత్మక మైనది కూడా కావచ్చును. పీంసా 
త్ర శ్‌ తకు చేరుపొందిన రక్కపా'తాది (కూరకృ త్యాలక ౦కు 
కూడా ఛీరుత్వంలో ఎక్కువ హీింసాత్శకత ఆమిడివ్రున్ను దని 
రూఢిగా చెప్పవచ్చును. ఎందువల్ల అంశే, పిరికితనం అనేది 
దేవునిలో విశ్వాసం లేకపోవుటవలనా, దేవుని గుణగణము 
లను గూర్చిన అజ్ఞ నంవలనా ఉద్భవిస్తుంది. వీరికితనమును, 
అట్టి ఇతరములైన పూర్వదుష్ప్రవృత్తులను జయించుటకు 
మానవునికిగల మ హత్త ర సాధనం హృదయపూర్వకమైంన 
(ప్రార్ధన ఒక్కశే అని సానుభవజ్ఞానంతో నేను ఉగ్గడించ 


[24] నా మతాచరణముకు సాధనములు 165 


గలను, అంతరంగమందలి ఈశ్వరవై తన్యంలో సజీవమైన 
విశ్వాసం లేని'బే [న అసాధ్య కార్యమవుతుంది. 


' మనము ముందుగా దుష్టశకులతో చేతులు కల్పుటో 
లేక సత్య బలాలతో మై తిసల్పుటో నిర్ణ యించుకొనవలసి 
వుంటుంది. అంధకార" రశాజ్యాధిపతియొక్క- పాశబంధనాల 
నుంచి. విముక్తిని చేకూర్చగల నర పరమేశ రానుబంధ మే 
దై.వప్రార్టనము. హృదయపూర్వక మైన (ప్రార్థనము శేవలం 
ఇెదిమెలనై మెదిలే పఠనా భ్యాసం కాదు. అది ఒక వ్య క 
యొక్క- (పతి మాటలోనూూ (పతి చేష్టలోనూ మ్మాతమే 
కాక్క ఆతని [పతి మనోభావనలోనూ కూడా అభివ్యక్ష 
మయ్యే “అంతరంగ పరిచేవనము. కలుహషభాన మొక్క-టి 
అతని వశంవద మొనర్చుకొనజాలినచో, ఆతని |ప్రార్థనము 
చెదిమెల కదలికను మించశేదని (గహిపచుకొనవచ్చును. 
ఒక దుర్భావణము నోరుదాటినా, ఒక దుస్కా-ర్యము చేయి 
దాొటినాకూడా చే అన్వయించుకొనవచు ను. నిజమైన 
(ప్రార్థన ఈ దుష్ట తయంనుంచీ సంపూర్ణ మైన రతణ చేకూర్చే 
అభేడ్యకవచంవంటిద. అట్టి సార్థకమూ సజీవమూ అయిన 
ప్రార్థన పధమసాధనలోనే 1 సర్వచా సాఫల్య సిద్ధిని కలిగించక 
పోవచ్చును.” మనతో 'మనమే భర్గ ణపడి, నేనలోని వ్యతి 
రేక్షథకు కలను విశ్వాసబలంతో అధిగమించి, మూసములను 
వత్సరదీర్థ ములుగా తోవించే సాధనాశ్లేశానికి సంసిద్ధులం 
కావాలి. కావున (ప్రార్థ నా సాఫల్యతను అనుభవ వేద్య మొ 


186 నా మతము 


నమ్బుకొనవలనంశు, అపరిమితమైన ఓరీమినీ అలవరచుకొన 
వలసిన్రంటుంది. అంధకారమూ, వై ఫల్యమూ, ఇ౦ంకాఅంత 
కంచెను కళలోరానుభూతులుకూడా మన పాలుకావచ్చును. 
అయినను పిరికితనమునకు వశంవదులంకాకుండా వాటి నన్ని 
టిని ఎదుర్కొని పోరాడే ధైర ర్రమును చూపవలసినుంటుంది. 
(ప్రార్థనాపరుడై న. వ్య క్కికి వెనుకంజవేయడమనేది వుండదు. 


నేను చెపుతున్నది వమ్శాతమూ ' అభూతకల్పితమైన 
కథకాదు. ఊపహాోచి| తాన్ని నేను క్‌ వాయడంలేదు. తమ 
ఉన్నతపరిణతిమూర్షంలో ఎదురైన సర్వక ష్టములను (ప్రార్థనా 
శ క్రివల్ల- జయించిన వ్యక్తు ల అనుభ వసాత్యూన్ని మ్యాతమే 
నేనిక్కడ [కోడీకరించాను. జీవనయాత్ర సాగినకొలదీ నాకు 
సమానార్థకములై పోయిన విశ్వాస్మపార్థనములు "రెండును 
నా కెంతగా చేయూతలఅవృతున్నది తెల్పుతూ, “నా స్వీయా 
నుభవ సొమ్యూన్నికూడా ఈ సందర్భాన్ని వినమభావంతో 
నివేదిస్తునాషను. నేను ఉదహరిస్తున్న - నా స్వీయానుభవం 
కొన్ని గంటలకో, దినములకో, నారములకో పరిమిత మైనది 
కాక, 'సుమారు:40 సంవత్సరముల. నిరంతరసాధనాఫలితమైం 
వున్నదని: చెప్పవలసివున్నది. నేను కూడా నాకు తటస్థించిన 
అనేక నై మృల్యాలను, (సగాఢమైన అంధకారాన్ని, నిస్పృ 
హోజనకములై న సమాలోచనములను, జూగరూకళా (పతిపా 
దకములై న సలహాలను, సూత శ్రోనుమైన అవాంభానా వేశా 
లను ఎదుర్కొని వున్నాను. తుట్టతుదకు నా విశ్వాసబలం, 


నామళఠాచరణముకు సాధనములు 187 


అది ఎంత అల్ఫాల్పమైనప్పటికిని, నా పరమాశయమున 
కజింతగా తీసిపోయినాగాని ఈ . కష్టక్షిష్టతల నన్నింటినీ 
ఇంఠవరకూ న్నిగహించుకుని సఫలీకృతం కాగలదనియే 
చెప్పగలను. మనలో నేకనక విశ్వాసమూ, (ప్రార్థనా భావంతో 
నిండిన హృదయమూానుంశే, మన నిమిత్తమై పరమేశ్వరుని 
(కిందికి దింపి రాజీమార్లము ననుసరించవలసిన పనిలేదు. 
మనమే శూన్యబిందు పరిమాణానికి దిగాలి. మన అహం 
భానమును అభావస్లితికి దింపుకొనగలిగితే తప్ప, మనలోని 
కలుషతను జయించ లేము. మనకు వే వేకవాంభి తార్ట రమెన 
యధార్థ మోతసిద్ధికి మూల్యంగా భగవంతుడు మనయొక్క. 
సంపూర్ణమైన అశ్శార్పణమునే కోరుతాడు. ఆ రీతిగా తన 
ఆత్మన సంపూర్ణంగా డై డై వపరంచేసిన వ్యక్తి ఆవెనువెంటనే 
సర్వజీవలోక సంశేవనం౦లో తన్నుతాను తెలిసికొంటాడు. 
ఆ సేచాకార్యమే ఆతనికి అత్యం తానంద పదమూ, [క్రీడా 
సదృశమూ. అవుతుంది. అతడొక. వినూతస మానవత్యమును 
పొంది, - 'పరమేశ్వరసృష్టియొక్క- -సంసేవనమునకు, విసుగు 
ఏరావుము అెరుగకుండా తన సర్భశక్కులనూ థారపోయ 
గలుగుతాడు. యంగిండియా, 20-12-28, "పే, $20 

పొగరుబోతులై నవారి (పార్థ నలకుగాని చేరం' "పెళ్ల 
చారి” (ప్రార్ధనలకుగాని చేను డెన్న డూ జవాబివ్వడు. 
ల ఆతని సహాయం సీకు కావలెనన్న యెడల ఆతని సమ 
తంలో నీ యోక్క వ్యక్తిత్వాన్ని చిగంబరమొనర్చి, దాస 
కికమేమో లేకుండా. సమోపీంచాలి. నీ వంటి పతితజీవికి అత 


188 నా మతము 


డెట్లు సహాయపడగలడ నేక్టి భయసంచేహోలను వదలి పెట్టాలి. 
తన సామాప్యమును చేరిన కోట్లకొలది జీవులకు సహకరించిన 
ఆతడు నీ జక్కనిని దిగవిడిచి ఊరకుంటాడా ? ఆతడు ఏ విధ 
మైన తారతమ్య భేదాలనుగాని పాటీంచేవాడుకాడు. కావున, 
నీ |పార్లన లన్నింటిని ఆతడు తీర్పుగలడని తుదకు. నివే తెలు 
సుకొనగలుగుతొవు. నా స్వీయానుభ వాన్నిబట్టి నేసీమాటలు 
చెపుతున్నాను. ముందు భగవంతుని రాజ్యాన్ని తేలుసుకుని 
అందున స్థాన ప్రాప్కిపొందు ; అటుపిమ్మట సర్వసిద్ధులూ 
నిన్ను వరిస్తాయి. యంగిండియా, ఉంఉలి9, పే. 111: 
అన్ని పరీవొసమయాలలోను ఆతడు నన్ను కాపాడి 
వున్నాడు. నా శోధనలన్ని టిలోను-అవి ఆధ్యాత్నికములై నా, 
న్యాయనాదివృత్సి కి చెందినవైనా, సంస్థానిర్వవణానిక సం 
బంధించినవై నా, శాజకీయవిషయిక మైనవై నైనా, — చేవుడే 
నాకు రతుకుడై నాడని నేను నొక్కి- చెప్పగలను. ఆశలన్నీ 
అడుగంటిన వేళ, “సాహాయ్యులు 'విడనాడిన వేళా, సౌఖ్యాలు 
దూరమైన వేళా” ఎక్కుడనుంచో, నాకు తెలియకుండానే, 
వదో ఒకో విధంగా' సహాయం దిగివస్తు ౦దని నేను గమనిం 
వాను, భక్వ్యారాధనా Sg నములు  మూఢవిశ్యాసంకాదు. 
అవి అహారపానీయములక౦'కు విశంతి ఏిహారాలకంటు వాస్త 
వికమైన చర్యలు. అవే శేవలవాస్త వికములసీ,' మిగిలినవన్నీ 
అవ పకల. అన్నుప్పటికీ అది అతిశయో కిికాదు. 


అటువంటి ఆరాధన అయినా, (ప్రార్థన అయినా వట్టి 
వాగ్గాటీవిహారంగాని, రిత త ముఖస్తు కూ, అది వాదం 


నా మతాచరణముకు సాధనములు 169 


తరంనుంచి. పొంగిపొరతే నిర్జ రిణీసమానం. అందువల్ల 
మనము మన హృదంతరంలో | పేనుతప ప్ప యింశేమాలేద”' 
న్నంతగా హృదయపారిశు ధ్యమును గడించి, హృదీ(ణా 
తం|తులన్ని టిసీ సమ శుతిలో వుంచుకుంకే అవి తమంత 
తామే “పులకీకృతనాదరూపమై, కనుమాపుల కందరానివై ” 
కాదాత్భ్యసిద్ధి పొందగలవు. (పార్ధనమునకు మాటలతో 
పనిలేదు. ఇం దియజ్ఞానపూర్వక మైన (సయత్న మేమి దానికి 
అవసరంలేదు. హృదయో|దిక్కతలను తప్పక  |ప్రమౌళన 
మునర్పగల వకై కసాధనము _పార్ధనయే అని నేను నిస్పంచే 
హంగా చెప్పగలను. అయి తే దానితో అపారమైన భక్తి 
| పపత్తులు సమ్మళితమై వుండాలి. 
ఆత్మకధ, 1948, పే. 88 
నా (బతుకున కింతవరకును చేయూతగా నిలిచిన్రన్నడి 
వార్ల న ఒక్క-శు. అడే లేనియెడల నేను చాలాకాలం 
(క్రితమే పిచ్చివాడినై పోవలసింది. ఇంతవరకూ నేను నాబహి 
రంగ జీవితంలోనూ, ఆంతరంగిక జీవితంలోనూ ఎన్నెన్ని 
దుర్భర వేదనల ననుభవించి వున్నదీ నా “ఆత్మకథ” మికు 
నివేదించగలదు. అవి నన్నైన్ని సార్లో తాత్కాలిక నిస్స్ట 
హలో కూల్మదోసాయి. అయినా, చే నిప్పుడు వాటినుంచి 
విముక్తి ఫొందగలిగానంకే, దానికి (పార్థనోమహత్వమే 
కారణభూాతం. అసలు నా జీవితంలో సత్యానికి వున్నస్థానం 
(పార్థ నకు "లేనేలేదని ఇప్పుడు 'మోకు చెప్పవచ్చును. కాని 
౪ (ప్రార్థన లేనిదే సుఖంలేని దీనస్థితిలో చేను పడిపోయిన్రన్న 


190 నామతము 


ప్పుడు, శీవలంనా అవసరంకొద్దీ అది నా జీవితంలో (పవే 
శించింది. అటుపిమ్మట, జేన్రనిలో నా విశ్వాసం పెరిగిన 
కొలదీ, నా (పార్షనావీపాసకూడా ఆపరానిదై పోయింది. 
అది లేనిదే _బతుకుదుర్భరమూ, శూూన్యమూ అయిపోయి 
నట్లు తోచింది. పూర్వ మొకప్పుడు దతీణాఫికాలో నేను 
క్రైస్తవ పార్థనలకుపోయి ఆలకించాను. అవి నన్నేమో 
కదపలేకపోయాయి. నారి (ప్రార్థనలో చేను లీనంకా లేకపో 
యాను, వారు దేవునికి (పాభేయపడ్డారు. నే నా పనిచేయ 
ఛశేకపోయాను; ఎంత (వయత్నించినా అదినాకు చేతకా లేదు, 
మొదట నా జీవితం చేవునిలోనూూ, (ప్రార్థనలోనూ అపనమ్మ 
కంతోనే (పారంభమయింది. కొంత వయసు గడిచేవరకూ 
[బతుకులో వదో లోపించినట్టు ఎన్నడూ అనిపించనే లేదు. 
కాని ఆ తర్వాతనుంచీ, దేహానికి ' ఆహారం తప్పనిసరి అయి 
నక్ల్లే, ఆత్మకు (ప్రార్థన తప్పనిసరిగా అవసరమని అనిపించ 
సాగింది. నిజానికి ఆత కో (ప్రోర్థన అవసరమైనంతగా చేహానికి 
ఆహారం అవసరం కానేకాదు, ఎెందుకంకు, చేహోన్ని ఆరో 
గ రంగా వుంచడానికి తరచుగా నిరాహారాభ్యాసం అగత్య 
మవుతుంది కాని, (ప్రార్థనో పవాసమనేది మ్మూతం ఎక్కడా 
శేదు....... రాజకీయ దిగంళాలను నిరాశ ఆన్రరించి నన్ను 
ము౦చెత్సిన సమయాలలోకూడా నేను" నా (ప్రశాంతతను 
వోలాో్పో లేదు. నా (ప్రశాంతత చూచి- ఈర్ష్య పొందినవారిని 
కూడా "చూఖాను "ఆ (పళాంతి జీవలం (ప్రార్థనాఫలిత మే 
అని మోకు నేను నొక్కి వక్యాణించ గలను. నేను పాండిత్య 


నా మళతాచరణముకు సాధనములు 191 


(పకర్ష కలవాడినని "చెప్పలేను గాని, (పార్థనాబలంవున్న వాడి 
నని వ మాతం "అడకువతో విన్నవించగ లను, విధానపుమే 
యంతో నాకు పనిలేదు. ఆ విషయంలో ఎవరి నిర్ణయం 
వారికే నదలవచ్చును. అయినా కొన్ని నీ తమాన్హాలు 
వర్పడి వునాషయి. పురాతన గురూత్తములు [తొక్కిన 
అడుగుజాడల ననుసరించి నడవడం ఎక్కువ వేవుకరం 
కావచ్చును... ... ఇంతవరకూ నా స్వానుభవ- సావ్యూన్ని 
నివేదించాను. దైనిక ప్రార్థనా ఫలితంగా కేవలం అసదృశవైం 
నటువంటి వినూతన మూల్య'మొకటి జీవితంలో ,పవేశిస్తుం 
దనే సత్యమును ఎనరికివారు స్వానుభవపూర్వకంగా తెలి 
యుదురుగాక . 
యంగిండియా, _ధ్రిశంరి="లి!,. పే. 274. 


[ఈ కింది అంశం, సబర్మతీ ఆశ్రమంలో. జరిగిన వనతిగృహ బాలుర 
సభకు గుజరాతునుంచి వచ్చిన బాలుర నుద్దేశించి, గుజరాతీభాషలో గాం 
ధీజీ చేసిన ద్రనంగానికి క్లుప్తీకరణం. 7] 


(పార్ధనయొక్షృ అర్థాన్ని గురించీ, అవసరాన్ని గురించీ 
మీారు మాఘ్లాడమని కోరీనందుకు వాలా సంతసిసు స్కున్న్నాను. 


(పార్థనకు మతంలో ఎంత ప్రాముఖ్యస్థానం వున్నదో 
వ్య కి,జీవితంలో కూడా అంత శేం। (ద్రస్థానంవుంది. (ప్రార్థన 
విన్నపరూపంలోనై నా ' వుండవచ్చును. లేదొ అంతకంటు 
విశాలార్థ ౦లో అంతరంగికమైన ఛ్యానరూపకంగానై నా 
వుండవచ్చును. అది ఏ విధంగా జరిగినా, దాని తుదిఫలితం 
ఒకటిగా నే వుంటుంది. అది విన్న పరూపమైనప్పుడు, ఆ విన్న 


192 నా మతము 


పం మనయొక్క. ఆత్మ పవౌళనా పారిశుధ్యాలు చేకూర్చే 
నిమితృమూ, ఆత్మను" ఆవరించివుండే అజ్ఞ్ఞానాంధకా రాల 
నుంచి విము కి పొంచే నిమిత,మా అయివుండాలి. తమలోని 
ఈక రె రను మేలుకొల్చుటకు తపనపొండే ఎవరు 
గాని (పార్ధనవై ఆధారపడక తప్పదు, (ప్రార్ధన అంకు ఉత్త 
మాటల పి శమశొని, చెవులకు | శమకాని' కాదు; సారం లేని 
సూ తాలను 'ఊరకపకించడమూ కాదు. హృదయంలేని 
మాటలకంబు మాటలులేని హృదయమే (ప్రార్షనకు ఎక్కువ 
(ప్రయోజనకరం. భక్తి భావంతో అంతరాత్శపొంచే తపనకు 
స్పష్టమైన (పతిబింబం "కాచాలి (పార్ధన. ఆకలిగొన్న మనిపి. 
మంచి భోజనాన్ని ఎలా ఇష్టపూర్తిగా తింటాడో, అలాగే 
ఆకొన్న వృదయంకూడా “వహృదయపూర్యకమైన కార న 
అంశు తహతహాపడుతుంది, (పార్థనయొక్క- మహత్తును అను 
భూతిపూర్వకంగా తపక రోజులకొలద్‌ తిండి 
"లేకుండా వుండగలడు కాని ఒక్క- క్షణమైనా ప్రార్ధన లేకుండా 
వుండ లేడని చెపితే నా యొక్కయు నా వ్ర ఫమొక్కయు 
స్యానుభచాన్ని కొలదిగా మోకు తెల్పుతున్నానన్న మాట, 
నిజానికి _పార్ధనలేనిచే అంతళ్శాంతి వుండదు. 


అలా అయితే మన (బతుకులో | పతి నిమిహషమూూా 
(ప్రార్థనలు చేన్తూనే కూర్చోవాలిగదా అని 1పక్నించేనా 
రుంటారు. అందుకు సంచేవాంలేదుకాని, ఒక నివిషమ్మ్శా త 
కాలమైనో బుద్ధిని మనస్సులోకి మరల్చుకుని ఏక్యాగ 


[25] నామ తశాచరణముకు సాధనములు 193 


థ్యానంలో గడపడ మే కష్టసాధ్యమైన మనబోటి పాపిష్టి 
మర్త్యమానవులక్క, నిరంతరం ఈశ్యర చేతనాలీననూనసు 
లమై వుండడం అసాధ్యమైన పని, అందుచేత, కొంచెం 
సేవైనా లౌకికబంధనాలనుంచి విడివడి గడపడానికి అంశే 
ఈ మాంసచేహం౦నుంచి కొంచెంసేపు బయటపడటానికీ ఏకా 
(గచి_త్తంతో పయత్నించే నిమి త్రం ఏదో ఒక సమయం 
నిర్ణయించుకుంటాము. మరు సూన్ణాసు క్షీర్తన విన్నారు. 
అది పరమాత్మునితో ఆతాదాళ్యానికి తహతహపడే ఒక 
జీవాళ్మయొక్క- 'వేదనా[కందనం౦ం. మన లెక్క-కుబట్టి అత 
ఊొక పరమభక్తుడు. శాని ఆతని అక్కలో తానొక పరమ 
పాపీనని భావించి పరితపిసాడు. అభ్యాతి శైకంగా ఆతడు మన 
కంకు మైళ్ళకొలది అ గోసరుడై నా కొని, ఆతడు పరమేశ 
రునితో తనకు కలిగిన తణికవియోగమునై నను దుస్పహ 
కేదనగా భావించి, తన అనర్హ్హతకు తన్నుడాను గర్జించు 
ఛ్‌సి, నై రాశ్యపూరిత హృదయంతో ఆవిధంగా ఆకో 
చింవాడు, 

నే నింతవరకు (పార్థనయొక్క- అవసరాన్ని వివరించి, 
తద్వారా (ప్రార్ధనయొక్క- అంతరార్థాన్నికూడా ఏశదీకరిం 
చాను. మనము మన తోడిమానవులకు సేవవేసేనివి_త్తమే 
జన్నించాము. పూర్ణమైన మెలకువ కలిగిశ్రంపేగాని మన 
మా కార్యాన్ని సరిగా నెరవేర్చలేము. నూనవుని వషోంత 
శంలో అంధకొరశక్రులకూ అభ్యుదయశ క్పులకూ అనంత 
సమరం చెలరేగుతూ వుంటుంది. అందులో తుదిరక్‌ణగా 


194 నా మతము 


(పార్థ న అనే వెనుచుక్కా-నియొక్క ఆధారములేనివాడు అంధ 
భక్తు త బలిఅయి నళిస్తాడు.. (వార్బనాపరుడై న న్య క్‌ కి రన 
తోనూ, Bre a కంత. పాపం 
చిక న [పకాంతచిత్త తతో మసలుకొన స గలు 
గుతాడు. ప్రార్థనా భావళూన్య మైన హృదయంతో లోక 
వ్యవహారాలలో మసలేవ్య క్షి "తాను దురవస్థపాలు కావడమే 
కాక్క, లోకాన్నికూడా దురవస్థపాలుచేస్తాడు. మరణానంతర 
స్థితి విషయిక మైన [పయోజనాన్ని అటుంచిచూచినా, ఈ 
జీనలోకచాసిగా వున్న కాలంలోనే (ప్రార్థన మానవనునికిగణింప 
శక్యంశకాని లాభం కనిపిస్తుంది. మన డె దైనిక చర్యలలో, [కము 
పద్ధతి, (పశొంతత, నిదానము అలవరచుకొనవరలెనంకు పా 
ర్జన ఒక్క-శు తగిన సాధనం 


అందువల్ల మోరు మో పతి దివసాన్నీ ప్రార్థనతో 
(పారంభించండి. దాని ప్రభావం సాయంసంధ్య వరకూ నిల్చు 
నట్లు అత్భస్ఫూి రగా చేయండి. దినాంతమును తిరిగి [నార 
నతో ముగించినట్లయి కే ర్యాతివేళ కలలుగాని, పీడకలలు 
గాని రాకుండా (పశొంతంగా గడుస్తుంది, ప్రార్థనకు ఏ 
LL అనుసరింవాలా అని ఆలోచించి బాధపడకండి. 
ఏ పద్ధతిని చేసినాసనే, భగవద్వి మయమైన ధ్యానస్థితిని 
అన వుంపే చాలు. వ విధానము న... 
టికి నోట పార్ణనావాక్యములు వెలువడుతుండగా మనస్సు 
చంచలవిహారం చేయకుండానూ[ తం చరాచుకోండి, 


నా మశాచరణముకు సాధనములు 195 


నే నిప్పుడు చెప్పినదంతా మోకు మనస్సు కెక్కి- నట్ల 
యితే, మావసతి గృవానిర్వాహకులు మా (ప్రార్థనా కార్య 
కమం విషయంలో శ్రగద్దవహించి అది ఒక నిబంధనగాచేసే 
వరకూ ఊరుకోరని నమ్ముతాను. స్వయం నిర్భయమైన నిబం 
ధనలో బలాత్కారవునేది వుండదు. నిబంధనశళేమా లేని 
జాడు, అనగా స్వసుఖాభిలాహయె [పధానమైననాడు, ఉ బెక 
భావాలకు వానిసైెపోతాడు; నియమ నిబంధనలకు బద్దుడెన 
వాడు అఆత్మస్వాతం_క్యాన్ని అనుభవించ గలుగు తాడు, విశ్వ 
సృష్టిలోని సర్వవస్తువులూ, సూర్యచంద తారాగణంతో 
సహ్మో కొన్ని సూ తాలకు, బద్ధమై వరిస్తాయి. ఈసూ తాల 
యొక్క- నిగహా ప్రభావం లేనిదే ఈపపంచం ఒక్క-తుణ 
మైనా నడవదు. సోదర మానవుల సేవయే ఆశయంగా మెట్టు 
కున్న మిరు స్వయం నిర్ణ తమైన ఏదో ఒక నియమళిత.ణకు 
లోనుగాకున్నయెడల్క భగ్నజీవితులై పోతారు. అట్టి అధ్యా 
త కావసరమును తీన్చ్చే శికణము (పార్ధనయే. నియమ నిగ 
హములే మనలను మృగ పాయతనుంచి వేరుపరచే లక్షణాలు 
చతుప్పాత్తులవలె గాక, తలయె త్తి నిదానంగా నడిచే మను 
ష్యులంకావలెనంశు, వున మో విషయాన్ని (గ్రహించి, 
స్వబుద్ధి పూర సకయెన నియమ నిగ )హోలను అలవరచుకుందు 
ముగాకి'. యంగిండియా, 28. 1.80, పే, 25.26. 
అసలు (ప్రార్థించడం ఎందుకు ? ేవుడనే వాజే కనక 
ఒకడు వుంశే, జరిగినదంతా. అతడికి తెలియదా! మనం 
(పార్థిన్నేనేగాని 'బేవుడు తన విధిని నెరవేర్చ లేడా ? 


196 నా మతమూ 


నిజమే, దేవునికి మనం జ్ఞుపకంచేయనక్క-రలేదు. 
ఆతడు అందరి అంతరంగాలలోనూ వున్నాడు. ఆతని అను 
మతిలేనిచే వమిీ జరగదు. మనం చేసే (ప్రార్థన మన అత్మ 
పరీతు నిమిత్తమే. ఆతని అండలేనిదే నిస్వహాయులమని 
మునకు మనమే దప్పి చేసుకోవడం అన్నమాట. వ ఉద్యమ 
మెనాగాని | పార్లనతోకూడి లేగాని సంపూర్ణ ర కాదు 
అనగా చేవుని ఆశీస్సు వెనకలేనిచే ఏ మానవ పయత్నం 
కాని శక్తిసంపన్నం కాజాలదనే స్పష్టజ్ఞానం కలిగివుంటే 
తప్ప, అది నెరవేరదన్నమాట. ప్రార్ధన మనలో వినయ 
భావాన్ని పెంపొందిస్తుంది. అత్మపాకిళుధ్య "కాంతునూ , 
ఆత్మపరీ మోబుద్ధినీకూడా శేశకెత్సిస్తు ౦ది ప్రార్థన. 
క. 8=6ఎ85, పే, 182. 
బౌద్దమతస్థుడెన డాక్టరు ఫబిఅనే ఆయన , అబాట్టా 
బాదువద్ద గాంధీజీని కలుసుకుని, ఈ విధంగా (పశ్నించారు : 
“దేవుని మనస్సును (ప్రార్థన వల్ల మార్చడం 


సాథ్నవమూ 1 నై. దానిని తెలిసికొనగలమా ౪ 


లి 

“నేను (ప్రార్థన చేసేటప్పుడు వమిచేసానో మోకు 
పూర్తిగా బోధపరచడం కష్టం,” అని, ఇంకా ఇలా చెప్పారు 
గాంధీజీ. “అయినా, మో |పశ్నకు జవాబు చెప్పడానికి 
ప్రయత్నిస్తాను. దేవుని మనస్సు మార్చులేనిది; కాని ఆతని 
దైవత్వం చేతనాచేతనములై న అందరిలోనూ అన్నిటి 
లోనూ నున్నది. అంతర్లర్భిత మైన్రన్న ఆదివ్య త్వాన్ని నాలో 


ఆచరణలో నా మతం 197 


ఆహూయం చేయడమే |పార్గనకు అక్షం. అయితే, నాకు 
ఆ విధమైన మానసిక విశ్వాసం మా తమేవుండి, సజీవమైన 
అనుభూతి లేకపోవచ్చును. అందువల్ల, నేనూ స స్వరాజ్యము 
నకో లేక భారత బేళ స్వాతం్యత్యమునకో (ప్రార్థన చేస్తున్నా 
నంళకేు, ఆ సంరాజం సంపాదనమునకు గ. కాదా వ 
తత్పంపాదనమునకు నా శర్వశక్పు లను ఛారపోయుటకుగాను, 
తగిన బలమునిమ్మని ప్రారించడబూ, కోరడమో చేస్తున్నా 
నన్నమాట,. (పొర్షనాఫలీతంగా నేనట్టి క కిని పొందగలనని 
సా దృఢ విశ్వాసం. స 

“అయితే దానిని మారు (పార్ల్షన అని పిలవడం సరి 
కాదు. |పార్గించుట అంశే చేనినిగాని ఇమ్మని పాాభేయ 
పడుట లేక్‌ బలాత్కరించుట అని అర్థమిస్తుంది.”” అన్నారు 

“అది నిజమే, నాకు నేనే పా భేయపడుతున్నా నని 
మోరు అరం చెప్పుకోవచ్చును. నాకు నేనే అంక, నేనింకా 
పూర్ణ తాదాత్మ్యం పొందని నా అంతరాత్శకు లేక నాలోని 
యధార్గ మైన వ్యక్తి కి త్యానికి, అన్నమాట. దీనినిబట్టి, ప్రార్థన 
అంశు సర్వాంతర్యామి అయిన దివ్యత్వంలో తన వ్య 
త్వాన్ని సంలీనం చేసుకొనుటకు మానవుడు పొంచే' నిరంతర 
తపన అని వర్లి ంచుకొనవచ్చును.”” 


“అయితే మరి, | పార్థన చేయలేనివారి సంగ తేమిటి?” 
అని అడిగారు డా. ఫీ. 


“వినయశీలత అలవరచుకుని, బుద్దుని గూర్చిన మో 
స్వీయనిర్వచనంతో అసలు బుద్ధుని సంకుచితం చేయకండి)” 


198 ని మతము 


అని వారికి చెపుతాను అని, గాంధీజీ ఇంకా ఇలా అన్నారు.” 
“బుద్ధుడు (పార్గన చేయగలిగినంత వినయ సంపన్నుడు 
కానిచో, నాటినుండి ఈనాటి వరకూ ఇన్ని కోట్లజనుల జీవి 
తాలను తనకు వశంవదంచేసుకొన గలిగేనాడే కాదు. మన 
మనశ్శ క్షికి అపారంగా అతీతమై మనలనూ, అవిశ్వాసులై న 
వారినీ కూడా పాలించే ఒకానొక శ క్తివున్నువూట వాస వం, 
అవిశ్వాసులయొక్క- సంశయబవాదంగాని, 'తాత్వికపాండిత్యం 
గాని వారి జీవితములందలి క్ల ప్ర సమయాలలో వారికి సహో 
యపడన్ర. అంతకు మించినదీ, తమకు బచాహ్యమై పోవణ 
ఒసగగలిగినదీ అగు ఒక శ కి చారికి అవసరమవుతుంది. అందు 
వల్ల, ఎవరుగాని నన్ను చిక్కు పశ్నతో ఎదుర్కొన్న ప్పుడు 
చారికి నే సీ, విధంగా జనాబిసాను : “నీవొక సున్నతో 
సమానమైనంత అల్పత్యం అలవరచుకుంకే తప్ప, నీవు టేవు 
డన్నా (పార్థన అన్నా అర్థంచేసుకో లేవు. సీవంతటి ఫఘనుడి 
నైనా, ఎంతటి అపారమేధస్కు-డివైనా, ఈ విశ పపంచ 
సమమోన నీ వొక ధథూళికణసమానుడవని తెలిసికొనుటకు 
తగిన వినయళీలాన్ని అలవరచుకోవాలి. జీవితసంబంధమైన 
విషయాలలో కేవలం మేధస్సిద్ధమైన భావాలు పనిచేయవు. 
మనక క్రికి అందరాని ఆధ్యాత్నిక భావన ఒక్క కు సంతృ 
"కిని ఒసగగలుగుతుంది. ఎంతటి ధనవంతుల జీవితాలలో 
నైనా క్లీస్టభుట్టాలు తటస్మిఘ్రావుంటాయి. ధనం కొనగలిగి 
నప, ప్రేమ ఒసగగలిగినవీ సర్వమూ వారిని పరివేస్ట్రించివున్న 
ప్పటికీ, వారి జీవితములందు కూడా _దారితెలియక అల్లాడే 


నా మతాచరణముకు సాధనములు 199 


తణాలు కొన్నివుంటాయి. అట్టి శణాలలో నే మనకు దేవుని 
సామా తారం అనుభవ వేద్యమనుతుంది. అప్పుజే మనకు 
జీవితమార్షంలో అడుగడుగునా దారిజూపి నడిపించే పరమే 
శ్య్వరదర్శనం లభ్యమవుతుంది. (ప్రార్థన అంటే అచే.” 


“అంజ మారు చెప్పేది మానసిక భావనకంకు బల 
వత్తర మైనట్టి మతసంబంధమైన చా'స్తవానుభూతి అని నిర్వ 
చించవచ్చుననుకుంటాను,”” అన్నారు డా. ఫి. 


“అదేనండీ ప్రొర్టన,” అని, ఆయన మనస్సుకి బాగా 
నాటుకునే లాగ నొక్కి. జవాబిచ్చారు గాంధీజీ. 
హరిజన్‌, 190-899, "చే. 287-88. 
(పశ్న . ఒకవ్య క్కి, తాను దై వారాధనకు వెచ్చించే 
కాలాన్ని పేదలసేవకు వినియోగి స్టే అది యెక్కువ మంచిది 
కాదా! నిజంగా సేనోపరుడై న వ్యరికి, భక్తి పూర్వక మైన 
ఆరాధానాకార్యం అనవసరం కాదా?” 


జవాబు : ఈ (పశ్వ్నేలో నాకు రాల ట్య 
అజ్ఞాననాదమూ (agnosticism) రండూ కలిసిన్సన్నట్లు 
స్ఫురిస్తోంది. ఉతృష్టకర్నుయోగు అవరూకూడా కీర నారా 
ధనములను విడనాడరు. ఆదర్శరీ త్యా, పరసేవాపరాయి 
ఇత్వ మే అరాధనాసమానమనిన్న్‌, అట్టి భక్తులువాహ్య మైన 
కీర నాదికంలో కాలం వెచ్చించనక్కరలేదనిన్నీ చెపితే 
చెప్పవచ్చును. అనుభవరీత్యా భజనాదికములు లా. 


200 నా మతము 


మైన సేవాచరణానికి సహాయక మేకాక, భక్తహృదయాంత 

రంలో భగ వత్స్మరణను నిత్యనూతనంగా నిల్పుతాయి. 
హారిజన్‌, 18-10-46, పే. 857, 

(ఇ) రామనామం 

నేను యోగసాధనలు శాస్తోకంగా ఎన్నడూ చేసి 
ఎరగను, నేను అనుసరించే సాధనా విధానం నేను నా చిన్న 
నాడు నా దాదిదగ్గర నేర్చుకున్నాను. నాకు దెయ్యాలంచే 
భయం వుంజేది. ““జెయ్యాలూ గియ్యాలూ .వమిోలేవు. 
అయినా నీకు భయంవేస్తే రామనామం స్టరిస్తూవుండు,” 
అని ఆమె నాకు బోధించింది. బాల్యంలో నేను నేర్చుకున్న 
ఈ చిన్నవిషయం తరువాత తరువాత నా మానసాొకాగొ 


న్నంతసీ ఆవరించే పద్దవిషయంగా ెరిగిపోయింది. నా 
కటికచీకటి గడియలను కాంతివంతంచేసే సూర్య బింబంలా 


పరిణతి పొందింది. నేను దీనివలన పొండే ఉపశాంతిని 
క్రై/స్పవమతస్థుడెవరుగాని జీససునామాన్నీ, ముస్లి ౦మతస్థు 
డెవరుగాని అల్లాపేరునూ, జపించడ౦ ద్యారా పొందవచ్చును. 
ఇవన్నీ కలిగించే ఛోవస్ఫురణ ఒక్క-శు, ఒకే పరిస్థితులలో 
అవన్నీ ఒకే ఫలితాలను ఒసగగలవు. అయితే ఆ నామ 
స్మరణం శేవలం నోటితో పలికేది మాత్రమేకాక, మన 


ఆత్మలో అంతర్జర్భిత మైపో వాలి. 
హారిజన్‌ , 5.12.86, ఫే. 889. 


జ్ఞానం వెరిగినకొలదీ, వయస్సు గడిచినకొలడీ అది 
(రామనామస్థరణం) నాకు ద్వితీయ స్వభావంలాగ (Second 


[20] నా మతానుచరణముకు మూలములు ల 


nature) అయిపోయింది. రోజుకి ఇరవైనాలుగు గంటలూ 
అది నాపెదిమలవై బాహ్యంగా , మెదలకున్న ప్పటికీ, హృద 
యాంతరంలో నిత్యం ఆడుతూనే వుంటుందని చెప్పవచ్చును. 
అడే నాకు సర్వదా రకుగా, ఊతగా నిలిచివున్నది. 

వారిజన్‌, 17.8 “84, పే. 218. 


రిత్సగా “రామురామి అని గొణిగేవారిని కాక్క ఆతని 
శేవలొనర్చి, ఆతని ఇచ్భ్చానువర్తులెనవారినే ఈశ్వరకృప 
ఆవహీస్తుంది. 
యంగిండింయా, కి.4.*26, పే 182, 

పరమేశ పరుడూ, పరమేశ రుని ధర్మశాసనమూ ఒకు. 
కావున అతని శాసనమును అనువర్తించడమే ఉత్తమమైన 
ఆరాధన, ఆశాసనంతో సంలీనత పొందిన వ్యక్‌ క్రిక్రి బాహ్య 
మైన నామధ్యాసం అవసరంకాదు, ఊపిరిపీల్పడంతో సమా 
నంగా మానసిక చె దైవభ్యానం సహజాభ్యాసమైపోయిన వ్యక్తి క్రికి 
పరమేశ్వరునితో సంపూర్ణ తాదాత్మ్యం కలుగుతుంది. అప్పు 
డాతనికి చై వతాసన జ్ఞానమూ, తదాచరణమూ ద్వితీయ 
స్వభావసదృశమైపోతాయి. హారిజన్‌, 248-46, పే, 56, 


నిజమైన దైవభక్రికలనాడు ప్రకృతిశక్షులె లెన పంచ 
భూతములకూలోబడి నడుచుకుంటాడు, అతడా రీతిగా వానికి 
లోబడివుంకు ఎన్నడును వ్యాధి గస సుడు కాడు. ఒకవేళ అయి 
నాగాని, పకృతిశక్కు ల సహాయ౦తో నే వ్యాధిని వారణ వేసు 
కుంటాడు. ఈబేహం తనకు శీలం వాసమాత)మే అని 


202 నా మతమూ 


తలచువానికి ఈచేహలోపములను వవిధంగాపడి కే ఆవిధంగా 
సరిదిద్దుకొనడం _ సరిపడదు. ఈచేహమే తన సర్వస్వంగా 
భావించేవాడు తన చేహాలోప నివారణోపాయాలకుగానూ 
భూమ్యం తాల వరకూ అన్వేషణయ్యాత సలపడం సహజమే. 
కాని ఆత అనేది చేవావాసి అయినా దేవోనిక్‌ భొన్న మెన 
దనీ, దేహం నళ్యరమైనా ఆత్మ అనశ్ణరమసీ తెలిసినవాడు 
(పకృతిశక్కులు శీణతపొందినచో కలతపాలయి వివష్ణాచిత్తూడు 
కాడుగద్యా, మృత్యువును సైతము | పాణమి తునిగా ఆహో 
నిసొడు. వై ద్యశాస్రుజ్ఞలకోసంపరుగ త్తకుండా తనన్వాధులకు 
తానే వైద్యం చేసుకుంటాడు. ఆత గ్రచేతనళయే తన నిజ నివా 
సముగా భావించి, ఆతడు మొదటినుంచి తుదివరకూ ఆ 
ఆక్యారాముని వేమమే తన శేమంగా భావిస్తాడు, 

అట్టి వ్యక్తి తన పతి ఊపిరితోనూ పరమేశ్వరుని 
నామస్మరణ చేస్తాడు. ఆతని చేవాము న్నిదించినా, ఆతని 
రాముడు మెలకువగానే వుంటాడు. ఆతడు వకార్యము చేస్తూ 
వున్నా, సదా రాముడాతేని పజ్జనే వుంటాడు. ఆ పవ్మిత 
సాంగత్యనష్ట్రమే అట్టి భక్షునికి నిజమైన మృత్యువు. 

తన రాముని తనతో నిల్పుకొనుటకుగాను, పంచభూ 
తములు తన కొసగగల్లిన చేమివున్నదో దాని నాతడు గ్రహి 
స్తాడు. అనగా, పృథధివ్యాపస్తేజోవాయురాకాశముల నుండి 
"తాను పొందగల లాభమునంతను పొందుటకు తగిన అత్యంత 
సులభసాధ్యమైన సామాన్యమాన్దాలను ఆవల౦ బిపాడు. ఈ 
"సహాయం రామనామానికి సంపూరకం' కాదు; దాని సిద్ధికి 


చా మతాచరణముకు సాధనములు 220కి 


ఇక సాధనం మాత,మే. అసలు రామనామమునకు సహాయ 
మేమో అవసరమేవేదు. కాని, ఒక వంక  రావునావముమును 
నమ్ముతున్నట్లు చెప్పడమూ, మరొకనంక వైద్యులవద్దకు 
పరుగెతృడమూూ ఒకదాని కొకటి పొసగను. 

మతవిషయాలలో పాండిత్యం గల నామితు)డొకడు 
రామనామాన్ని గురించి నేను పృకటించిన భావాలను చది 
విన విమ్మట, ఆమధ్య వ్రాసిన ఒకలేఖలో, తరుగు శరీర. 
మును మెరుగునట్లు మారి ప వేయగల రసవాదరహస్యం రావు 
నామంలో ఇమిడివున్న దని ఉగడించాడు. (ప్రాణశక్తిని సెంపు 
చేయుటను కాడ బెట్టిన ధనసంపదతో పోలుస్తూ వుంటారు, 
అయి శే దానిని నిరత పృవర్లమానమగు ఆత్మశ కి క్రి (పవాహిని 
గాచేసి తుదకు పతనరహిత స్థితిని చేకూర్చే రహాస్యం రావు 
నావ [పథావంలోనే న. 

ర _కృపవాహం చేనిదే శరీరం నిలువలేని రీతినే, ఆత్మ 
కును అస సదృశమూ పరిళుద్ధమూ ఆయిన విశ్వాసబలం అవ 
సరం. ఈబలం శరీరం యొక్క అంగ చార్చల్యాలన్నింటిక 
పునరుజ్జీవం కలిగించగలదు. అందుకనే రావుశావూన్ని 
వన ైందిరంలో (పఠిఫ్టించుకుంశే పునర్జన్మ పాందినశ్షు 
అని చెప్పబడుతుంది. ఈస్మూతం యువక సృద్ధులకూ, (స్త్ర 
పురుషులకూ కూడా సనశానరెగా వర్తిస్తుంది, 

ఈనమ్మకం పాళ్చాత లోకంలో కూడా కనిపిస్తుంది. 
చే స్త్రవమత శాస్త్రంలో (Christian Science) ఇది కొంత 
వరకు ద ఫశ్యమానమవుతుంది. 


204 “నా మతము 


భారతదేశంలో అనాదికాలంనుంచీ “అనుభ వ వేద్య 
మైన ఈవిశ్వాసానికి వై దేశికాధారాలు చెదకి చూపవలసిన 
పనిలేదు, వారిజన్‌, 20.6447, సే, 212. 


నా భావనలోని రామునామానికీ మం తతం|తాలక్తీ 
వమిా సంబంధం లేదు. పృాదయపూర్వక మైన రామనామ 
జపంవల్ల ఒక అసదృశ మైన మహత్తరళ క్రి కీ దిగివచి ఏ వునకు 
సహాయంచేస్తు ౦దని ఈ వరలో చెప్పివున్నాను. దానిముందు 
అణువు బాంబు ఎందుకూ పనికిరాదు. ఈ శక్తి సరర్హదాధా 
నివారిణి, అయిలే, రామనామం హృదయగర్భంనుంచి 
రావాలని చెప్పడం సులభ్గమేశకాని, ఆ అనుభ వసిదిని పొందడం 
చాలా కష్టతరమైన ఖివయమని అంగీకరించకతప్పదు. అయి 
నప్పటికి, మానవుడు పొందగల అన్నిటికంబు అడే ఉత్కు 
ప్రతరవస్తువ న్నమాట వూతం వాస్తవం, 

వారిజన్‌, 18.10.46, చే, 857. 

నా రాముడు, మన (ప్రార్థనలకు లత్యుమైన రాముడు, 
దశరధుని కుమారుడూ అయోాధ్యకురాజూ అయిన ఇార్మితక 
ప్రురుముడగు రాముడుకాదు. నా రాముడు నిత్యుడూ, జన్మ 
రకూతుడూ, అద్వితీయుడూ అయినవాడు ఆతడే నా 
ఆరాధ్యదై వము. ఆతని అండనే నేను కోరు తాను; మోరునూ 
కోరవలసినదచే. ఆతడు సర్వులకూ సమానలభ్యుడు, అందు 
వల్ల, ముస సల్ళను మతస్థుడుకాని, తదితరుజెవరుకాని, ఆతని 
నామమును సృరించుటకు అభ్యంతర'మేవిం వుండగలదో నాకు 


నా మతాచరణముకు సాధనములు 205 


కనిపించదు. అయినను వాశళెవరుగాని చేశుని రాముని జేరి 
టనే పోల్చుళొనవలెనని బలవంత మేమి లేదు. తమకు 
అభ్యాసమైన శబ్దమాధుర్యానికి అష్మశుతి లేకుండుటకుగాను,. 
చారాతని అల్లా అని స శ్రరంచినా, ఖుదా అని జవించినాకూడా 
సరిపోతుంది. హరిజన్‌, 28-4-46, పే. 111. 

(పశు : ఒకరితో సంభావణ జరిపేటప్పుడు కాని, 
మెదడుతో పనిచేసే సమయంలోకాని, హఠాత్తుగా మనః 
"క్లేశం సంభవించినప్పుడు కాని, హృదయంలో రామనా 
నూన్ని స శ్రరించగలమా 1 అట్టి వేళలలో ఎవరుగాని ఆ పని 
చేసారా? చేస్తే దాని విధాన మేమిటి 1?” 


జవాబు : రామనానుం హృదయంలో (ప్రతిష్టిత మైన 
వ్య కి ఎప్పుడైనాగాని, - ని చావస్థలోనై నాసరే, నామ 
స్మరణం చేయగలడనీ అనుభవం తెలుపుతుంది. నామ 
ధ్యానం అభ్యాసమైపో శే, దాని. హృద౦తర_సృరణం హృదయ 
స్పందనమంత సహజసిద్ధ నైపోతుంది అబ్లు కాని పతంలో, 
ఆ రామనామసాధన ఉత్త యాంతికాభ్యాస మనివీంచుకుం 
టుంది. లేదా, అది హృడంతరంలోకి వొచ్చుకుపోకుండా 
వెలుపలితట్లును మ్మాత్రమే సోకిందన్నమాట. రామనామం 
హృదయంమిోద తన (పభుతనుస్థాపనచేసిన వీమ్మట, పైకి 
నామోాచ్చారణ చేయడమనే (ప్రశ్నే అవకాశముండదు. 
అప్పుడది వాగతీతమైపోతుంది. ఈ స్థితిని చేరుకున్న వారు 
ఎక్క-డో వకొలదిమంది మవూూతమో వుంటారని అనుకోనల 


906 నా మతము. 


సుంటుంది. రామునామానికి ఆరోపితమైన మహత్రుసర్వమూ 
దానిలో అంతర్లర్భితమై వుంటుందన్నమాట నిస్సందేహం. 
ఉత్తకోరికవల్లమా[ తమే ఎవరుగాని రామనామాన్ని హృద 
యస్థితం చేసుకో లేరు. 'నిరంతరసాధనా, ఓరిమూకూడా అవ 
సరం. ఎక్కడాలేని స్పర్శ'వేదికోసమని మనుష్యులు ఎంత 
(శమౌా, ఓరిమో భారపోసివున్నారో గమనించండి. భగవ 
నాషముంలో తప్పక అంతకంు ఐశర్యమైన విలువ ఇమిడి 
వుంటుంది ; అంలేకాక వాని ఉనికి నిత్యమైనది. 


(పశు : పసి తొందరలవల్ల గాని, పరిస్టితులవల్ల గాని 
ఒకరు నిర్లీతపద్ధతిని టై నికపార్థనాదులు నెరవేర్చులేకపో తే, 
అది హోనికరనూ 1? సేవ, తావళము-- ఈ ఆెండిటిలోను దేనికి 
(పాథాన్యత ఇవ్యాలి 1 

జవాబు: పని తొందరలెట్టివై నా, పరిస్థితు లెంత అడ్డ 
మైనా, రామనామం ఆగడానికి ఏలుకాదు. సమయసంద 
ర్భాలను బట్టి బాహ్యవిధానం మారవచ్చును. హృదయంలో 
అది స్థిరగ్థానం పొందివుంకు, తులసితావళం లేకపోవడం 
రావునామానికి అడ్డుతగలదు. 

హారిజన్‌, 17.28.46. పే, 12-18. 


నా మళాచరణముకు సాధనములూ 507 


22 
ఆ[శవు దీక్షలు 


[1980వ సం॥లో గాంధీజీ, తాను “యెరన్హా మందిర్‌” 
అని పిలిచే కారాగారంలోనించి సబర శ్రీ ఆశమ సభ్యులకు 
వారంవారం కొన్ని |పసంగాలను (వాసి పంపుతూవుండే 
వారు. ఆ|శమదీతులుగా చేరొ,నబడిన సత్యము, అహింస, 
| బహ శ్రచర్యము; అపర్శిగహము, అచార్యములను వషయా 
ములనుగూర్చిన |పసంగములు ఈ [కింద పొందుపరచ 
బడినవి. ఇవికాక మిగిలిన ఆశ్రమ దీక్‌లు- రుచిని గ. హాము, 
నిర్భీతి, అస్పృశ్యతా నివారణ, భుక్తి (శమ, "సర్వమత 
సమత్వం, స్వచేశవ స్తు స్తు స్వీకార ౦. గాంధీజీ రచించిన “యెరచ్చా 
మందిర్‌ ** అనే [గ్రంధంలో ఈ మిగిలిన వట 
గూర్చిన |పసంగముల్లుకూడా |పచురితమైనాయి, ప పస్తుత 
[గంధంలో అయాచోట్ల -ఈవిషయములను గూర్చిన భాగ 
ములు కూడా పొందుపరచబడి వున్నవి. ] 

దీక్షలవ ల్ల ప్రయోజనం 


దీశలను చేకొనుట జార్చల్యలతీణం కాదు; అది 
బలమునే 'తెల్పుతుంది. చేయవలసిన దానిని దేనిని లెక్సించ 
కుండా చేయడమే దీశ అనబడుతుంది. అది, ప బల 
రకుకమైన కోటగా ఉపకరి స్తుంది. చేనిని గాని'సాధ్యమైనంత 


రానా 
జ నవజీవన్‌ పబ్టి పింగ్‌ హవుస్‌, అహామచదాజాూదు వారిచే ముదితము. 
వెల 87 నయావైసలు, ఫోస్టేజి వగైరా 18 నయాషపై నలు, 


205 నా మతము 


వరకు” మాతమే చేస్తానని చెప్పేవాడు తద్వారా తన గర్య 
బుద్ధినో, జౌర్చల్యాన్న్నో "కెలుపుకుంటాడు. “సాధ్యమైనంత” 
వరకు అనే పదాలలో అసలుకే మోసం తెచ్చే అవకాశం 
బమిడిన్రన్నదని నాయుక్క., తదితరులయొుక్క_, అనుభవాన్ని 
బట్టి గమనించి వున్నాను. చేనిని గాని సాధ్యమైనంతవరకు 
చేయడమంయే, [పధము |పలోభనానికే పతనం కావడమని 
అర్థమి స్తుంది. సత్యమును “సాధ్య మైనంతవరశే” ఆచరిస్తా 
ననడం కేవలం అర్టంలేని మాట, ఎవడైనా ఒక మొతాన్ని 
ఒక తేదీకి “సాధ్యమైనంతవరకు” ఇస్తానని (వాసిన అప్పు 
పతానికి వ వ్యాపారస్థుడు కాని విలువఒసగని రీతినే, చేన్రుడు 
కూడా సత్యాన్ని “సాధ్యమైనంతవరకు” ఆచరిస్తానని (వాసి 
యిచ్చిన షతాన్ని స్వీకరించడానికి అంగీకరించడు. 

"దెవుడు దీతకు మూర్తీభావమని 'చెప్పవచు సను. 
దేవుడు తన నియమాలను తానేకనక తలవెండుకవాసి తప్పి 
నష్టయి లే, ఇక చేవుడనిపించుకోడు. సూర్యుడు కూడా గొప్ప 
నియమపాలకుడు. అందువల్ల నే కాలపరిమాణమూూ, పంచాంగ 
Fs సాధ్యపడుతున్నాయి. సర్వ్యవ్యాపారాలూ మను 

ష్యుల మాటనిలకడమోదనే ఆధారపడుతున్నాయి. అట్టి 
నియమపాలన శీలనిర్మ్మాణంలోనూ, ఆధ్యాత్ళిక సాధనలోనూ 
తక్కువ అవసరమని భావించడం సమంజసనూ 1! కావున 
ఆత శ్రపారిశుధ్యమూ, ఆత శ్రజ్షునమూ పొందడానికి అట్టి దీశూ 
నీగకారంయొక్క. అవసరాన్ని మనం ఎన్నడూ సంచేహించ 
రాదు, | “యెరచ్చా మందిర్‌ నుంచి, 1945, వే. 51.52, 


[27] నా మళతాచరణముకు సాధనములు 209 
(అ) సత్యపాలనము 

సత్యము అనే శబ్దం “సత్‌” అను ధాతువునుంచి 
పుట్టింది. “సత్‌” అంశే “ఉండునది” అని అర్లమిస్తుంది* 
సత్యమునకు తప్ప తదితరమైనదానికి ేనికీ యడార్భమైన 
ఉనికి లేదని అందలి భావం. అందుకే “సత్‌” శేక సత్యము 
అనేది దేవ్రనికి (పథాననావు మయింది. * ేవుడు సత్య 
స్వరూపి అనుటకంకె, “సత్యమే వై వస్వరూపం అని ఆన 
డమే నిజానికి ఎక్కువ సమంజసంగా వుంటుంది. 

సత్యపాలనమే మన ఉనికికి ఏకైక సార్థకత, మన 
సర్వ కార్యాలూ సత్యనిస్థము లై వుండాలి, సత్యం మనం 
క్స్‌ల్చే (పాణవాయుసదృశం కావాలి. జీవనయాతలో ఈ 
ఘట్టం చేరుకుంకు, మిగిలిన ఆచరణసూ. తాలన్నీ సులభసాధ ఫ్ర 
మవుతాయి; వాటి పాలన సహజ పవృత్తిగా పరిణమిస్తుంది. 
అప్పుడు సత్యపాలన "లేకుండా జీవితస్తూ తాలనుగాని, నియ 
మయూాలనుగాని పాలించడం అసాధ ఫ్ర కార్యం అవుతుంది. 

మామూలు వాడుకలో సత్యపాలన అంశు కేవలం 
నిజం చెప్పడం అని మతమే లోకం అర్థం 'చెప్పుకు ౦టారు. 
కాని ఆ|శమచాసులమైన మనం ఈ సత్యమనే పదాన్ని. 
అంతకం'కు చాలా విశాలమైన భావంలో అవగాహన చేసు 
కోవాలి, మనం సత్యమైన ఆలోచన, సత్యమైన ఆ భావణ, 
సత్యమైన ఆచరణ అలవరచుకోవాలి. 

సత్యమే దేన్రనికి తగిన పేరు, , కావున (పతీ వ్యక్తీ, తన 
జ్ఞానానికి తెలిసిన సత్యాన్ని అనుసరించడంలో ఏమి తప్పు 


510 నా నుతముూ 


లేదు. నిజానికి అది ఆతని విధ్యుక్షభర్శ్మం. అప్పుడు, ఆ 
విధంగా సత్యాన్ని ఆచరించడంలో ఎవరుగాని వడై నా 
పొరపాటు చేస్తే అది అపయత్నంగానే సరిదిద్దుకొనబడు 
తుంది. వమంకే, సత్యాన్వేషణ అనేది తపస్సుతో కూడు 
కున్న విషయం. తపస్సు అంకే (పాణం పోయినా లెక్క 
చేయని ఆత గ్రపరి వేదనము. దానిలో స పరాయణతకు ఏన 
మంత తెనా స్థనముండదు., అట్టి నిస్వార్థమైన సత్యాన్వేహ 
ఆలో Oe ean పంతు. డారి తప్పిపోలేరు. తప్పు 
దారి [తొక్క_గానే అడుగు తడబడుతుంది. తద్యారా తిరిగి 
సరియైన దారికి వస్తాము. అందువల్ల, సత్యాన్వేషణమే నిపీ 
మైన భ_కిమార్డం, అడే భగవంతుని సూటిగా చేర్చుగల 
దారి, 

మనలో యువకులూ వృద్ధులూ, పురుషులూ తూ 
అందరం కూడా భన మెలకువ కాలవుంతా-- తుదకు 
భౌతికజేవాం పంచభూత విలీనమైపోయేవరకూ-- మన సకల 
చర్యులలోనూ, పనులలోనూూ ఆటలలోనూ, అన్నపానాదుల 
లోనూ అన్నిటిలోనూ సంపూర్తిగా సత్య| పవర్హనమునే 
అలవరచుకొని నడచుకుంకు ఎంత అందంగా వుంటుంది ! 
నేను సత్యస్వరూపి అయిన భగవంతుని నా అమూల్య 
భాగ్యంగా భావిసాను. మనలో [పతివారికిని ఆతడశ్టూ 
అగుగాక, “యెరన్దామందిర్‌” నుంచి, 1945, “పే. 1-4. 

అపూర్వమైన సాధనా [పయోగముల నవలంబించ 
దలచినవాడు వాటిని ముందుగా" తనతో (ప్రారంభించి 


నా మతాచరణముకు సొధనములు వేప 


చూడాలి. అే సత్యమును తెలిసికొనుటకు ' దగ్గరడారి, 
నిష్క-ల్మప. హృదయుడై న సాధకుని సర్వదా (న 
"కావాడు తొడు. ఆత్మకథ, 1945, పె. 429. 
సత్యా న్వేవణాపరుడై నవాడు కేవలం ఆచార గార 
వాన్ని బట్టి వపనీ చేయకూడదు, తన పొరపాట్లను దిధ్దుకొన 
జానికి సర్వదా సంసిద్ధత మూపాలి. తనలోని లోపమును 
తెలిసికొన్న వెంటనే, ఎంత కహ్టమైెనను లెక్కించక దానిని 
కప్పుకొని, పశ్చాత్వప్రుడు కావాలి, 
ఆత్మకథ, 19468, చే. 459, 
అర్హ విచారణాధికారము గల. వ్య_క్తిసమతాన్ని తన 
లోపమును పూర్తిగా ఒప్పుకొనుటతోపాటు అట్టి పాపమును 
తిరిగి ఎన్నడూ చేయనని మాట త్య య నిజమైన 
పశ్చాత్తాప విధానము. ఆత్మకథ, 1948, చే. 42. 
మానము సళ్యారాధకుని ఆత శోశణలో భాగమని 
నేను స్వానుభ వపూర్వకంగా "తెలుసుకున్నాను. తెలిసిగాని 
తెలియక గాని సత్యమును అతిశయోక్రిచేయుట లేక అణచి 
చెట్టుట లేక సవరణచేయుట అనునది మానవసహజమైన 
చార్చల్యము. దానిని జయించుటకు మానము అవసరము. 
మితభాషి అయినవాడు సాధారణ౦గా (పతిమూటనూ తూచి 
మాట్లాడు నేగాని అనాలోచితంగా మాట్లాడడు. 
ఆత్మకథ, 1948, చే, 84, 
నాబోటి సత్యానేవణాపరునికి మానం చాలాసహాయ 
కారి, మౌనస్థితిలో ఆత్మకు స్పష్టశాంతిలో మార్గం కని 


912 నా మతము 


వీస్తురిది. పట్టుదొరకని ఇావాలుగాని, ఆత శవ౦చకములై న 
ఉఊహలుగాని స్ఫాటికస్యచ్చయమై విడిపోతాయి. మన బతుశే 
ఒక దీర్గ మైన సత్యాన్వేషణా (పయాణం. అందున పూర్ణ 
మైన ఆతో త్రనషతిని సాధించుటకు ఆంతరంగిక విశ్రాంతి 
అవసరం. 

ఇస్వుడు అది (మానం) నాకు భాతికంగానూ, ఆధ్యా 
తిక ౦ంగానూ కాడా తీరని అవసరమయిపోయింది. 'మొట్ట 
మొదట [శముభారాన్ని తగ్గించుకొనే నిమిత్తం దానిని అవ 
లంబించవలసి వచ్చింది. అప్పుడు [వాతపసి సాగించుటకు 
వ్యవధి కావలసివచ్చింది. అలా కొంతకాలం అభ్యసించిన 
పిమ్మట దాని ఆధ్యాతి త ఆతా నాకు గుర్తుకువచ్చింది. 
భగవభ్యానానికి మాన వతసమయమే ఉత్సమమైనదని మన 
స్సులో మెరపులాతోచిందడి. ఇక ఇప్పుడు, నా సాథి విక 
తత్యమె మానానికి అనుగుణంగా నిర్మింపబడివున్నుట్లు 
అనిపిస్తూవుంది. వారిజన్‌ , 10-12-88, పే, 878.74. 

(ఆఅ అహింనలేక (పేమభావం 

ఈ మర్త్యపంజరంలో చెర అనుభవిస్తూ వున్నంత 
కాలం సంపూర్ణసత్యాన్ని 'చాస్తవికం చేసుకోవడం మనకు 
అసాద్యం. దానిని మనం భావనద్యారానే దర్శించగలం. 
అనిత్య మైన శరీరసాధనం ద్యారా నిత్యమైన సత్యాన్ని 
ముఖాముఖిగా చూడలేము. అందువల్ల నే తుదిసాధనంగా 
మనం విశ్వాసంమైననే ఆధారపడవలసి వుంటుంది, 


నొ మశాచరణముకు సాధనములుూ 218 


ఈ మర్హ్య చేవాంతో పూర్ణ సత్యదర్శనం అసాధ్య 
మన్న విషయమే -వ పురాతన సత్యసాధకుడినో అహీరసా 
సల నిర్వచనానికి పురికొల్పివ్రుంటుందని తోస్తుంది. 
“నాకు నష్టాలు కలిగించిన వారిని సహనంతో చూచేదా, 
కేక చారిని నిరూ్యూలించేదా (0% అనే (పశ్నే అతడిని ఎదు 
-రో(ని వుంటుంది. ఇతరులను నాశనం చేస్తూ పోయినవాడు 
నిజంగా అడుగుముందుకి పోకుండా అక్క-జే వుండీపోయాడసీ, 
తనకు కష్టాలు కలిగించినవారిని సహనంతో చూచినవాడు 
తొను ముందుకు సాగీపోడమేకాక కొంతవరకూ "మిగిలిన 
వారిని కూడా ముందుకు తీసుకుపోగలిగాడనీ ఆ సాధకుడు 
గ్రహించి వుంటాడు. మొదటి నాశనచర్యతో అతడికి తన 
సాధనాలత్యు మైన సత్యము తన చాహ్యామందు లేదనీ, తన 
అంతరంగంలోనే వున్నదనీ అవగాహన అయిన్రంటుండి. 
దానినిబట్టి, తాను ఎంత డార్జన్యచర్యకు పాలై కే సత్యానికి 
అంతదూరమనవుతొానని ఆతడు [గహించగలిగాడు. ఆతడు 
తన ాహ్యంలో వున్నట్లు ఊహించుకొనిన శతువుతో 
సలిపే పోరాటంలో, అంతశ్శ తువు విషయమై జాగరూకత 
వహించ లేదన్నమాట. 

మనలను బాధిస్తు న్నారనే హేతున్రవలన మనం దొంగ 
లను శివీస్తాము. వారు మనలను వదలిపోవచ్చును ; కాని 
అఆ వెంటనే చారు తము కార్యకలాపాలను ఇ౦ంకొకనివైన 


(పారంభిన్తారు. ఈ రెండవ బాధితుడు కూడా ఒక మానవ 
నూతుడే. అంటే, మనే ఇంకొకరూపం అన్నమాట. 


బ్ర 14 చా మతము 


ఈ విధంగా మనం ఒక విపమచ.ష్ర్రంల్థా చిక్టుకుని వున్నాము. 
అయి జే దొంగలు చొంగతనమే తమ ఉపాధిగా భావించడం 
బట్టి, దొంగలబాధ ఇంకా అలా పెరుగుతూనే వుంటుంది, 
చిట్టచివరకు దొంగలను రిశీంచడంకంటు సహించడమే 
నయమని గమనిస్తాము. మన శమాగుణం వారిని బుద్ధికి 
తీసుకురావచ్చును కూడా. వారిని సహించడం ద్యారా, ఎంత 
దొంగలై నా వారు మనకంశు విరుద్ధ మైన వారుశారస్‌, వారు 
కూడా మునకు సోదరులూ మి ¢ తులూ అనీ, వారిని శిశీంచ 
రాదనీ [గహిస్తాము. అయితే దొంగలను మనం సహించ 
వచ్చునుగాని, దొంగల చాధమ్మాతం సహించరానిడే అవు 
తుంది. దానిని సహిస్పే మనం పిరికివారి మన్రతాము. దీనిని 
బట్టి ఇంకొక విధ్యుక్షధర్శం స్పష్టమవుతుంది. దొంగలను 
మన బంధుమితులవలె భావిస్తున్నాను కనక, ఆ బొంధ. 
వ్యాన్ని వారు (గ్రహించేలాగ చేయాలి. అందుచేత నారిని 
మనవైపు |తిప్పుకోడానికి సాధనమాన్దాలను అవలంబించ 
డానికి శవుపడాలి. ఇదే అహింసావూర్షం. ఈ మార్హంలో 
నిరంతమైన 'చబాధాసహనమూూ, అనంతమైన న 
అవసరమవుతాయి, ఈ రెండు లతుణాలూ వుంజశు, ఆ దొంగ 
చివరకు తప్పక తన , దుర్శార్షాలనుంచి మంచిడారికి మళ్లీ 
తీరుతాడు. ఈ విధంగానే లోకమంతనూ మన మితులుగా 
“చేసుకోడం మనం అభ్యసిస్తాము. తద్వారా భగవంతుని 
ఆధిక్యాన్ని -- అనగా, సత్యాన్ని -- అనుభవ వేద్యం చేసు 
శుంటాం. ఎన్నిబాధలు సహించినా, మన మనశ్శాంతి 


నా మతాచరణముకు సాధనములు 215 


చెరుగుతూనే వుంటుంది ; మనం ఎక్కువ ఎథెర్భవంతులమూూ, 
కార్యశళూరులమూా అవన్రతాము; వది నిత్య మైనదీ, వడి అనిత్య 
మెనదీ ఎక్కువ స్పష్టంగా అవగాహాన చేసుకుంటాము ; వడి 
మనకు విధ్యుక్కమోా, ఏది కాదో తెలుసుకునే వివేచనా 
జ్ఞానం అలవరచుకుంటాము. మున గర్వం కరిగిపోతుంది ; 
మనం వినయశీలుర మన్రతాము, ' మన లాకిక లంపటత(౮ 
తరిగిపోయి, మనలోని దుష్ట్రత్యం రోజురోజుకీ తగ్గిపోతుంది. 


అహింస అంకే సామాన్యార్థ ౦లో గోచరించే | పాక్ళత 
భావంకాదు, జీవహింస చేయకుండుట అహింసలో ఒక 
భాగమైనమాట వాస్తవమే. కాని అది దానిలో కనీసభాగ౦ 
మాత్రమే. (పతి చెడ్డతలంపు, అనవసరమైన తొందరపాటు, 
అల లా, చే హభావం, అబకౌరబుద్ది; ఇవన్నీ 
ఆహింసాధర్మానికి అతి కముణములే అవుతాయి. లోకనుం 
తకూ అవసరమైన వాటిని మనమే పట్టుకు |వేలాడడంకూడా 
అహింసాధర్మానికి భంగమే అవుతుంది. అయితే లోకానికి 
మన దై నికభుక్షికూడా అవసరమే కావచ్చును. 


అందువల్ల చేహభారణంవలన మనకు ఏర్పడిన పరివిం 
తులను _ తెలిసికొని మన సాయశక్తులా |కమ్మ క్రమంగా 
ఆదర్శానికి చేరిక కావడానికి మనం త్మీవ సయత్నుం౦చేయాలి. 


ముందు చెప్పినదానినిబట్టి, ఆహింసాధరా శ్రనిష అను 
సరిస్పేతప్ప సత్యసాధన, సత్యసిద్ధి సాధ్యముకాదని స్పష్టమై 
వుంటుంది. విడదీసి చేరుపర్గచడానికి వీలుకానంత పెనకువతో 


2/8 నా మతము 


అహింస, సత్యము సమ్మిళిత మై వుంటాయి. అవి ఒక నాజె 
మునకు రెరడు వై పులవలె వుంటాయి ; అది కూడా ము దలేని 
మెత్తనివై పులుగల లోహపు బిళ్ళవంటిదని తోస్తుంది. 
దానికి బామ్మవదో, భారిసెవదో ఎవరు చెప్పుకోగలరు ? 
అయినా అహింసను సాధనముగాను, సత్యమును లత్మ్యుము 
గాను భావించవచ్చును. సాధనము నిజమైన సాధనమైలే 
అది మనకు అందుబాటులో వున్న దై వుండాలి. కాబట్టియే 
అహింస మనకు పరమధర్శమనవుతుంది. సాధనం విషయంలో 
జాగరూకత వహిస్పే, లతా్యూన్ని మనం వేగంగానో ఆలస్యం 
నో చేరుకొనక తప్పదు. ఈ సూమ్మైంశాన్ని మనం ఒక 
సారి (గహిస్తే, అంతిమవిజయం నిస్సందేహమన్నమాశేు. 
మనం ఎన్నిక హ్టముల నెదుర్కొ-నవలసివచ్చినా, ఎన్నిసార్లు 
వెనుకకుజారినట్లు కనిపించినా, తానే చె బై వస్వరూపమగుటచే 
శేవలమైన ఆసి సిక్యత కలిగిన ఆ సత్య ంకొరకు వేస అన్వెహ 

ణమును మన మెన్నటికీ విడిచిపుచ్చుకూడదు. 
“యరన్చామందిర్‌ * నుంచి, 19045, పే. 5 9. 


(ఇ) (బ్రహ్మోచర్యములేక ఇంద్రియనిగ్రహం 

సత్యంతో (పణయబంథం పెట్టుకున్న నాడూ, కేవలం 
సత్యాన్నే ఆరాధించేనాడూ తన శ క కిసామర్థ్యాలను తదితర 
మైన దానికి వినియుక్కం చేసినచో, ఆతడు అవిశ్యాసదోోహం 


వాలొ తొడు, అట్టియెడ, ఆతడు ఇం| దియలాలసకు ఎట్లు 
లోనుకాగలడు ? ఎవని వర్తనము స్వార్గరాహిత్య లతణలవ్నీత 


[29] నా మతాచరణముకు సాధనములు ల? 


మైన సత్యసాధనకు పూర్ణముగా అంకిత మైనదో ఆట్టినానికి 
వేల్ల లను కేనుట, కుటుంబజీవితము గడపుట అను వ 
జనాలకు వ్యవధియే వుండదు. ఇంతవరకు చెప్పిన మాటల 
తర్వాత, స్వార్ధపరాయణత ద్వారా సత్యసాధన అనునడి పర 
స్పర శబ్దవ్యాఘాతంగా తోచకపోదు. 


అహింసాదృక్పధంనుంచి మూస్తే, సంపూర్ణ సార్ల కా 
హిత్యం ేనిబే అహింసాసాధన అసాధ్యమని గోచరిస్తుంది, 
అహింస అనగా విశ్వవ్యా _ప్పమైన | పేమభావం, పురుషుడు 
తన [(పేమనంతను ఒకానొక శ్రీకి - ఇచ్చినపిమ్మటను, శ్రీ 
తన | పేమనంతను ఒకానొక పురుమనికి ఇచి ఏ వేసినపిము టను, 
ఇక యావ త్ర్సపంచానికీ కూడా ఇవ్వడానికి వారికి మిగిలిన 
-జేవిటి 1 *మిగిలిన అందరూ గంగలో కలిసినాసరే, మా 
ఇద్దరి సంగ తే మాకు (ప్రధానం, అనే దాని అం విశ 
పాతురాతలై న భార్య తన భర్తనిమి త్తమూ, విశ్వాసప్యాతు 
డైన భర తన భార్యనిమి_త్తమూ తముసర్వస్వమూ త్యాగం 
చేయడానికి సంసిద్ధులె వుండవలసివుంటుంది కనక, అట్టివారు 
విశ్వ పేను అనే ఉన్నతస్థాయిని అందుకోలేంనీ, మూనవ 
సంఘౌొన్నుతను అత్భబంధువులవ లె చూడ లేరనీ స్పష్టం. 
చమనగా, వారు తవు (పేమకు ఒక సరిహద్దునోడను సృప్టించు 
కున్నారు. తవు కుటుంబం పెద్దదై నకొలదీ విశ సేమకు 
వారు వురింత దూరమెపోతారు. అందువలన అహింసా 
ధర్మానికి లోబడి నడచుకొనదలచినవారు వినాహ బంధ 


218 చనా మతము 


నంలో పడలేరు. వివాహా బంధనానికి వెలుపల విషయ 
సంతృ_ప్తి అనేది అసలే వారి వల్లకాదు, 

అయితే, ఈవరశే వివాహితూలై నవారి సంగ లేమిటి? 
వారు ఇక ఎన్నటికీ సత్యసిద్ధి పొందలేరా! వారు ఇక వనాటికీ 
మానవసంఘ మనే ేవాలయవేదికవై తమ సర్భస్యమును 
సమర్పితం చేయలేరా? వారికి ఒక ముక్తిమార్షం వుంది. 
వారుకూడా ఏవొహం కానివారినలె (పవర్తించవచ్చును. ఈ 
సౌఖ్యస్థితిని అనుభవీంచినవారు నామాటలను బలసరచగలరు, 
నా ఎరికలో చాలామంది ఈ సాధన్మాపయోగాన్ని ఆచ 
రణలో వెట్టి లాభం పొంది నున్నారు. వివాహితులైన దంప 
తులు ఒకరియెడల ఒకరు సోదరసోదరీభావం అలవరచుకొనగలి 
గితే వారు విశ్వజనీనమైన సేవాధర్మాన్ని ఆచరించడానికి 
స్వతంతులౌ తారు, లోకంలోని శ్ర్రీలందరూ తనకు అక్క... 
చెళ్లెళ్ళుగా, తల్టులుగా, కుమూర్తెలుగా తలపోసే ఛావనయే 
మనిషికి నెంటనే పవి, తత నొసగి, సంశెలలను కేగ్గొడుతుంది. 
ఇందులో భార్యాభర్తలకు పోయేడేమిోలేదుగడా, అది వారికీ 


చారి కుటుంచాలకీ కూడా లాభకరంగా వుంటుంది, వారి 
(పేమ మోహశాలుప్యుంనుంచి విము_ క్షమహాతుంది ; అందు 
వల్ల బలతరమాతుంది. ఈ కాలుష్యం మాయంశకాగానే, 
వారు ఒకరి కొకరు ఎక్కువ సహకారకులు కాగలుగుతారు ; 
అం తేశాక, దాగిద్దరిమధ్యా వినాదావకాశాలుకూడా తక్కు. 
సాతాయి. (చేమ స్వార్థ పరమూూ, పరిమితమూ అయినప్పుడే 
వివాడాలకు ఎక్కో-వ అవకాశాలు వుంటాయి. 


శా మజచాచరణముకు సాధనములు జలే 


ముందు వైనచేసిన సనూలోచనయొక్క_ విలువ 
గహిస్వే? తర్వాత ఇం|దియని గహం వలన కలిగే లాభాల 
విషయం చర్చనీయాంశ మవుతుంది. (పాణా ధారశ క్తి ని 
బుద్ధిపూర ఏకంగా విషయసుఖానికి వెచ్చించడం ఎంత తెలివి 
తక్కువ పని! (క్రీపురుమల శారీరక మానసికశ క్తులయొక్క- 
పూర్ణ పరిణతికి ఉచ్దేశింపబడిన దానిని భౌతికసంత్భ ప్తి కీ ధార 
పోయుట గొప్ప దుర్వినియోగ మనిపించుకుంటుంది. అట్టి 
దుర్విని యోగమే అనేక రోగాలకు మూలశకారణ మవుతుంది. 


ఇతరములైన అన్ని నియనుములవలెనే (బహ శ్రచర్యం 
కూడా మనో బవాక్క-ర్భలలో పరిపాలించవలసిన విషయం. 
వైకిదై హికనిగహం చూపుతూ, మనస్సులో చెడుతలపులను 
పోర న బుద్ధిహీనుడు విఫలసాధకు కౌతాడని గీతావాక్యం. 
అనుభవజ్ఞానం కూడా ఆ వాక్యాన్ని బలపరుస్తుంది. ఒక 
దిక్కు-న మనస్సును తప్పుడారుల పోనిస్తూ, మరొక దిక్కున 
దేహాన్ని తొక్కి వెట్టడం హాోనికరంకూణా కాగలదు, 
మనస్సు వదాకిని పోతే ఆ డారినే చివరికి చేహంకూడా 
అనుసరించవలసి వుంటుంది. 

ఇక్షడ ఒక ముఖ్యమైన తేడా గమనించడం అవసరం. 
మనస్సులో కలువభావాలకు మనం బుద్ధిపూర్వక 0గా 
తావెసగడం ఒక .విషయం; మనం ఎంత పయత్ని౦చినా 
లొంగక మనస్సు తనంతతానే తప్పుదారి తొక్కడం వేరు 
విషయం. మనస్సుయొక్క- దుర్యిషయ సంచారాలతో మనం 


220 నా ముతముూ 


సహాయనిరాకరణం అవలంచి స్తే తుదకు విజయం మనచే 
అవుతుంది, 
మన జీవితంలో [వతితణం, దేహం మన వెప్పుచేత 
లలో వున్నా, మనస్సు వుండకపోవడం మనకు అనుభవమశ్ర 
తూనూ వుంటుంది. ఈ దైహిక న్నిగహోన్ని వదలకుండానే, 
దానితోపాటు మనస్సును కూడా వశ పరచుకొనడానసికి నిత్య 
సాధన చేస్తూనే వుండాలి. అంతకరంక ఈ విషయంలో నునం 
చేయగలిగిన ఎక్కువ తక్కువ "లేమోలేవు. వూనస్సుకి మనం. 
దారినదలిలే, చేహముకవంకా మనస్పింకొక వంకాలాగి, 
మనం ఆత్మవంచన పాలౌతాము. కలుపథావనలను దరిజేర 
నీయకుండా ని గహించుకుంటూా వున్నంతకాలం, చేవామూ 
నసూ, సామరస్యంతో నడు స్తున్నట్లు భావించవచ్చును. 
(బహ చర్యసాధన కష్టతరమని, సుమారుగా అసాధ్య 
మనీ ఒక నమ్మకం వుంది. ఈ నమ్మకానికి "పాతు విచారణ 
వేసి చూ, (బ్రహ్మచర్యం అనేపదం చాలా సంకుచి 
తాన్టంలో తీసికొనబడినట్లు స్పష్టమవుతుంది. నట్టి జాంతవ 
(పకోపన్నిగహం ఒక్కటీ (బహ్యచర్య సాధనకు సమాన 
కంగా భావింపబడుతూ వచ్చింది. ఈ అభి పాయం అసం 
పూర్ణమనీ, పొరపాటన్‌ నాకు తో స్తుంది. సర్వజ్ఞానేర్యదియ 
నిగహమే (బహ్మ్‌చర్యం. ఒక ఇందియాన్ని మ్యూతమే 
వశంవద మునర్పుకుని, మిగిననాటిని స్యతం| తంగా వదలిన 
వాడు విఫల పయత్నుడు కాకతప్పదు. ఒకవంక లాలసా 
సూచకములై వ కధలను చెవులతో వింటూ, మోహజనకము 


నొ మళతాచరణముకు సొధనములు వవ 2 


లైన దృశ్యాలను కన్నులతో చూస్తూ, ఉచేకకారకములై న 
పదా ద్ధములను నాలుకొతో చవిచూస్తూ, కామ్మపకోప 
హేతునవులై న వస్తువులను చేతులతో స్పృశిస్తూ, మరొకవంక 
ఆ సమయాన్నే మిగిలిన ఆ ఒక్క-ళఇం దియాన్నీ మాతం 
ని గహింప యత్నించడం నిప్పులో చేతులుజెట్టి కాలకూడ 
దన్నట్లుగా వుంటుంది. అందువలన ఒక ఇం దియమును 
నిగహించుటకు నిశి పతుడై నవాడు మిగివీనవాటిని కూడా 
ని గహించుటకు దృఢనిశ్చితుడు కావాలి. |బహ్మచర్యమను 
మాటకు చేయబడిన సంకుచిత నిర్వ్యచన౦వల్ల చాలా హాని 
కలిగిందని ఆదినుంచీ నా అభి పాయం, అన్నిదిక్కులా ఒకే 
సారి మనం ఆత్మని గహం అవలంబించినయెడల, అది సౌ 
పద్ధతిని జరిగిన ప్రయత్న వవుతుంది ; నెరవేరడానికి సాధ్యత 
కలిగివుంటుంది. 

(బ్రహ్మచర్యపదానికి మూలార్థం ఒకేసారిజ్ఞ పీకి తెచ్చు 
కుందాం, చర్య అనగా (పవర్తనానూర్తము అని అరు 
(బహ్బ-చర్య అంచు (బహ శ లేక సత్యమును కనుగొనుటకు 
అనుకూలమైన (పవ్నర్తన. ఈ |ప్రతిపదార్భమూలకంగా సర్వేం 
(దియ న్నిగహం అనే ఏశిహ్టారం పుడుతుంది. కామ విష 
యానికి మాతమే పరిమితమైన అసంపూర్ణ నిర్వచనాన్ని 
మనం పూర్తిగా విస్తరించాలి. 

“యెరన్హా మందిర్‌ “నుంచి, 1945, పే, 10-14, 

(బ్రహ్మచర్యము యొక్క పపూర్షావలంబన మనగా 
(బహ్మమును "కెలియుటయే, అనే జాన నను శాస్త్ర 


ల222 నామతము 


[గంథపరిశీలనం వల్ల పొందలేదు. అది స్యానుభవ ఫలితం 

గానే నాలో |కొముకమంగా చెంపాందింది. అటు పిమ్మట 

కొంత కాలానికి ఆ విషయమై శాస్త్ర [గంధావలోకనం 

చేశాను. ఆత్మకథ, 1948, సే. £57. 
- wa "జీ అ 

కా మేచ్చను పూర్తిగా విసర్ణి స్పా తప్ప ఈశ్వర సాతూ 

త్కాారం సాధ్యంకాదు. యంగిండియా, 246.26, పే, 280, 


పురుషునికిగాని, తీగాని కా మేచ్చను ని గహీంచు 

టయే ఉత్కృష్టసాధన. కామేచ్చను జయిస్తేనేగాని మాన 
వుడు ఆత్మపరిపాలనా సమర్ధుడు. కాలేడు. ఆత్మపరిపాలనా 
శ్ర క్రినంకేతప్ప స్వరాజ్యం కాని, రామరాజ్యం కానివ్రండదు. 
తన్ను దాను పాలించుకో లేనివాడు అందరినీ పాలించడమనేది 
రంగుపూసిన బామ మామిడిపండులా వంచనా సదృశమూ, 
అసంతృ_ప్రికరమూ అవుతుంది. వైన చూచుటకు ముచ్చ 
టగా వుండి, లోన గుల్లగా కాళీ గావుంటుంది. కామేచ్చవె 
నిగహశ కి లేని చేశశేవకు డెవరుగాని హరిజనసేవ, సంచి 
క్యత, ఖాదీ నోరతణ, ట్రతాుగరుద్దరతా కార్యాలకు నిజ 
మైన సేవ వమ్మాతమూ చేయలేడు. అట్టి గొప్ప ఉద్యమ 
కార్యాలకు ఒక. వమూనసికళితణ చాలదు; ఆధ్యాతి ఎక 
సాధన, అత్నశ కికూడా అవసర మన్రతాొయి. ఆత్మకి 
వై వకృపవల్ల నే కలుగుతుంది. కామేచ్చకు బానిస అయిన 
వారికొరకు టై వకృప దిగిరాదు. 

- వారిజన్‌ , 21.11.86, పే, 821. 


నా మతాచరణముకు సాధనములు 225 


(బహ్బచ ర్యానికి నాయొక్క. నిర్వచనాన్ని డికి 
తెచ్చుకోండి. ఒక్క ఇం దియమునో మరికొన్నిటినో అణచి 
వెట్టడమనసికాక, అన్నిటిపై నను సంపూర్ణ | పభుత్వం కలిగి 
వుండడమే అని డాని అర్థం, ఈ రెండును మూలంలోనే 
భిన్న మైన స్థితులు. నా యొక్క ఇం్గదియము లన్నిటిని 
ఇవాళ అణచి పెట్టటలగ వచ్చును ; కాని వాటిని జయించడ 
మనేది యుగాలు పట్టవచ్చును. జయించుట అనగా వాటిని 
చానిసలవతె నా చెప్పుచేతలలో వుంచుకుని, నా పనులకు 

పయోగించుట అని అర్థం. నా చెవులలోని పొరను సులభ 
మైన బాధలేని శస్హ్ర్యపయోగంవల్ల పొడుచుకుని, తద్యారా 
(శవణేందియాన్ని అణచి'వేసికొనవచ్చును. కాని ఇది న్మిప్పు 
యోజనమైనపని. అనవసర | పసంగములన్నను, అసభ్య 
సంభాషణము లన్నను, దైవదూషణ మన్నను అస సహ్యభావ 
ముతో మూతవడి, అమ_ర్హ్యసంగీ తాలాపన మాలకించుటకు 
తెరచి పెట్టుకొని వుండునట్టు మన (శవణేర్యదియమును సుళి 
శీత మొనర్పుకోవాలి. అప్పుడది వేలకొలది మైళ్ళదూర 
మున వెలివడు శరణార్థుల సుదూరా|కేందనమునై నను విన 
గలదు. భక్తరామదాసు ఆ విధంగా విన్నట్లు చెప్పుకుంటారు. 
ఇక జననేందియముల వినియోగ మెట్లు ? మనకు చెందిన 
పరమసృష్టికారకమైన శక్తిని మన చేహాలకు | పతికృతులను 
సృష్టించుటనుంచి మళ్లించి, దానిని సకలజీవలోక | శేయస్క- 
రములై న నిర్మాణాత్మక కార్యసృష్టికి వినియు_క్షం చేయాలి, 
మీచాకు బాపూ (వాసిన లేఖలు, 1949, పే. £57.58. 


వవి4 నా మతము 
(బహ్మచర్యమునకు సాధనములు 

ఒక మిత్రు డిలా వ్రాస్తునాషాడు : 

నను దుర్భరవ్యధలో వున్నాను. ఆఫీసులో నున్నా, 
రోడ్డుమాదవునావ; రా|తయినా, పగలైనా, చదువుకుంటు 
న్నప్పుడూ, పనిచేస్తున్నప్పుశూ, చివరికి |పార్థన చేసుకుంటు 
న్నప్పుడుకూడా, విషయలాలసాపూరితమైన భావాలు నన్ను 
ఆవహించి బాధిస్తున్నాయి. Me తిరగే మనస్సును 
నిగహించడం ఎలాగ ? (పతి శై వ్ర్‌యడల వమాతృభావం 
ఎలా అభ్యసించడం ? పష వక. _పేమను చూపులలో 
(ప్రసరించడం ఎలాగ? చెడు (తలపులను నిర్ఫూలించడ 
"మెలాగ ? మారు (బహ్మ్‌ుచర్యం౦ వై (వాసిన ప(తికావ్యాసం 
నా ముందే వుంది (చాలా - యేండ్ల క్రితం (వాసినది.) 
కాసి అది నాకు సహాయపడ్డం "లెదు. 

-ఈ కర చాలా పృాదయవిదారకంగా వుంది, 
అలాటి వేదన పడేవారు చాలామంది వుంటారు. మనస్సు 
వెడుతలంపులతో నిరంతర సమరం సాగిస్తున్న ౦త కాలం 
నిరాశపడనవసరం లేదు. కన్ను నేరం చేస్తే దానితోమాడ 
కూడదు. చెవి అపరాధం చేస్తే దానితో ఏనకుండా ఊరు 
కోవాలి, ఎప్పుడూ కిందిమాపులతో నడవడం ఉత్తమం. 
అప్పుడవి అపమాన్లాన్ని పోడానికి అవకాశం వుండదు. 
అసభ్యసంభావణలూ, అసవహ్యామైనపాటలూ నడిచే చోట్లకు 
పోవడం మానాలి. రుచులపై పూర్తిగా నిగహం అలవరచు 


[29] నా మశానుచరణముకు మూలములు 925 


కోవాలి. రసనేందియాన్ని పూర్తిగా వశంవదం చేసికొన 
జాలనివాడు ఇ్రం|దియలాలసను జయించ లేడు. రసనేం|దియ 
నిగహం కష్టతరమని నాకు తెలుసును. కాని రసనా నిగ 
హోన్ని సాధిస్తే మిగిలిన ఇంద్రియాలు వాటంతట అవే 
వశంలోకి వసాయి. రసనా న్మిగహోనికి అనుసరించవలసిన 
విధులలో ఒకటి మసాలా (ద్రవ్యములను పూర్తిగా పరిహరిం 
వడం, అది నాధ్యం కానప్పుడు, ఎంత తక్కువవాడితే అంత 
నయం. అంతకంశొు కష్టసాధ్యమైన స్తూ తమేమిట౦ టే, 
మనం తినే తిండి రసనేం దియసుఖానికి కాక్క కేవల శరీర 
పోవణానికే అని భావించడం. మనం గాలిని సుఖానికి 
పీల్చం, ఊపిరి ఆడే నిమిత్తం పీలుసాం. దాహం తీరడానిశే 
నీళ్ళు (తాగుతాం. అశ్లే శేవలం ఆకలి తీరడానికే ఆహారం 
తీసుకోవాలి; కాని చిన్నప్పటినుంచీ మనకు అందుకు విరుద్ధ 
మైన అలవాటు ఏర్పడింది. మన తలిదండులు మన పోషణ 
దృష్టినుంచికాక, తమ (_పేమాతిశయసంతృప్రి కోసం మనకు 
ఏివిధములై న అభిరుచులు అలవాటు చేశారు. వారిగారాబం 
మనలను పాడుచేసింది. అందుమాలమున, మన పెంపకము 
వల్ల కలిగిన దువృలితాలనో మనం ఎదుర్భానవలసిన్రంటుంది. 


అది అటుండగా, ఇందియసుఖాపేతును వశం చేసు 
కోడానికి ఇంకొక సూత్ముమార్షం వుంది. అది దిన్యమైన 
రామనామధ్యానం. అటువంటి వేరొక మం కాన్నిధ్యానం 
చేసినా చేయవచ్చును. 


22 నా మతమూ 


ఎవరి మనసుకి నచ్చిన మం తాన్నివానే నిర్ణయించూ 
కోవాలి. చిన్ననాటినుంచీ నాకది అభ్యాసం కావడంవల్లూ, 
దానివల్ల నేను బలపోవణలు వాందిశ్ర్చన్నందునా, నేను 
రామనామం సూచించాను. ఏ మం తాన్ని నిర్ణయించు 
కునాషా, దానిని సరించేటప్పుడు అందులో మన మనస్సు 
పూర్తిగా విలీనం కావాలి. ఇతర ఆలోచనలు మన వకా 
[గతను భంగంచేస్తూవున్నా, ఆవిధంగా నామస్మరణ అభ్య 
సిన్న, చివరకు తప్పక విజయం చేకూరుతుందని చేను నిస్పం 
చేహంగా చెప్పగలను. ఆ మంతమే మన |బతుకునకుదీ ప్పి 
ఒసగుతుంది ; బాధలన్నిటినీ తొలగిస్తుంది. అట్టిపవి తమైన 
మం| కాలను లౌకిక లాభాలకు ఎన్నడూ వినియుక్కం చేయ 
కూడదు. కేవలం నీతిమాన్దావలంబనకో మాత్రమే వాటిని 
(పయుక్తృంచేస్తేే అద్భుతమైన ఫలసిద్ది చేకూరుతుంది. ఆ 
మం| కాన్ని చిలుకపలుకువలె రిత్తగా ఉచ్చరిస్తే వసో 
లాభంలేదు. మన అత్భను పూర్తిగా అందులో నిమగ్నం 
వేయాలి. చిలుక దానిని ఉత్త యంతంలా పలుకుతుంది. 
మనం చెడు తలపులను దరి జేరనీయకు ౦డుటకునూ, అట్టి ఫల 
సిద్ధి ఆ మర్మతళ క్రివల్ల చేకూర్ణగలడనే పూర్ణవిశ్వాసం 
తోనూ, నామస్మరణం చేయాలి, 
యంగిండియా, 5.6.24, పే 188.87. 
బహ శ్రచర్య దీతొపాలనకు (ప్రధమనియమం రసశేం 
(చదియన్నిగహం. రుచిసుఖాపేతును పూర్తిగా నియనుబద్ధం 
చేయడమనేది ఈ దీకొచరణంలో నాకు చాలా సహాయ 


నామతాచరణముకు సాధనములు లలి 


పడింది. అందువల్ల నేనిప్పుడు నా ఆహారవిధాన [వయోగా 
లను, ఒక్క ఉ*ాకాహారదృష్ట్యామా తమే కాకుండా, [బహ శె 
చర్య దృక్పధంనుంచి కూడా సాగించగలుగుతున్నాను. ఈ 
(పయోగాల ఫలితంగా [బహ ైశారిళగువాని భోజనం మిత 
మైనదిగాను, సామాన్య మైనదిగాను, వాసన దవ్యరహితం 
గాను, సాధ్యమైనంతవరకు అపచనంగాను వృుండవలెనని 
గమనించాను. 

అప్పుడే కోసినపండ్లు, కాయపప్పులూ (బహ్ముచారికి 
ఉత్తమాహారములని నేను (పయోగసాధనలో గడిపిన నా 
ఆనేండ్ల అనుభవంవల్ల తెలుసుకున్నాను. నేను ఈ విధమైన 
ఆహారంమిోద గడిపిన కాలంలో విషయవాంళావిము క్షి 
అనుభూతమైనంతగా ఆ ఆహారవిధానం మారిన తర్వాత అను 
భూతంకాలేదు. నేను దవ్నీణ్యాఫికాలో పండ్లు, పప్పులు 
మ్యూతమే ఆహారంగా గడిపిన కాలంలో, (బహ చర్యుపాల 
నకు [బహ శ్ర పయత్నం “మి అవసరంలేకుండానే కొన 
సాగించగలిగాను. అంతేకాక, నేను పాలు తీసికొనడం 
(పారంభించినది మొదలు అది మరింత కష్టసాధ్యర్య అన్రతూ 
వచి ఏంది, 

(బహ్మచర్యానికి చాహ్యసాధనంగా యోగ్యాహార, 
మితొాహారనియవాూాలు ఎంత అవసరమో, నిరాహారనియమం 
కూడా అంత అవసరం. ఇం దియలాలస చాలా బలవత్తర 
మైనది. అన్ని దిక్కు-లనుంచీ, నై నుంచీ [కిందనుంచీ, నొక్కి 
పెట్టినగాని అవి చెప్పుచేతలకు లొంగను. నిరాహారంవల్ల 


228 . నా మతము 


ఇం దియాలు దుర్భలమన్రతాయన్నమాట అందరికీ “కెలిసిన 
విషయమే. అందువల్ల, ఇం దియని, (గహోర్థం ఆచరించబడిన 
నిరాహారనియమం చాలా ఉపకరిస్తుందని నిస్సంచేహంగా 
ప్పగలను. కొందరి విషయంలో ఉపవాసం . నిరుపయోగ 
మన్రతుంది. ఉత. తృచభావ్యామైన నిరాహారాభ్యాసంతో ని౫ 
వాం సిద్ధించగలదనే అభిప్రాయంతో వారు శరీరాన్ని మా ER 
మాడ్చి. మనస్సుకి మ డ్రసోజేతమైన విందుభోజనం పెడ 
తారు. వారి మనస్సు ఎంతసేపూ, ఉపవాసం పూర్తికాగానే 
ఏమి తిందుమ్యా అనే విషయాలను గురించే ఆలోచిస్తూ 
వుంటుంది. అట్టి ఉపవాసం రసనేంద్రియమునుగాని, విషయ 
లాలసనుగాని నిరోధించుటకు సహకరించదు, పస్తుపడివున్న 
శరీరంతో మనస్సుకూడా కలిసివస్పే తప్ప, అనగా శరీరానికి 
నిరాకరింపబడిన వస్తువులయెడల మనస్సుకూడా అయిస్థ్రతను 
అలవరచుకుంకునే, నిరశనచర్య లాభకరమవుతుంది. ఇంది యః 
మ మనచే గు మూలక ౦దము. డై హికంగా అక 
సిస్తున్న మనిసి మానసిక 0గా లాలసా। పకోపితుడగుటకు ప్‌లుం 
డుటవలన, నిర శనాభ్యాసం పరిమిత ప్రయోజనాన్ని మూ, (తమే 
కలిగివుంటుంది. అయితే, బహచర్యమునకు విషయనాం౦ఇా 
నిరూ శనం అవశ్యకర్త వ్యమై కే పవిషయనాంభా నిరూ శ్రంన 
మునకు ఉపచాసం అవళ్యసాధనమని మ్యాాతమే చెప్ప 
వచ్చును, 
నైన వివరించినరీతి నిబంధనలాుక్క.. ఆవశ్యకతను 
చేను దినదినం అధికాధికంగా అనుభాతం చేసుకుంటు 


నా మళాచరణముకు సాధనములు 29 


న్నాను _(బహ్ముచర్యసాధ నకు వ విధంగా అవధిలేదో, అశ్రు 
విసర్ణనాసాధ్య మైన విషయాలకున్నూ అంతులేదు, అట్టి 
(బహ్మచర్యం పరిమిత (పయత్నసాధ్య మైనదికాదు. అనేకుల 
కది కేవలం ఒక ఆదర్శంగానే నిలిచిపోవలసివుంటుంది. 
[బహ శ్రచర్యం పరమాశయంగా కలవాడు నిత్యం తన లోజూ 
లను మననం చేసుకుని, తన హృదయంలో మూలమూలలా 
దాగివున్న లాలసలను చెదకిపట్టుకొని, వాటిని వదలించు 
కొనుటకు నిరంతరయత్న౦ సలుపుతొడు. భావసంచారం 
సంపూరి గా ఇచ్చాదీనం “కానంతవరకు, పూర్ణ బహ్మృచర్యం 
అలవడ లేదన్న మాకు. అ పయత్న పూర్వక మైన ఆలోచనా 
[పసారం మనస్స్పుయొక్క- గుణం. కావున ఆలోచనలను 
అణచి పెట్టడమంే మనస్సుని అణచి పెట్టడ్షమన్నమాట. 
గాలిని అణచి వెట్టుటక చు స్యభావచంచలమైన మనస్సును 
(తొక్కి పెట్టుట ఎక్కు-వ దుషరమైన పని. అయినప్పటికి, 
మనలో అంతర్యామిగావున్ను పరమేశ కుని పభావమే 
మనోని! గహోన్ని సుసాధ్యం చేయగలదు. అది కష్టసాధ్యం 
కానడంబట్టి శివలం అసాధ్యమని ఎవరూ భావించ నవసరం 
"లేదు. అది మహోన్నత లత్ముం. అట్టి లత్యసిద్ధిక్‌ మహో 
న్నత | ప్రయత్నం అవసరం కావడంలో ఆశ రో మేమో లేదు. 

నేను దత్నీణ్శాఫికానుంచి భారత బేశానికి వచ్చిన 
పిదసనే, అట్టి _(బహ్ముచర్యం కేవల మానవ ప్రయత్నంవల్ల 
సాధ్యంకాజాలదని "తెలుసుకున్నాను. అంతవరకూ, సకలో 


280 నా మతము 


[చేకాలనూ నిరూ శ్రలన మొనరించుటకు ఒక్కో ఫలాహాోగ 
సేవనం చాలునని అపోహపడుతూ వచ్చాను. అందువల్ల, 
నేనిక వేయవలసిన బేమిీ తేదుకడా అని సంతోవపడుతూ 
వచ్చాను. 
వచ్చే అధ్యాయం నా యొక్క క్షీ ప్ట్రసాధనావివయిక 
మెనదిగా వుంటుంది కనక, ఇక్కడ ఇంతకంచు వివరించ 
వలసిన పనిలేదు. (బ్రహ్మజ్ఞానం నిమిత్తం (బ్రహ్మచర్యం 
అవలంబించేవారు, తమ [పయత్నంలో తమకునున్న ఆత్మ 
విశ్వాసంతో సమానంగా ఈశ్వరవిశ్వాసం కూడా కలిగివున్న 
పతుంలో, నిరాశపొందవలసిన కారణంలేదని మాతం ఈ 
లోగా స్పష్టపరచగలను. పరమేశ్వరుని నామ పభావనుూ, 
పరమేశ్వరుని కృపాకటాతుమూ మాతమే మోత్షసాధకునికి 
చిట్టచివరి ఆధారం, ఆత్మకధ, 1948, చ, 256.60. 

ఉ దేశాలను అణచుకొన గోశేవారికి మాంసాహారం 
అయోగ్యమనే విషయం అనుభవజ్ఞానంవల్ల రుజువై న చే. 
శీలనిర్భాణం విషయం౦లోగాని, 'దైహీక నిగహం సందర్భం 
లోగాని, ఆహారనియమాలకు అతిశయ పాధాన్యం ఇవ్యడం 
పొరపా టన్రతుంది, ' యోగ్యాహారం ముఖ్యమే ; అృశద్ధ 
వహించనలసినది కాదు, అయితే, ఆహారవిషయంలో నిర్ని 
యమంగా న్రండి ఇష్ట్రతృష్పిని విచ్చలవిడి చేయడం ఎంత 
తప్పో ఆహోరంలోచే మతమంకా ఇమిడివున్నట్లు భారత 
. దేశంలో సామాన్య (పచారంలోన్రున్న అభి పాయంకూడా 
అంలే తప్పు. యంగిండియా, 7.10.26, సే. 847. 


నా మశతాచరణముకు సాధనములు 251 


(బ్రహ్మచర్యసాధ నకు సోపానములు 

దాని అవశ్యకతను గుర్తించడమే అందుకు మొదటి 
మెట్టు. తర్వాతది (కవూగతమైన ఇందియ నిగ్రహం, 
బ్రహ్మచారికి రసనేం్యద్రియ నిగహం తప్పనిసరిగా అవసరం. 
సుఖానికి కాక, (పాణపోమణకు కావలసినమా[ తమే భుజిం 
బాలీ, నిర్శలమైన దృణా లనే చూడాలి; కలుపదృళ్యాలు 
ఎదురైతే కండ్లుమూసుకోవాలి. అందుకనే చానితైపూ దీని 
వైపూ చంచల ఏత్‌ణాలు పరపుతూ నడవడంకంకొ, భూమి 
వైపు చూస్తూ అధోఏతణాలతో నడవడం మర్యాద (పవ 
ర్కనగా పరిగణింపబడుతుంది. ఆ విధంగాశే (బ్రహ్మచారి 
అక్లీలమూూ, అపరిశుద్ధమూ అయిన చేదీ వినడు; |పకోస 
సేతువులైన గాటు వస్తువులను చాసనచూడడు. కృ్ఫ|తొమా 
మైన అత్తరు |డావకాదుల సువాసనలక ౦శు పరిళుభమైన 
మృత్తి కాగంధం ' ఎంత్‌ మధురతరమైనది. (బహ చర్య 
సాధకుడు మెలకువ గడియలలో కర చరణాలకు కూడా పని 
కల్పించాలి. అప్పుడప్పుడు నిరాహారాభ్యాసం కూడా అనుస 
రింఛాలి. 

మూడవ మెట్టు పరిశుద్దమైన సాంగ త్యం-- శుబ్బమునస్తు 
లైన మి తులతోనూ, శుద్గభోవప్రతిపాదకములై. న (మంఛాల 
తోనూ గడపాలి. 

ఆఖరుదీ, అనల్పమైనద్‌, కాన ఆతడు పొతిదినం: 
పూర్ణ హృదయంతో రానునామాన్ని జపించి, దై_వకృ్ళపాొ 


వృష్టి కొరకు వేడుకోళ్లు సమర్పించాలి. 


ON 


వీలవి నామతము 


వీటిలో వవిగాని సర్వసామాన్యువై న శ్రీ పురుమల 
కెవరికీ కష్టసాధ్యమైనవి కావు. అవి అతి సులభమైనవి. 
అయితే వాటి సౌలభ్యమే మనకు |సం| భమ హేతువవుతుంది. 
పట్టుదలవున్న-వోట దారి సులభగోచరమే అవుతుంది. సాధా 
రణంగా మనుష్యులకు పట్టుదలలోపించడంవల్ల నే నారు నిహ్ఫ 
లంగా [పాకులాడుతారు, బెక్కు-వ స్థాయిలోనో తక్కువ 
స్థాయిలోనో (ప్రపంచమంతా _బహ్ముచర్యంపై న లేకని గహ 
సూతపాలనంమవై ననే ఆభధారపడివున్న సంగతినిబక్తై, దాని 
అవళ్యకతనూ సాధ్యతనూ [గహించవచ్చును, 

యంగిండియా, 29.4.26, వే 157-55, 
పతంజలి అయిదు విధ్యుక్క ధర్మాలను నిర్వచించి 
వున్నాడు. ఈ యుగానికి అనుకూలంగా వుండగలందులకు 
గాను, ఆ అయిదు విధులును పదకొండు విధులుగా పెంచ 
బడ్డాయి, అవి వవమునగా అహింస, సత్యము, అచ "ర్యము, 
(బహ శ్రచర్యము, స్వార్థ రాహిత్యము, భు క్రి (శమ, రసనా 
నిగహం౦, భయరాహిత్యం, సర్వ్యమతసామరస్యం, స్వదేశ 
వస్తుస్వి కారం, అస్పృశ్య తానివారణం. 

ఈ విధులన్నీ కూడా సమాన న. కలిగిన వే 
అని జ్ఞ ప్పీవుంచుకొనడం మంచిది, ఒకటి భంగము కే తా అన్నీ 
భ్‌ ంగమైనళ్తే. కావున ఈ విధులన్నీకలిసి ఒకే శితణగా 
భావించడం ఆవశ్యకం, దీనినిబట్టి (బ్రహ్మచర్యం యొక్క 
సంపూర్ణ మైన అర్థమూ, ప. అవగాహన చేసికొన 
వచ్చును. వౌరిజన్‌, 8-6-47, పే, 180- 


[30] నా మశాచరణముకు సాధనములు పిలక 


జనన నిరోధము ' 


జనన సనిరోధంయొక్క_ అవసరాన్ని గురించి కండు 
రకాల ఆభ్మిపాయానికి వమిో అవకాశ ౦బేదు. కాని అందుకు 
యుగయుగాలనుంచీ |ప్రచారంలోన్రన్న వీశైకవిధానం ఆత్మ 
న్మిగహము లేక (బవ్యాచర్యము వమూ్యతమే. దానిని ఆచర 
అలో పెట్టినచారికి అది అపారలాభం కలిగించే సర్వశ క్తివంత 
మున దివ్యాపధం. వై వై ద్యశాస్రుజ్ఞులు: జనన నిరోభాసీకి 
కృ(తిమసాధనాలను తయారుచేయుటకు బదులుగా, ఆత a 
స్మిగహవిధానాన్ని కని పెట్టినచో మానవజాతియొక్క- కృతజ్ఞ 2 
తకు పాతులౌా తారు, డై హికసంయోగము సంతానాన్ని 
పొందుట శేకాని, సుఖత్భ పికి ఉన్రేశింపబడినదికాదు. సం 
తానాభిలావ లేని సంయోగము అపరాగమనిపించుకు ౦టుంది. 


కృ క్రిమపద్ధతులు నేర్పడం అవినీతికి బహూకృ్ళతి సమ 
ర్పించినట్లుగా వుంటుంది. అవి (స్ర్రీపురుషులను విచ్చలవిడి 
చేసాయి. ఆ పద్ధతులకు ఇప్పుడొసగబడుతూన్రన్న _ గౌరవ 
స్థానం ప్రజాభి ప్రోయబలంవల్ల వ్యక్కులపై వర్పడినున్న నిరో 
a అతి త్వరితంగా . సడలింపజేయుటకు - సాధనభూత 
మవుతుంది. కృ త్రిమపద్ధతుల . అనుసరణ నిర్వీర్యతనూ, నర 
ముల జార్చల్యమునూ క్రేలిగిస్తు ం౦దని నిస్పం చేహంగా "చెప్పు 
వచ్చును. ఆ విఢంగ్యా రోగ్గంకంటె డాని నివారణోపాయం 
ఎక్కువ అపాయకరంచా ప్తిణపాస్తుంది. తము చేతలయొక్కొ- 
శులిజాలనుంచి. తప్పించుకొనుటకు. (పయత్నించుట అపరా 


224 నా మతము 


ధమూ, అవిసీతీకాడా అవుతుంది. ఎక్కువ తినేదానికి కడుపు 
నొప్పి, ఉపనాసము అనుభవించడమే వాలా మంచిది. రుచి 
సౌఖ్యాన్ని అనుభవించి, డాని ఫలితాలను తప్పించుకొను 
టకు మందులు నూకులు తినడం అతడికి లాభకరం కాదు. 
విషయసుఖాన్ని అనుభవించి, తత ఎలితాలను నిరాకరించడం 
మరీతప్పు. [పకృతి తిరుగులేనిది. తన నియమాలను 
ఆ విధంగా తప్పిన వారివై పూర్తిగా పగతీర్పుకుంటుంది. 
నై తికని గహోలవల్ల నే నై తికఫలితాలు కలుగుతాయి, మిగి 
లిన నిరోధ పద్ధతులన్నీ అవి ఉ్హేశింప బడిన [ప్రయోజనాలను 
అవే నిమ్ఫలం చేస్తాయి, క్క తిమప సాల అవలంబనకు 
మూూలసమర్గనం ఇం దియ సుఖానుభవాన్నా జీసితావసరంగా 
భావించే వాదన. అంతకంకు తప్పువాదన ఇంకొళకటుండదు, 
జననాలను నిబంధించడానికి ఉత్సాహపడేనారు ఆ పనికి 
పూర్వీకులు వర ఎరచివున్న స్యాయసమ శ్రతీమెన వీధానాలను 
పరిశీలించి, వాటిని తిరిగి (ప్రచారంలోకి "లేవడానికి [పయ 
త్నించవలసినదని నా విజ్ఞపి. చారు ఈ విషయంలో చేయ 
దగిన |ప్రారంభకృషపి. కావలసినంత చారిచేతులలోచేవుంది. 
జనసంఖ్య వెరుగుదలకు అల్పవయోవివాహోలు ఒక | ప్రధాన 
కారణరా నికి రి రోధస సంతానాభివృద్ధి అనే దోషానికి నేటి 
కాలపు జీవితవిధానంకూడా అ కారణం. -ఈ కార 
గణాలను పరిశీలనచేసి, తగిన ' చర్యలు రీసుకుంకు, సంధుం 
నె తికంగా. ఉన్నతస్థితి వస్తుంది. ఉళ్స్ళాహోనొస్తదులు తొం 
దరపాటుతో ఈ. విమళయాలను అ శ్రద్ధచేసి, కృ త్రిమపద్ధతులను 


నా మతాచరణముకు సాధనములు 205 


సామాన్య పచారంలోకి తెచ్చిన యొడల, నై తికజఉతనం 
తప్పదు, అనేక ఇతరకారణాలవల్ల ఈవరకప్పుడే దుర్చులమై 
పోయిన సంఘజీవితం .ఈ కృ[తిమ విధానంవల్ల మరింత 
డార్బ్పల్య పూరితం అయిపోగలదు. అందువల్ల, ఈ కృతిమ 
పద్ధతులను అనాలోచితంగా (పోద్బులపరుస్తు న్న వారు ఈ విష 
యమై పునర్విమర్శ చేసుకుని, తమ విపళ్ట రమైన ఉద్యమాన్ని 
నిలుపుచేసి, అపివాహితులనూ వివాహితులనూ కూడా (బహ 
చర్యావలంబనమునకు | పోత్సహించడం (కేయస్క-రంగా 
వుంటుంది. అది ఒక్కొ-కు జనన నిరోధసాధనకు _కేష్టత 
మమూ, సీతివంతమూ అయిన విధానం, 

యంగిండియా, 12.8 ఓక్‌, పే. 88.89. 


(ఈ) నిరాస్రిపరత్వము లేక పేదరికము 

ఆస్తి అనే మాటలో భవివ్యత్తులో రాగల అవసరా 
లకు నిలవచేసుకోవడమనే అభిస్తాయం గర్భితమైవుంది. సత్య 
సాధకుడ్యూ  _పేవుసూ తానుసారీ అయినవాడు శేపటి 
నిమిత్తం వమో మిగుల్చుకొనరాదు. చేను జెన్నడూ మరు 
దివసానికి నిలవజేయడు, ఆ తణానికి కేవలం కావలసిన 
డానికి మించీ సృష్టి చేయడు. అందువల్ల మనం 'దేవ్రనిదయ 
మోద నమ్మకం పెట్టుకున్న వారమై కే, ఆతడు మనకు వదినా 
నికి సరిపోయే దై నికభుక్తి (అనగా అప్పటికి అవసరమైన 
సర్వమూ) ఆ దినానికి తానే దయచేయనగలడని విశ్వసించాలి. 
అట్టి విశ్యాసంపిాద ఆధారపడి (బతికిన భక్తులూ సాధ 


286 నా మతము 


కులూూ ఆ విశ్వాసానికి రుజువును స్వానుభవపూర్వకంగా 
పొందిన్రున్నారు. పరమేశ్వరుని దివ్యశాసనం [పకారంమాన 
వునికి దినదినమూ వకదినభు కిని పొందుటకు మామే 
వాక్కు. నున్నది కాని అంతకు మించిలేదన్న సంగతి తలి 
యకపోవుట వల్లను, ఆ విధిని అనుసరించకపోవుట వల్లమా 
సంఘంలోని అనమానతలూ, వాటి ఫలితములై న విధి దుర 
వస్థలూ తటస్థించి వున్నవి. . ఒకవంక ధనికులవద్దచేరిన అద 
నపు (దవ్యసముదాయం చారి అవసరాలకు మించిన్రండుటా 
వల్ల అశద్ధపాలైై దుర్యయమాతుండగా, రెండవ వంక 
లతలాది మానవులు తిండిలేమికి 'బలిఅయి |పాణాలు కోలో 
తున్నారు. పతి ఒక్కరూ కేవలం తమ అవసరమైనంత 
_మ్మాతమే కలిగి వుండుటకు సంతృప్తులైవుంశే, ఎవ్వరూ 
"లేమి పాలుకారు ; అందరూ సంత్భ పితో బతుకుతారు. 
బ్రపుడున్న పరిష్షితిలో ఉదలతో సమంగా ధనికులూ అసం 
తృ వితో తపిస్తున్నారు. “పేదవాడు లకోౌధికారి “కొనాలని 
కోరితే లవాధికారి కోటీశంరుడు కావాలనే కోరికతో బాధ 
పడుతున్నాడు. లోకముంతటా సంతృప్మి భావాన్ని పరి 
వ్యాప్తం చేయాలంటే : ధనికులు ముందుగా నిరా _స్తిపరత్వ 
సిద్ధాంతాన్ని అమలులో పెట్టాలి. తమ సంత ఆస్తులను 
సామాన్య పరిమితిలో వుంచుకోడంవరకూ వారు దిగితే 
తిండిలేని "వారికి సులభంగా తిండి కలుగుతుంది. అప్పుడు 
ధదికులతోపాటు "పేదలుకూడా సంతృ హీ భానాస్నా అలవర 
చకుంటారు. నిరా _స్టీపరత్యమనే ఆదర్శాన్ని గంపూర్ణ లిగా 


నా మశానుచరణముకు మూలములు 997 


ఆచరించదలిసే పక్షులవలెనే మనిపికూడా తలదాచుకొన 
డానికి ఇళ్లు అవసరంలేకుండా, వస్త్రాచ్భాదనాలతో పని 
"లేకుండా, శేపటిదినం తిండికి ఇవాళ కూడ బెట్టుకొనకు౦ండా 
జీవించడానికి సంసిద్ధుడు కావాలి. అప్పుడు దైనిక్‌ భుక్తి 
మతమే అతడికి అవసరముంటుంది. దానియొక్క- లబ్దికి 
కూడా తన-పెకాక పరమేశ్వగునిమై ననే ఆధారపడాలి. ఆ పర 
మాశయం ఎక్కడో వమహానుభావునికో ఒకనికి సాధ్యం 
కావచ్చును కాని, అందరికీ కాదు. మనవంటి సామాన్య 
సాధకులు ఇంత అసాధ్యంగా కనిపించే ఈ ఆదర్శాన్ని వ 
విధంగా ఆచరించగలరా అని భయపడనవసరంలేదు, దానిని 
పరమాళశయంగా దృష్టిలో వుంచుకొని, ఆ ఆదర్శకాంతిలో 
మనకు చెందిన ఆస్తులను విమర్శపూర్వకంగా పరిశీలించుకొని 
వాటినితగ్గించుకొనుటకు _పయత్నిస్తై చాలు. నాగరకత 
అంపే అవసరాలను గుణించి చెంచుకోడం కాదు. దాని 
నూలర్ధాన్ని బట్టి చూసే, అవసరాలను బుదిపూర పకొంగానూ 
ఇష్ట్రపూర్వకంగానూ తగ్గించుకొనడమే డాని, అంతరక్షతభావం. 
ఈ విధానమే సుఖసంతృప్తులను పెంపొందించ గలుగుతుంది; 
సేవాసామర్థ్ధ్యాని్ని అధికం చేస్తుంది. 


ఈ విధంగా సంపూర్ణ పరిత్యాగం అనే అదర్శ్భాన్ని 
చేరుకుంటాం. శరీరం నిలిచిన్రన్నంతకాలం, సేవాచరణమే 
డాని పరమూరమని తెలుసుకుంటాం. అప్పుడు భు కి కిబదులం 
సేవాచరణమునే ఊతగ్యరగా చేసుకుని జీవిస్తాము. తీంటున్నా 


286 నా మతము 


(తాగుతున్నా, ని దిస్తునాష్న మేలొ్క-నివున్నా, అన్ని టికీ 
శేవాచరణమే లవ్యభూతమనుతుంది. అట్టి మనో వైఖరి 
మనకు నిజమైన సౌఖ్యాన్ని తీసుకువస్తుంది. చిట్టచివరకు 
పరమానందసంధాయక మైన ఈశ్వర సామాత్కారం కలిగి 
స్తుంది. ఈ ధృక్పధంనుంచి మనమందరమూ అతుపరిశీలనం 
అలవరచుకుందుము గాక, 

ఈ నిరాస్తి పరత్యమనే సూత్రం చాహ్యవస్తువులశే 
"కాక అంతర్భావాలకి కూడా వర్తిస్తుందని జ్ఞప్కీవుంచు 
కోవాలి. మేధస్సును నిష ఎయోజనకరమైన ఏీషయజ్ఞానంతో 
నించుకున్న వాడు ఈ అమూూాల్యసూ తాన్ని ఉల్ప౦ఘీంచిన నా 
డవుతాడు. పరమేశ్వరుని దిశకు |త్రిప్పనిపీ, పరమేశ్వరునికి 
దూరంచేనేవి అయిన ఆలోచనలు మన సాధనా మానానికి 


ఆటంకముతాతాయని తెలుసుకోవాలి. 
“యెరచ్దామందడిర్‌ ' నుంచి, 1945, పే. 28.26, 


కొంతపాటి దై హికస్యాస్థ్యమూ, సౌకర్యమూ అవసర 
మేకాని ఆ స్థాయికి మించినవన్నీ సహాయకమగుటకు బదులు 
ఆటంకాలుగా పరిణమిస్తాయి. అందువల్ల పరిమితి లేకుండా 
అవసరాలను పెంచుకొని, వాటిని సంతృప్పిపరచే నిమిత్తం 
అవసపడడరి (భ్‌ మా! పమాదములతో కూడుకున్నదని తెలుసు 
కోవాలి. అవి కేవలం డై హికమూూ మానసీకమూ అయిన 
లాలసగా దిగజారిపోకుండా జా గత పడుటకుగాను మున 
బై హికావసరాలనూ కూడా వదో ఒక పరిమితిలేఖను దాట 


నా మతాచరణముకు సొధనములు 2899 


కుండా గట్టిగా అదుపులో చెట్టుకోవడం చాలా ఆవసరం. 
మానవసేవమిదనే సర్భశక్కులనూ శేం|డ్రీకరించి, ఆ ఆద 
ర్మానికి [ప్రతిబంధకం కాని రీతిగా (పతి వ్యకి తన దైహిక, 
క బ్రతిక పరిస్థితులను ఏర్పాటు చేసుకోవాలి. 
వారిజన్‌, 29-886, చే. 2౨6. 
చేను నిరాసిపరుణ్ణి. అయినప్పటికీ చేను బహుశా 
లోకంలోకల్లా ఐశర్యవంతుడినై_ నట్లుగా భావించుకుంటాను. 
నా స్యవిషయంలోగాని, నొ (పజాహిత కార్యనిర్వహణంలో 
గాని నేనెన్నుడూ లేమిని అనుభవించకపోవడ మే దానికి రుజువు. 
నా (పజాహిత కార్యాలనిమిత్తం నావద్ద చివరివై సొ కూడా 
అయిపోయిన పరిస్లితులు చాలా ఎదుర్కొని వున్నాను. ఆయా 
సమయాలలో వ మ్మాతమూ అనుకోని దిశలనుంచి నాకు 
ధనసహాయం చేకూకుతూ వచ్చింది. ఈ విధంగా దైవిక 
సహాయం లభించడం గమనించినప్పుడు నాలో వినవా 
భావమున్నూ్నూ ,. పరమేశ్వరుని యెడలను పరమేశంరుని దయా 
సంభాొవము యెడలను విశ్యాసమున్నూ పాంగిపారలింది. 
నా జీవితంలో వనాడుగాని సంపూర్ణ మైన నిస్సహాయస్థితి 
ఏర్పడినప్పటికీ, ఈ విశ్వాసం "చెక్కుచెదరకుండా నిలునగల 
దని చెప్పగలను. అందువల్ల, నేను నా అస్పినంతనూ విస 
ర్లించినందుకు లోకంనవ్వితే, అది నాశేమా లోపంగా 
భావించను. నాకు మ్మాతం ఈ నిరాస్తిపరత్యం తప్పక లాభ 
కరమైనశ్తు భావిస్తాను. చేను అనుభవించే: సంతృప్పి ఇతరు 
లెవరిశైనా సాధ్య మే మో చూచుకోమంటాను. అదే 


240 నా మతము 


నాకున్న అమూల్యసంపద. అందుకని బహుశ్కా నేను (పబో 
ధించేది జేదరికమైనా, నా ధనికత కేమో లోపం శేదనిణెపితే 
అది పొరపాటు కాదేమో అనుకుంటాను. 

“దిన్‌ వజ్‌ కావు", కర్త : ఆర్‌. శె. (ప్రభు, 19654, పే. 120, 


రాతియుగంకంకు ఉక్కుయుగం ఎక్కువ ఉన్నతిని 
నూచిసుందన్న మాటు నా దృష్టినుంచి సంచేహాస్సదమెన 
ఆల్‌ ఠి | oii 
విషయం, అట్టి ఉన్నతితో నాకు పనిలేదు. మనయొక్క. 
మేధశ్ళక్రీ, తతిమా అన్ని శక్తలూకూడా వినియు క్షం 
కావలసినది కేవలం అతోగ్జన్నతిని | సాధించుట'ే అని 
(గహింవాలి, యంగిండియా 18=1021. పే, 825, 


(ఉ) అచొర్యం (అ సేయం) 
సత్యజ్ఞానమూ, _పేమభావమూ కలిగినున్నట్లు ఒక 
వంక (పకటిస్తూ, ఆ సమయాన్నే మరొకవంక చౌర్య బుద్ధితో 
వరి ౦ంచడమనేది తర వర్‌ పని. అయినా మనలో (పతి 
బక్కరవరా తెలిసిగాని, తెలియకగాని అంతో ఇంతో 
చౌర్యబుద్ధితో వర్తిస్తూనే వున్నాము, 


మనకు అవనర్తంశాన్తి వస్తువును ఇంకొకరి. వద్దనుంచి 
చారి అనుమతితో పుచ్చుకున్నా గాని, అది, చాక్యమే అవు 
“తుంది. మనకు అవసరంకాని ఒక్క-వస్తువునై నాసశే పొంద 
కోరడం తప్పు, సాధారణంగా ఇటువంటి చౌర్య బుద్ధికి భుక్తి 
లత్యుంగా వ్రంటుంటి. నేను నాకు అవసరంకాని పండ్లను 


[91] నా మశాచరణముకు సాధనములు లశ 1 


చవించినా, శీవలం అవసర మైన మితికి మించి వాటిని సేవిం 
చినా కూడా అది చార్య మే అవుతుంది. మనకు మనయొక్క 
నిజమైన అవసరాలను గురించిన పరిజ్ఞానం బిల్ల ప్పుడూ 
వుండదు. అందున మనలో చాలామంది అనవసరంగా 
వున అవసరాలను పెంచుకుంటూ వుంటాం. త ద్వారా 
మనకు తెలియకుండానే చౌర్యం ఆచరించినవాళ్ల ౦ అవుతూ 
వుంటాం. ఈ విషయమై తగినంథ యోచనచేసి చూసు 
కుంకు మన అవసరాలలో చాలా భాగం తగ్గించుకోగ లుగు 
తాము. అచౌార్యస్నూతం విషయమై సాధనచేసే వ్యక్తి తన 
అవసరాలను [కమ[కమంగా తగ్షించుకొనడానికి (పయత్ని 
సాడు. లోకాన్ని ఈ తణం వీడిస్తూవున్న సకల దారి డ్యా 
లకూ ఈ అచార్య స్మూతంయొక్క- ఉల్లంఘనలే మూల 
కారణం. క 

ఇంతకం"కు సూక్సుతరమైనదీ, మానవత్వానికి పతన 
హేతువైనదీ ఇంకొకరకం చౌర్యం వుంది. ఇతరులకు 
జాందిన ేనినిగాని తనకు కావలెనని కోరడంగాని, దాని 
యెడల లోభదృష్టి కలిగినుండడంగాని మూనసిక చౌర్యం 
అనిపించుకుంటుంది. 

అచార్యసిద్ధాం తాన్ని పాలించదలచుకున్న వవ్య క్తి 
గాని భవిమ్యత్తులో తాను చేయగల ఆర్జనవిపయమై వ్‌ 
మాతం పట్టించుకోడు. భవిష్యత్తు విషయికమైన ఈ పాపిప్టీ 
అందోళనయే అనేక చోర కార్యాలకు మూలకారణం. ఇవాళ 
ఒకే వస్తువు కావాలని కోరిక పుడుతుంది ; శేపు దాని సంపా 


242 నా మతము 


దనశై చర్యలు |ప్రారంభిస్తాము ; వీలైనంతవరకు న్యాయ 
మైన పద్ధతిని ప్రయత్నిస్తాము ; అవసరం కలిగితే కుటిల విధా 
నాలను అనుసరించుటకు వెనుదీయము. భౌతికవస్తువులవలెనే 
నునోభావాలనుకూడా చౌర్యం చేయడానికి వీలుంది. అహం 
_ ఛభావసంతృ్రి కొరకు నిజంగా తన బ్నురలో పుట్టని ఒక 
మంచి భావం తనే తోచినట్టు చెప్పుకునే వారుంటారు. 
అట్టి పని భావచౌర్యం అన్రతుంది. లోకచరి తలో అట్టి 
భావచార్యం పాలైన సండిత (పకాండులు చాలామంది 
కనిపిస్తారు. 
అందున అచార్యసూ తాన్ని ఆచరణలో పెట్టదలచు 
కున్న వాడు అడకువ, ఆలోచన, మెలకువ కలిగి అవసరా 
లనూ, అలవాట్లనూ వీలైనంతవరకు తగ్గించుకొనుటకు 
యత్ని౦వాలి. 
“యెరన్చా మందిర్‌ ' నుంచి, 1945, పే, 19-22, 
మనమందరమూ కూడా ఒక విధంగా చోరులమే అని 
నాసూచన, నాకు తక్షణావసరంకానిది వది నేను సంపా 
దించినా, కలిగివున్నా, అది నేను ఇంకొకరినుంచి దొంగిలించి 
నే, (ప్రకృతి మనయొక్క. డై నికావసరాలకు సరిపోయినంత 
నూ త్రమే దినదిననమూా సృష్టి చేస్తు ౦దనీ, అందులో (పతి 


ఒక్క-రూ శీవలం తనకు అవస సరమైనంతనూ తమే పాలాపంచు 
కున్న యెడల ఈ లోకంలో - అనేది వ్రండదనీ, 


ఈ లోకంలో ఎవరుగాని. తిండిలేని హీతువ్రున ([పాణాలు 
వదలవలసిన పనిళేడనీ చేను ఛ్రైర్యంగా చెప్పగలను. కాని 


నా మళాచరణముకు సాధనములు 248 


ఎంతకాలమైలే ఈ అసమానత న్రంటుందో అంతకాలమూ 
మనం చౌర్యంచేస్తున్నామనే అర్థం. నేను సమాజవాదిని 
కాను. అఆప్పిపరులను నిరాస్తిపరులొనరా లనే అభి పాయం 
నాకు లేదు. అయితే మనలో ఎవరై కే ఈ అంధశకారపరిస్థి 
తిలో వెలుగును మాడగోరుతారో వారు ఈ సూ తాన్ని 
వ్యక్తిగతంగా అనుసరించవలసి వుంటుందని మాతం నొక్కి. 
చెపుతాను. నేను ఎవరి ఆస్తులనుగాని ఊడలాగివేయవలెనని 
కోరను. అట్లు కోరితే అహింసా సూ. తాన్ని ఉల్లంఘించిన 
వాడినవుతాను. ఎవరైనా నా కంశు ఎక్కువ కలిమికలవా 
రుంశకే దానిని వుంచుకోమంటాను. కాని నా జీవితవిధా 
నానికి సంబంధించినంతవరకు, నేను నా అవసరానికి మించి 
నది వ మాతంగాని కలిగినవుండడానికి సాహసించనని చెప్పు 
కుంటాను. మన భారత బేశంలో ఒంటిభోజనంతో దినం 
వెళ్ళబుచే ఏ వారు ముప్పదిలతులమంది వున్నారు. మీరూ, 
నేనూ, అందరమూ వివేకబుద్ధితో వర్తించదలిన్నే, మన 
అవసరాలను తగిన రీతిగా సర్దుకొని, ఇష్టపూదర్తిగా పస్తుండి 
అయినా, వారందరికీ పోవణ, తిండి, గుడ్డాకలిగేలాగ చూడ 


వలసివ్రంటుం౦ది. 
మవోళ్మాగాంధీ (పనంగాళు, రచనలు, వీ. కిరి4. 


మనం అహింసాత కంగా జీవించదలిస్తే మానవులలో 

కల్లా దీనదరి|దుడైన వ్య క్తికూడా- భాగస్వామి కా నేరనిది వది 
గాని మనం పొందడానికి ఆశించకూడదు, 

“నిలోన్‌లో గాంధీజీతో, కర్త: మహాదేవదేశాయి, 1928, వే. 182, 


ఏడవ విభాగం 
నొామతలత్‌గో య్యా లు 
29 
ముతం అన్ని ణీవితరంగా లకూ వర్తించాలి 


ఈ రోజులలో సర్వరంగాలలోని మానవోద్యమా 
లనూ స్నష్తస్వర సమ్మేళనంలాగున విడదీయరాని పరస్పర 
సంబంధంగల వకస్వరూపంగా భావించవలసి వుంటుంది. 
వాటిని సాంఘికమనీ, రాజకీయమనీ (ప్రత్యేకమైన మత వివ 
యిక కార్య్యకమ మనీ వేరువేరు సౌరుగులలో సురవ్నీతంగా 
బంధించి వుంచడానికి వీలులేదు. మానవ కార్యకలాపాల కో 
సంబంధం లేకుండా వేరే మతమనేది ఏమి వృంటుందో నాకు 
తెలియదు. మత మనేది మిగిలిన అన్ని కార్యోద్యమాలకూ 
నైతికమైన పునాది ఒసగుతుంది. మతం లేనిదే సర్వ 
కార్యాలూ పునాదిలేని నిర్మాణాలై పోయి, జీవితమంతనూ 
వట్టి “అర్థంలేని వ్యర్ణసటాటోపంిగా పరిణమింప జేస్తాయి. 

వారిజన్‌ , 24-12-88, పే, 8909, 

నునము సత్యాహింసలను వ్యక్తిపరమైన ఆచరణ 
లమ్యూలుగా మా తమేకాక, కూటాలకూ సంఘాలకూ రాజ్యా 
లకూ కూడా ఆచరణీయమగునట్లు చేయాలి. కనీసం అది 
నా స్వష్న౦. డానికి వాస్తవరూప ముస | పయత్నుంలోశనే 
నా జీవితం గడుపుతాను ; దాని నిమిత్తమే నా [పాఠాలు 
విడున్తాను. నా విశ్వాసబలం దినదినమూ నూతనస త్యాలను 


నా నుతగమ్యూాలం £45 


కన్గొనుటకు నాకు సహాయపడుతుంది. అహింస ఆత ్రైలకుణం; 
అందున అది సర్వులూ సర్వజీవిత వ్యవహారాలలోనూ ఆచ 
రణయంగా భావించదగినది. ఆన్ని శాఖలల్రోనూ అది 
ఆచరణ సాధ్యంకాని పతంలో దానిలో వమా వాస్తవ 

మూల్యం లేదన్నమాట. 
హారిజన్‌, 2.8.40, 3, 28. 

చె 
సాంఘిక రంగంలో 
అందరు మానవులూ సమానులే 

నా అభ్మిపాయంలో జన శరీ త్యాగొని, అర్జనరీ త్వా 
గాని ఒకరికంశు ఒకరికి ఆధిక్యత వమి లేదు. నేను "జీవల 
మైన అద్వైత సిద్ధాంతాన్ని నము కాను, నా అద్వైత 
నిర్వచన౦్య+ వ పరిస్థితిలోగాని, ఏ విధమైన తరతవుభేదానికి 
గాని ఏ మనూ తంగాని శనం లేదు. అందరు మనువ్యులూ 
శీవలం సమానులుగా పుట్టారని నా పూర్ణ విశ్వాసం. భారత 
“దేశంలోగాని, ఆంగ్ల చేశంలోగాని, అమెరికాలోగాని, 
ఎవరు ఎక్కడ పుట్టినా ఏ పరిస్థితులలో పుట్టినా - ఒకరు 
ఎట్టి ఆత శ్రను కలిగిశ్రంటారో అందరూ అట్టి ఆత శ్రే కలిగి 
వుంటారు. ఈ విధంగా సర్భమానవులయొక్క- అంతర్గత 
సమానతలో నాకు నమ్మకం వుండబళ్టు, మన పాలకులలో 
పాలామంది గర్వంతో తమకు ఆపాదించుకునే ఆధిక్య'తా 
సిద్ధాంతాన్ని. చేను ఎదుర్కొంటున్నాను. ఈ ఆధిక్య తా 
సిద్ధాంతాన్ని నేను దవీణా ఫికాలో అడుగడుగునా ఎెదుర్గొని 


246 నా మతము 


పోరాటం సలిపాను. ఆ అంతగర్షత విశ్వాసంవల్ల నే నన్ను 
చేను తోటీపనివానితో, నూలువడుకు నానితో , నేతపనివా 
నితో, కృషికునితో, కూలివానితో సమాన 'మొనర్చుకుని 
ఆనందిస్తాను. జన్గతః కాని, అనంత రార్టితజ్ఞాన హేతువు నగాని, 
తమకు |: ప ల్యే కాధిక్యతను ఆపాదించుకునే (బాహ్మణులను 
కూడా ఎదుర్కొని పోరాడాను. ఏ వ్యక్తిగాని తన తోడి 
మానవునికంటు తనకు అధిక్యతను ఆపాదించుకొనుట నేను 
అమానుషంగా భావిస్తాను. ఏ వ్యక్తిగాని ఇతరులకంశె 
తనకు ఆధిక్యతను ఆపాదించుకొనగానే, ఆతడు తన మాను 
సత్యాన్ని కోల్పోతాడు. ఇదినా అభి పాయం. 
యంగిండియా, 15.12.88, పే. లి 
రూపాలు అనేకం, కాని వాటన్నిటికీ అంతరాత్మ 
ఒక్క-కే. సర్వవ్యాపృమూ మూలకందమూ అగు సమైక్యత 
యొక్క ఆలింగనంలో -ఈ బాహ్యస్యరూపాలన్నీ బ్రమిడీ 
నున్నప్పుడు వాటిమధ్య తరతమభేదాలకు ఏ విధంగా తావనుం 
టుంది? ఈ సత్యం దైనందిన 'వాస్కవజీవితంలో అడుగడు 
గునా గోచరమవుతూవున్న విషయమే. ఈ అంతర్దర్భిత మైన 
సమైక్యభావాన్ని నిరూపించడమే అన్ని ముతములకు 
పరమావధి. హరిజన్‌, 15.12.88, వీ, 8. 


వ్యక్తిత్వము ; సాంఘికబాధ్యత. 


వ్యక్రిేస్వాతం, త్యాన్ని చేను విలువగానే పాటిసొను ; 
కాని మానవుడు (పధానంగా సంఘజీవి అన్నమాట మరవ 


నా మశాచరణముకు సాధనములు 247 


డానికి వీలులేదు. మాననవ్రకు తన వ్యకి తన్ని సంఘం 
యొక్క- | పగతిసాధనకు అనుకూలంగా సర్లుకుంటూవుండడం 
ద్వారానే, అతడు తన (పస్తు తస్థాయికి చెరిగినున్నాడు. నిర్ని 
రోధ పూర్వకమైన వ్య క్తిత్యం అడవిజంకువులు అనుసరించే 
చట్టం. మనం 'నేర్చుకోవలసినది వ్య క్రిస్వ్యాతం, త్యానికీ 
సాంఘిక నియమనిబంధనలకూ మభధ్యేమార్షం. యావత్సంఘ 
సం వేమసాధనార్థమై సాంఘీక నియమాలకు ఇష్టపూర్తిగా 
కట్టు బడివుండడమనేది వ్య కికీ, ఆతనికి మాతృక అయిన సం 
ఘానికీ కూడా | శేయస్క_రమవుతుంది. 

హారిజన్‌ , 27.5-=89, పే. 144. 


ఏ ఒక్క నీతిన్యూతంగాని కేవలం వ్యక్తి కేమానికీ 
ఉధ్రైశింపబడినదిగాగాని, అందువల్ల నే సంత్భ ప్కిపొందునదిగా 
గాని నుండదు, అశు, దానికి (పతిగా, ఏ ఒక్క నై తిక 
సూ తోల్లంఘనయొక్క_ దుష్ఫలితాలుగాని అందుకు కారణ 
భూతుడై న వ్య క్రిత పాటు ఇతరులనేకులవై న కూడా (_పత్య 
తంగానో పరోతుంగానో పసరించకుండా వుండవు. కావున 
ఒక వ్య _క్పియొక్క- మంచిచెడ్డలు శకివలం ఆతని వ్యకి 
సంబంధమైనవిగా మ్మాతమే భావించడానికి ఏలు లేదు; నిజానికి 
అవి సంఘం యావత్తుకీ అవసరమైన విషయాలుగా పరిగ 
ణించబడాలి. అంతేకాదు, అవి యావత్స)పంశానికీ కూడా 


అవసర విషయా బే అవుతాయి, 
ఎధికల్‌ ెలిజియన్‌, రచన : ఎం. శె, గాంధి, పే, ళ€5, 


బిక్షరి నా నుతము 


సర్యమానవనకొటిలో నేకాక సర్వజీవకోటిలోనూ కూడా 
సమైక్య భావం అంతర్జర్భిత మైవున్న దని నొ నమ్మక ౦. దానిని 
బట్టి, న ఒక్క-వ్య కి ఆతోోన్నతిని ఆర్జించినా అది లోక 
మంతటికీ జఊొన్నత్యదాయకమనవుతుందనీ, ఏ ఒక్కవ్యక్తి 
పతనమైనా అది లోకమంతటికీ ఎంతోకొంత పతన హేతు 

వుగా పరిణమిస్తు ౦దనీ నేను నమ్ము తాను. 
యంగిండియా, 4-18ఎ24, పీ, 898, 


31 
ఆర్థిక రంగంలో = శ్రువుయె (పాతిపదిక 


మానవుడు ఆత్మఅనే చాలనశక్రితో నడిచే ఒక 
యం తంవంటివాడు. ఆ యం తముచేత వీలైనంత ఎక్కువ 
పని చేయించవలెనంళే భృతివల్ల గాని, బలాత్మా-రంవ ల్ల 
గాని జరగదు. ఆ జీవికి చాలనకారకమైన ఇచ్చాక క్కి ని "లేక 
అంతరాత డను, డానికి స్వభావానుగుణమైన పోద్బలహేతు 
వులతో, అనగా అనురాగభావాలతో శకి వంతం చేసినప్పుడే 
ఆ ఫలితం చేకూరుతుంది ఈ విషయంలో ఈ కింది సార్వ 
(తికస్మూతం వర్తిస్తుంది. ఒక అధికారినీ ఒక చేవకోర్లో 
ఉదాహరణగా తీసికొని, వారిలో | శామికళ క్రీ వివేచనా 
ఒకానొక పరిమాణంలో వున్ననని అంచనావేసుకుని, నాటి 
వల్ల అత్యధిక ఫలితం సిద్ధించవలెనంశు, వారిరువురి మధ్యను 
విరోధభావంవలన, కంయె అనురాగ భావంవల్ల నే అది ఎక్కు 
వగా సాధ్యపడుతుంది. నిస్వార్థప్రవర్హన కే ఎక్కువ (ప్రతిఫలం 


[92] నా మత గమ్యాలు లిక 


చేకూరుతుంది. సేవకుని కృతజ్ఞ భావాన్ని తనకు లాభసాటి 
చేసుకునే స్వార్గబుద్ధితోో ఆతనియడల దయాభానాన్ని పద 
ర్నిస్నే-సీకు తగిన ప్ర పతిష ఫల౦గా-ఆతని కృతజ్ఞ తారాదు, సి దయా 
భావానికి పిలువాదక్క-దు. ఆర్థికలాభా జేక్ష లేకుండా ఆతని 
యెడల దయా ప్రవర్తన చూపినప్పుడు, కరక (పయోజనా 
లన్నీ కూడా స్వతసిద్ధంగానే చేకూరుతాయి. ఇతర సందర్భా 
లలోలాగుననే ఇక్కడ కూడా తన [పాణం దక్కి-ంచుకొన 
వలె ననుకునేచాడు దానిని పోగొట్టుకుంటాడు ; తన (పాణం 
కోసం తెక్క- చేయనివాడు దానిని పొందుతాడు. 


తరచుగా ఒక వ్యాపారస అస్థలో ఒక యువకుడు పనికి 
[పవేశించగాన్కే అతడు గృహవాతావరణానికి దూరమై 
పోతాడు. ఆతని పనిపాట్లలో సలహాల నొసోందుకు (పక్కని 
తండి వుండడు కాబట్టి, అతని అధికారియే అతడికి పితృ 
తుల్యుడు కావాలి, అధికారి ఆ విధంగా పిత్ఫభావం అవ 
లంచిస్తే ఆతడు తన అధికారానికి లోనై పనిచేసేవారిని 
వం. వళ్లే సందర్భాలలో, తన కొడుకే. తన [కింద పని 
చేసే అవసరం ం కలిగితే అతడిని వ రీతిగా చూసానో ఆబే 
మ ఏరందరినీ చూస్తున్నానా లేడా అని ఆత్నపరీకు 
చేసుకొన గలుగుతొడు. 


ఒక ఓీడనాయకుడు తన ఓడ (బద్దలై నప్పుడు నాపికు 
లందరూ షేమంగా బయటపడిన తర్వాతనే తాను ఓడను 
వదలే రీతిగాన్యూ లేదా, ఓడలో తిండినిలవ తరిగి జమ పరి 


లర్‌ 6 నా మతము 


స్థితి వచ్చినప్పుడు, ముందుగా నావికులకు పంచి, తర్వాతనే 
తన భాగం తీసుకునే ఓడనాయకుని రీతిగానూ, పరి శమాధి 
కారి కూడా, వ్యాపారపు చిక్కు. లేర్పడినప్పుడు, చాని 
సాధక బాధకాల విషయంలో తన పనివారతి్‌ సమంగా 
పాలుపంచుకోవాలి. నిజానికి, వారికి ఎకువ బాధకలగ 
కుండా తానే ఆ ఆపత్తులో ఎక్కు-వపాలు పంచుకోనాలి, 
అనగా, కాటకసమయంలోగాని, ఓడ (బద్దలై నప్పుడుగాని 
యుద్గంలోగాని, ఒక తండి తన కొడుకు నిమి త్తం ఏవిధంగా 
స్వార్థ త్యాగం చేస్తాడో ఈతడున్నూ. ఆరీతిగా పవ_ర్సించాలి. 


ఈ విషయాలు వాలా విచ్చితమైనవిగా తోచవ 
చ్చును. ఇవి విచితంగా తోచడమే అన్నిటికన్నా విచిత్ర 
మైన విషయం. ఎందుకనగా ఇవి వాస్తవిక పరిస్థితులకు 
సార్వ కాలిక ౦గా వర్తించే సత్యసూ తాలు. 

రస్కిన్‌ యొక్క “అను దిస్‌ లాస్ట్‌ "కు గాంధీజీ వ్యాఖ్య, 1951, 

పే, 8.11, 21.28, 
న్యాయసమ్మత మైన ఆర్థికశాస్త్రం 

నిజమైన ఆరి కళ్యాసన్త్రం ఎంత ఉన్నతమైన నైతిక 
సూ. తాలకుగాని విరుద్ధంగా వుండనేరదు. ఆ విధంగానే 
నై తిక శా న్ర్రమున్నూ " ఆరి రక | పయోజనాలకో దారి 
జూపునట్టిదై "లేతప ఏ నిజమైన నై నైరీకశోప్రు మనిపించుకోదు. 
ఫట రారావనమానే (పచార మొనర్చి, బలవంతులు దుర్చు 
' లులను దోచుకొనేందుకు మూతమే సహకరించే ఆ న్‌్‌ త్రం 


నా మత గమ్యాలు 951 


కుటిలమూ, ఫఘోరమూ అయిన శాస్త్ర మవుతుంది. అది 
మృత్యు కారకము. సత్యమైన ఆర్థికశాస్త్రం, సాంఘీక న్యాయ 
సూ తాలను (పతిపాదించి, ుర్చలులతో సహో సర్వు 
లకూ [| శయోదాయకమైం, సభ సజీవ తానికి మూలాధారంగా 
వుంటుంది. హారిజన్‌, 9-10.87, పే. 295. 
ఈ నూతన దృక్సధం అవలంబిస్తే, మనకు లభ్యమైన 
దంతా వునమే దక్కించుకొనుటకు బదులు, సర్వులకూ 
సమంగా దక్కనిది మనం పొందడానికి నిరాకరిసాము, 
యంగిండియా, 8.925, ఏ, 804. 
వేను ఒక మనిషి. ఇవ్వదగినంతకూలీ యిస్తే, నేను 
అనవసర సంపత్తిని కూడబెట్టడానికి ఏలుండదు. తద్వారా 
అనవసర సాఖ్యాలకి దుర్య్యయం చేయడానికీ,  లోకచారి 
దాని ఇ చెంచడానికీ ఏలుండదు. చై గా నావద్ద ద్ద న్యాయమైన 
కూలీపొందిన పనివాడు తన (శిందిహరియెడల న్యాయంగా 
(వవర్తిస్తాడు. ఈ విధంగా, న్యాయ పవాహం ఎండిపోకుండా, 
ముందుకు పోయినకొలదీ ఎక్కు-వెక్కు-వగా బలం నేకరించు 
కుంటుంది. అట్టి న్యాయశీలతను చింఫొందించుకోన్న. దేశం 
సుఖ్యపదంగానూ, _శ్రేయోవంతంగానూ వుంటుంది. 


దీనినిబట్టి చూచే, జాతి జీవితానికి పోటీవిధానం 
మంచిదని చెప్పే అర్థి కే త్తల మాట పారపాటని తెలుస్తుంది. 
పోటీవల్ల శామికుని (శమ అ|కమమైన చౌకధరకు అమ్ముడు 
పోతుంది. దాని, ఫలితంగా ధనికులు చురింత ధనికుల తారు, 


వర్‌2 నా మతమూ 


చేదలు మరింత నిరుపేదల పోతారు. చిట్టచివరకు wr 
చేశానికి నాశనకారక మవ్రతుంది. పనివాడు తన సావు 
న్ఞైఫనిష బట్టి న్యాయమైన భృతిపాందాలి. అప్పటికీ ఒక 
విధమైన పోటీ వుంటుందికాని, [పజాసుఖమూ, కార్యకాశ 
లమూ పెరుగుతాయి. వమంయే అప్పుడు చారు ఒకరి 
ఒకరు తక్కు-వపాట పాడనవనరం వుండదు. అందుకుబదులు, 
పనులు సంపాదించుకోడానికి [కొ త విషయాలలో కౌశలం 
అక్టించుకుంకే సరిపోతుంది. (పభుతో్యద్యోగ శాఖలలో తేర 
గతుల వారీగా జీతాలు నర్పరిచే విధానంలోని రహస్యం 
ఇచే. అభ్యర్థి ఒకే పనికి తక్కు-నజీతానికి చేసానని ఫోట్‌ 
చేయడు ; ఇతరులకంయప అధిక యోగ పితేలను చూపుకుం 
టాడు... ఓ. కాని వ్యాపారరంగంలోనూ, పరి శమలలోనూ 
పోటీ ఎక్కువ. దానికి (ప్రతిఫలంగా మోసము, కాపట్యము, 
చౌర ము ఆ రంగాలలో ఎక్కడ చూచినా విచ్చలవిడి అయి 
పోయాయి. చెత్తవస్తువులు తయారవుతున్నాయి. పరిశ 
మాధి కారి, (శామికుడు, కొనుబడిదారు- ఎవరి ఆందోళన 
వారి (ప ల్యేకలాభాలశే అవుతూవున్నది. ఈ పరిస్థితి మను 
మ్యుల పరస్పర వ్యాపారా లన్నింటినీ విషపూరితం చేస్తున్నది. 
(శామికులు పస్తుండి సమ డల చేస్తున్నారు. పారి! శామికులుూ 
పరమచోరు లై పోతున్నారు. కొనుబడిదారులుకూడా నై తిక 
(ప్రవర్తన కోల్పోతున్నారు. ఒక అన్యాయం కావలసినన్ని 
ఇతర అన్యాయాలకు దారితీస్తుంది. తుట్టతుదకు యజనూని, 
పనివాడు, కొనుబడిడారు అంతా సుఖం కోలుపోలు, (భష్ట్రత 


నా మత గమ్యాలు 258 


పాలౌతున్నారు. పర్యవసానం, (పజాసంపత్తి యే సంఘవిన 
ఫ్టీకి హేతుభూత మవుతున్నది. 

సమాన న్యాయంమోద ఆధారపడిన చే నిజమైన ఆర్థిక 
శాస్త్రం. (ప్రజలు ఎంత న్యాయంగానూ, సీతిగానూన్రండడం 
నేర్చుకుంశు అంత సుఖవంతు లౌతావు. మిగిలిన దంతా 
వ్యర్థ పయోజనమై, సూటిగా వినాశానికి చారి జూపుతుంది. 
వంకరదారినో టొంకరదాగినో డబ్బుచేయడమే పరమార్ల 


మని బోధించడంక ౦కు | పజాహానికరమైన దింకొక టుండదు. 

రస్కిన్‌ “అను ది లాన్ట్‌'కు గాంధీజీ వ్యాఖ్య, 1951, చే, 50.58, 

ఆ రి క సమానత 

సంభ నిర్మితి విషయంలో నా అభ్మిపాయం ఇది. 
మన మందరమూ జస్థతః సమానులు అంశు సమానావకా 
శాలకు అరు హలమని నా భావం. కాని అందరూ సనూన 
సామర్ధ్యం 'కలవాశై వుండరు. నావం సమానంగా 
వుండడం (పకృతిరీ త్యా అసాధ్యం. ఉదాపహారణకి, అందరికీ 
ఒశే ఎత్తూ, ఒకే రంగూ, ఒకే శెలివికేటలు మొదలైనవి 
వుండవు. అందువల్ల ఎవాజసి లగా కొందరిక్‌ ఆక్టనవిష 
యంలో ఎక్కువ సామర్థ్యం వుంటుండో ; కొందరికి తక్కువ 
వుంటుంది. బుద్ధికుశలత ఎక్కువ కలవారికి ఎక్కు-వసామర్థ్యం 
వుంటుంది; న దానిసి ఆర్జనకు వినియోగించ గలుగు 
తారు. వారు తమ కశలతను సద్భుద్ధితో వినియోగిస్తే, 
(పభుత్వ సంపదను చెంచినవారా తారు. అట్టవారు ఆ సంపదకు 


వర నామతము 


ధర్భృక_ర్తలుగా తస్పృ ఇతరమైన అధికారం కలిగిన్సండ 
రాదు. అధిక మేధావి అయినచాడు అధిక ఆర్హనచేయడా నికి 
నేను అనుమతిస్తాను ; ఆతని బుద్ధి కుశలతను అరికట్టను. ఒక 
తం డియొక్క- ఆర్డనపరులై న కొడుకు లందరి ఆదాయమూ 
అందరికీ చెందిన ఆ కుటుంబ మూలధనంలో కలిసినశ్తే ఈ 
అర్జనాకుశ లుని అదనపు ఆదాయం పభుత్వ [ప్రయోజనాలకు 
ఏినియు_క్షం కావాలి. యంగిండియా, 26-11-81, పే. 866. 


సమపంపకము (equal distribution) యొక్క. సరి 
మైన భావం వమిటంశే, (ప్రతి మనిపీ తనయొక్క. సహజ 
మైన అవసరాలను తీర్చుకొనడానికి తగిన జీవనాధారం కలిగి 
వుండాలి ; అంతకు మించి కలిగివ్రండరాదు. ఉదాహరణకి, 
ఒక వ్యక్షికి జీర్ణశక్తి దుర్చుల మవడంచేత పాతికసౌను రొట్టి 
విండి న్యూతమే అవసరమై, వురొకనికి పౌనుపిండి అవసర 
మైకే, ఆ ఇరువురునూకూడా తమ అవసరాలను తీర్చుకొన 
గల పరిస్థితిలో వుండాలి. ఈ ఆదర్శాన్ని ఆచరణలోకి తేవలె 
నంకే సంఘవ్యవస్థ యావత్తూ పునర్నిర్శితం చేయవలసి 
వుంటుంది. అహంసాస్తూ తబడ్ధ మైన సంభఘవ్యవస్థ ఈ ఆద 
రమును తప్ప వేరొక అదర్శమును చేపట్టజాలదు, ఈ పరమ 
గమ్యుమును మనం పూర్తిగా అందుకొనజాలక పోవచ్చును . 
కాని దానిని మనసులో వుంచుకుని, దానికి చేరిక అగుటశే 
నిరంతరయత్నం సలుపాలి. మనం గమ్యానికి ఎంత ఎక్కువ 
'చేరికై తే అంత ఎక్కువ సరిమాణంలో మనకు సంతృప్తి, 


నొ మత గమ్యాలు బెకర్‌ 


సౌఖ్యం చేకూరగలవు ; అంత పకిమూణ౦ంలో అహింసా 
థార్మిక మైన సరిఖుత వరన రూవపవాందించుటకు తోడ్పడిన 
బారవువ్రు తాము, 


ఇప్పు డిక్‌ అహింసా విధానంద్యారా నముపంపక ౦ 
అమలులోకి తెచ్చే మార్తాలను గురించి ఆలోచిద్దాం. దానికి 
మొదటిమః ట్టుగా, ఈ ఆదర్శానికి తన బతుకు అంకిత 
మొనర్వుకొన్న చాడు, తెల్లొాలిని తన వ్య క్కిజీవితంలో 
అందుకు అవసరమైన మార్పులను తెచ్చుకోవలసినుంటుం౦ది. 
భారత దేశపు దార్మిద్యాన్ని జ్ఞప్రి లో వుంచుకొని, ఆతడు 
ఇష్టపూలర్తిగా తన స్వంత అవసరాలను కసేసపరిమాణానికి 
తగ్గి ౦చివేసుకుంటాడు. ఆతని ఆర్జన నిజాయితీ అయిన ప 
తులవై ననే ఆధారపడిన దై సుత జ భావిలాభాలకు నిలవ 
వేసే వ్యాపారపద్ధతులు విసర్టిస్తాడు. ఆతని నివాసంకూడా ఈ 
నూతనజీవితవిధానానికి తగిన స్థాయిలోనే. వుంటుంది. (పతి 
జీవితరంగ౦లోనూ అగహ నిగహం అలవరచుకుంటాడు. 
ఆతడు తన వ్య క్రిజీవితంలో సాధ్యమైన మార్పులన్నీ చేసు 
కున్న పిమ్మటనే తనతోడివారికీ, పొరుగువారికీ ఈఆదర్శాన్ని 
బోధించగలస్థితిలో వుంటాడు. 


ఈ ధనపంపకపు సూతం మూలంలో ధనికుల అద 
నపు సంపత్తి విషయికమైన ధర్మక ర సిద్ధాంతంమోద నే 
ఆధారపడుతుంది. వనమంళేే, ఈ సిద్ధాంతం [పకారం నారు 
తను పొరుగువారికంకు ఒక్కా రూప్యమైనా అదనంగా కలిగి 


బి56 నా మతము 


వుండరాదు. దీనిని సాధించడం వ విధంగా సాధ్యమవు 
తుంది, అహింసాత్మకంగానా + తేక, ఆ ధనికుల ఆస్తులను 
లాగికొనవలసిం బేనా * ఈ పనికి నహజంగా దౌర్జన్యం అవసర 
మన్రతుంది. ఈ దార్జన్యచర్య సంఘానికి | శేయస్క-రం 
కాదు. తద్యారా ధనార్టనా కౌశలంగల ఒకవ్య క్తిని సంఘం 
కోలోతుంది. అందువల్ల అహీంసామార్లమే ఎక్కు-న మంచి 
దని స్పష్టమవుతుంది. ధనికుని ఆస్తులు ఆతని చేతులోనే 
వుంటాయి. అందులో సహేతుకంగా అవసరమైనంత తన 
స్వ, పయోజనానికి వినియోగించుకుంటాడు. మిగిలిన దంతా 
సంఘావసరాలకు వినియోగించుటకు దానికి తానే ధర్జక_ర్తగా 
వుంటాడు. ఈ సమాలోచనలో ధర్శకోర్హ అగువొడు నిజా 
యితీ కలవాడై వుంటాడని వశ్వసించ బడింది. 


ఒకవేళ ఎంత [(పయత్నించినా ధనికులు. నిజమైన 
అర్థంలో చేదనారికి ధర్భక_ర్తలుగానూూ, సంరతుకులుగానూ 
వర్తించక, అందువల్ల పేదలు ఇంకా ఇంకా [తొక్కుడు 
పడి ఆకలిబాధకు _పాణాలుకోల్చోయే దుర్భరస్థితివన్నే చేయ 
వలసిన దేమి? ఈ చిక్కు. (పశ్నకు సమాధానం వెదకడం 
లోనే డార్జన్యరహిత సహాయనిరాకరణ, అహింసాత శ్‌ 
శాసనోల్లంఘనము అనే (షకియలు నాకు స్ఫురించివునాాయి 
ఈ విధానములే యోగ్యమైనపీ, తిరుగులేనివీ అనే నిర్ణయా 
నికి వచ్చాను. సంఘంలోని ేదవర్షాల సహకారం లేనిటే 
ధనికవర్గాలు సంపత్తిని కూడబెట్టలేరు. ఈ సంగతి వేద 


[33] నామత గమ్యాలు మోక 


వారందరికీ అవగాహన అయి, (1 పచారమై తే, నారు బలపడ 
తారు. తవును తిండిలేక మాడిపోయే పరిస్థితికి తెచ్చిన 
కఠోరమైన అసమానతల బారినుండి అహింసామార్షంద్యారా 

విముక్తులగు పద్ధతిని నేర్చుకొనగలుగుతారు. 
హారిజన్‌ , వ5.8ఎ40, చే 260-81. 

అహింసాత్మకమైన ఆర్థికనిర్మాణం 

భారతదేశం అహింసాపద్దతిని పరిణతి పౌందవతెనంళే 
ఇాలా విషయాలలో విశేం& దీకరణ విధానం అవలంబించ 
వలసివ్రంటుందని నా సూచన. తగినంత బల్బపయోాగం౦ 
వలన తప్ప 'కేర్మదీకరణ పద్ధతిని నిలబెట్టడంకాని సాగించడం 
కాని అనాధ్యం. హరిజన్‌, ౪0-12-89, చీ. 891. 
పరి శమాగారాలతో కూడిన నాగరికతలో అహింసా 
విధాన పూర్వకమైన ,సంఘనిర్మాణం జరగదు. స్వయంపో 
వకమైన (గామజీవితంతోకూడిన సభ్యతలోచే సాధ్యమా 
తుంది. నా భావనలోని [గామాణ ఆర్థిక విధానంలో ఇతరు 
లను నష్ట్రపరచి లాభాలుపొంచే పద్ధతికి (exploitation) ఎంత 
మాతం స్థానముండదు,. కాబట్టి అహింసాత a విధానం 
అవలంచించడానికి ముందర గ్రామపునర్వ్ని రా శై విషయంలో 
మనస్సు లీనం చేసుకోవాలి. వారిజన్‌, 411-89, చే, 881. 
సాముదాయిక పరిమాణంలో నిరి శ్రలమెన పారిశ్రామిక 


ఏధానంలో పోటీపద్ధతి, అమ్మకపు అవకాళాలు త్ర సమ 
స్యలు ఇమిడివుంటాయి కాబట్టి, (గామోణులదోపిడీ తప్పదు. 


953 నా మతము 


అందువల్ల |గావుజీవితం స్వయంపారి శామిక పద్ధతి వై నడిచి, 
ముఖ్యావసరములై న వస్తువుల నిర్మాణం గామాలలోచే 
చేసుకొనగలగాలి. ఈ విధమైన పద్ధతిని అనుసరించినప్పుడు 
[గామాణులు స్యయంగా నిర్మిం చుకొనగలిగిన అధునిక పారి 
(శొమిక యం తాలూ, పనిముట్లూ వినియోగించుటకు 
అభ్యంతర ముండనవసరంలేదు. అయితే అవి ఇతరులను 
దోచుకొ నేవిగా వుండరాదు. 

వ?రిజన్‌ , 29-8-86, పే, 226, 


జ్‌ 


పారి శొమికత, విస్తృత వస్తు నిర్మాణం అనే పదతులు 
స. థి 

ఈ మధ్యకాలంలో పుట్టినవి. అవి ఎంతవరకు ఏ విధంగా 
మన సుఖజీనన పరిణతికి సహాయకములై నవి మన మెరగము; 
కాని, అవి వాటి వెనువెంటనే రెండు (పపంచ సంగామా 
లను (ముడిపదార్ధాలకు, మార్కెట్లకు) తీసుకు వచ్చాయని 
మ్యూతం కనిపిస్తూనే వుంది. 

ది హిందూస్థాన్‌ సాండర్డు, 6.12. “44. 


సర్యోదయం మన ఆదర 0 


“అధికతను సంఖ్యాకుల అధికతను అభ్యుదయం” అనే 
(ప్రయోజనాత్మక మైన స్యూతాన్ని అహింసాసాధకుడు అంగీ 
కరించలేడు. అతడు సర్వులయొక్క- అభ్యుదయానికీ పాటుపడి, 
ఆ ఆదర్శాన్ని అందుకొనే, పయక్నానికే తన [పాణాలు 
సమర్చిస్తాడు. ఆ విధంగా ఇతరులు [బతిశేనిమిత్తం తాను 
మరణించడానికైనా సంసిద్ధుడ్‌ "తాడు. తన మృతివల్ల అతడు 


నా మత గమ్యాలు 29 


తనకూ ఇతరులకూ కూడా సేవచేసినవా డన్రతాడు, సర్వుల 
రమొక్క_ అభ్యుదయంలో అధిక తమసంఖ్యాకులు కూడా ఇమిడి 
వుంటారు. అందువల్ల అతడూ, [పయోజనసూ[ తానుసార 
కుడూ తవు తవు కార్య కమాలలో బాలా అంశాొలలో 
కలుస్తూవుంటారు. కాని ఒకానొక స్థితికి వచ్చేసరికి వా రికు 
వురూ విడిపోవలసిరావడమే కాక్క పరస్పర విరుద్ధ మైన దిశ 
లకు సాగవలసివస్తుంది. (పయోజనవాది, ఆతని స్యూత 
స్వభావాన్ని బట్టియ ఎప్పుడుగాని (ప్రాణత్యాగం డాశా పోడు. 
ఆదర్శవాది అఆత్చ త్యాగానికి సర్వదా సంసిద్ధుడె వుంటాడు. 
యంగిండియా, 9.12.26, పే. 482. 
మనము పరమేశ్వరునికి (పతిరూపములుగా స అప్రింపబడి 
వున్నట్టయి కే మన ఆదర్శం కొలదిమంది అభ్యదయంగాని, 
అధిక సంఖ్యాకుల అభ్యుదయంగాని కాజాలదు, సర్వుల 
యొక్క అభ్యుదయమే మన పరమావధి అన్రతుంది. 
మహో ళ్మాగాంధి (పసంగాలు, రచనలు. 1988, పే. 850, 


32 
రాజకీయరంగంలో _(గెవుగ్నా రా స్వాతంత్యం 


నా భావనలోని (వజాస్వామ్యంలో, అహింసాత డక 
విధానం చ్యారా స్థాపిలమైన (పజాస్వామ్యుంలో, సర్వులకూ 
సమాన స్వాతంత్యం వుంటుంది. (పతివ్యక్షీ తనవై తానే 
(పభువుగా వుంటాడు. 
(వభుత్వంతో గాంధీజీ ఉత్త ర్మపత్యుత్త రాలు, 1942.44, చే, 178. 


960 నా నముతము 


సత్యమైన [ప్రజాస్వామ్యం లేక _పజాస్వరాజ్యం 
అసత్యపూరితమూ, దౌర్జన్య పూర్వ్ణకమూ అగు సాధనముల 
ద్యారా చేకూరదు. అట్టి పద్దతులయోక్క్‌.. ఫలితంగా 
(పతికూలపతుములన్నిం౦టేస్‌ వాట్‌ిని అణగద్రాక్టుట ద్వారానో 
లేక నిరూలనం ద్వారానో, తొలగింప జేయడం జరుగు 
తుంది, అట్టి చర్య వ్య క్రిస్వాతం, త్యానికి "తావొసగదు. 
నిష్క-ళంకమూ, కలీ లేనిదీ అయిన అహింసాత్మక విధానం 
కింద తప్ప వ్యక్షిస్వాతం, త్యానికి పూర్ణమైన అవకాశం 
వర్పడదు. వారిజన్‌, 27-5-89, పే. 148. 
సర్వాధికార (ప్రభుత్వం కూడదు 
జాతీయ జీవితాన్ని జాతీయ (పతినిధులద్యారా పరి 
పాలించుట అనియే రాజకీయాధికారం అనేదానికి అరం. 
జాతీయ జీవితం దానికదే నడిచిపోగల పరమోన్నత స్థితికి 
పరిణతి పొందితే, అప్పుడు (పతినిధుల ద్యారా పాలనకూడా 
అనవసరం కావచ్చును. అట్టి పరిణతస్థితి జ్ఞానయు క్రమైన 
అరాజక రాజ్యం అవుతుంది. అట్ట రాజ్యంలో (పతి న్య క్‌ 
తనకు తానే పాలకుజొతొడు, అతడు పొరుగువానికి తాను 
ఆటంకము కాని రీతిని అత్నపాలన చేసుకుంటాడు. అందు 
వల్ల, ఆదర్శ రాజ్యంలో (పభుత్వం అనేద వుండదు కనక, 
రాజకీయ అధికారం అనేదికూడా వుండదు. కాని ఆదర్శం 
ఎన్నడూ జీవితంలో పూర్ణంగా రూపం పొలిదదు. అందుకే 
“అతి స్వల్పంగా పాలించే-దే అత్యుత్తమ పరిపాలన” మని 
చెప్పిన థొరో భావుకుని సుభాషితం స్మరణీయం. 
యంగిండియా, 2.7.81, పే. 162. 


నా మత గమ్యాలు 261 


_పభుత్యాధికారం అధికతరం కావడం అనేది చేను 
వాలా ఆపత్క-రమైన విషయంగా భావిస్తాను. డానివలన 
ఒకవంక స్వంతలాభాలను తగ్గించే సత్ఫలితం కలిగినా, 
మరొకనంక. ఉన్నతికి మూలక౦ందమైన వ్యకి తాన్ని నిర్తూ 
లించడం ద్యారా అది మానవజాతికి ఆత్యంత హానికరంగా 
పరిణమి స్తుంది. ది మోడరన్‌ రివ్యూ, 1985, 418, 

కావున చేను మాటలదా('రానూ bus 
రాజకీయ స్వపరిపాలన మనునది-- అనగాొ' త్రీ పురుషులతో 
కూడిన |పజానీక౦ంయొక్క- సయం పరిపొాలనము-- వ్య క్రిగత 
స్వపరిపాలనముకు విరుద్ధ స ప్త న కోదనిన్నీ, అందు 
వల్ల దానిని SB క స వ్యక్తి స్వపరిపాలనకు. "లేక 
అత్మనిగహోనికి అవసరమైన సాధనములే |ప్రయోగా;ర్మము 
లనిన్నీ' చూపుటకు [పయత్నించి వున్నారు. 

సిలోన్‌ లో గాంధీజీతో, రచన : మహాదేవ చేశాయ్‌!9£468, చే.98, 
అహింసాత్మక రాజకీయ నిర్మాణం 

నిజమైన | ప్రజాస్యామ్యపసాలన శేందంలో ఒక ఇరవై 
మంది వై నికూర్చుని వేస్తే అయేదికాదు. అడుగీ నుంచి 
తి (గామ్మపజలున్నూ దాని నిరా ణంలో పాల్గూనవలసి 
వుంటుంది. హరిజన్‌, 18-1-48, చే, 519. 

అసంఖ్యాకమైన (గామాలతోకూడిన ఈ es 
ఒక దానికంెటు ఒకటి విన స్ఫృతేమైన వలయాలతోకూడుకొని 


వుంటుంది. ఈ వలయాలు ఒక దానిపైన ఒకటి కాకుండా, 
ఒక దానికి చుట్టూ ఇంకొకటిగా విస్త్రృతమైం. వుంటాయి, 


62 నా మతము 


జీవితం స్తూల తిభుజంవలె నేలమట్టాన పునాదిగలిగి, శిఖరం 
ఆకాశమంజకులాగ వుండదు. అది జలవలయాలతో కూడిన 
సము[దంలా వుంటుంది. వ్యక్తి (గామానికి [పాణమిస్తాడు. 
[గామం [గామ సమాఖా వలయానికి |పాణమిస్తుంది. ఈ 
విధంగా తుదకు దేశం సర(మూ ఒశే జీవితవలయమై, అందలి 
వ్యక్కులు ఆధిక్యగర్వితులుకాక విన మళీలురై ఆ గంభీరమైన 
వలయీక్కృత జీవితసముద౦లో అవిభిన్న వ్యక్తులుగా 
జీవిస్తారు. ఈ వలయీకృత జీవితసమాఖ్యలోని వెలుపలి 
వలయం లోపలి వలయాలను తన శక్తితో ఒత్తిడి చేయున 
దిగా వుండదు. తనలో గర్భితమైస వలయాలకు బలమొసగి, 
వాటినుంచి తానూ బలం పొందుతుంది. ఈ భావన అంతా 
శుద్ధస్వామ్నికమూ, ఆదర్శ పాయమూ అని నన్ను హేళన 
చేసేవా, రుండవచ్చును. ((ప్రఖ్యాతగణితజ్ఞుడై న) యూక్లిడ్‌ 
నిర్వచించిన వందున్ర (Point - సున్న) నూనవళచనకు 
అసాధ్యమైనటైనాగాని వ విధంగా అమరమైన విలువగలిగి 
నదో, అదేవిధంగా నేను గీసిన ఈ చితం కూడా మానవ 
జాతి జీవితానికి మార్లదర్శక ౦గా ఉపకరిస్తుంది. ఈ సత్యమైన 
ఆదర్శ్నచ్చి తానికి సంపూర్ణమైన వాస్తవరూపం ఒసగడం 
అసాధ్యమైనప్పటికీ భారత దేశం దీనినే అనుసరించవలసినదిగా 
కోరుతాను, మనకు కావలసిన బేదో ముందుగా మనస్సులో 
చి తించుకుంశేతప్ప, దానికి చేరికగా జీవితాన్ని రూపాం 
దించుకోవడం సాధ్యంకాదు. భారత దేశంలోని (ప్రతిగామం 
ఒక్‌ _పజారాజ్యంగా రూపొందిననొడు, నా ఆదర్శం రూపాం 
దిందని భావిస్తాను. అప్పుడు నేను చితించినరీతిగా చిట్టచివర 
మొట్టమొదలుతో సమానమై వుంటుంది; అనగ్కా చివరివా 


నా మత గమ్యాలు 268 


రొకరూ మొదటివారొకరూ అనే అసమానత వుండనే 
వుండదన్నమాట,. వారిజన్‌, ౨8-7-46, సే. 286. 
అహింసాత్మక మైన స్భరాజ్య సమాఖ్యలో ఎవరుగాని 
ఎవరియెడలగాని శ|తుభావం కలిగివుండరు. (పతిన్రీ, (పతి 
పురుషుడూ. సర్వుల అభ్యుదయానికీ తమ తమ విధ్యుక్త 
ధర్మాలను నెరవేరుస్తారు. అందరూ [నవాయనూ చదవనూ 
నేర్చినవార్తై వుంటారు, వారిజ్ఞానం దినదిన ప్రవర్ణమానం 
అవుతుంది. అనారోగ్యాలూ, వ్యాధులూ పితై నంతవరకో 
నిరూలించబడ తోయి. ' ఎవరూ దారి ద్యం పాలుకారు. 
శ్రామికులకు ఎప్పుడూ సెనిన్రంటుంది. అట్టి రాజ్యంలో 
జూదరితనం, | తొగుడు, అవినీతి, వర్ణ ద్వేషం అనేవివుండను. 
హారిజన్‌ , 25.8-.'89, సే. 65. 
జాతీయత ; అంతర్జాతీయత 


నా దేశభకి, స్యార్గసంకుచితం కాదు. వ ఇతర 

దేశానికి  చాభాకరంకాకుండా అందరి మంచిసీ కోశే 

సూశాలనై ఆధారపడి వుంటుంది. నేను భావించే భారత 
స్వాతం్యత్యం ఎన్నడుగాని లోకానికి విపత్కురంకాదు. 

యంగిండియా, 8.4.24, 3, 109. 

నేటి మన ేశభ క్తి భావం ఏవిధంగా వ్యక్తి కుటుం 

బానసికి (పాణ మొసగాలన్స, కుటుంబం | డామానిక్రీ, [(గామం 

మండలానికీ, మండలం రాష్ట్రానికీ, రాష్ట్రం చేశానికీ పాణ 

"మొనగాలనీ చెపుతున్నదో, అబే విధంగా ఒకచేశం అవసర 

మెలే (పపంచ | శేయస్సుకోసం |పాణమొస నిమి త్తం 


బి64 నామతము 


స్యతంతం కలిగినదై వుండాలి. అందువలన మన చేశ 
స్వాతం త్య ఛావంలో జాతి చేంపానికి అవకాశంలేదు. 
భారత గామాలలో గాంధీజీ, రచన : మహాదేవ దేశాయ్‌, 
1927, ఛే, 170. 
రాజ్యాలు నిరిం౦చుకున్న సరిహద్దుల వెలుపలి ఇరుగు 
ఫొరుగునారికి వునం సహకారం చూపడానికి అపారమైన 
అవకాశం వుంది. ఆ సరిహద్దులు దైవ నిర్శితాలు కాన, 
యంగిండియా, శీ1-12.81, శే. 427. 
నేను కేన్సస్‌ వక తాన్ని సంపూర్ణ ౦గా విశ్వసిస్తాను ; 
అందువల్ల నే సర్వమానవ సమైక్యభావాన్ని కూడా విశ్వసి 
సాను. మన శరీరాలు భిన్న వైలే ఏమి? మన ఆత్న ఒక్క. 
సూర్యకాంతి పసారగుణంచా రా కిరణరూపక మైన వైవిధ్యం 
పొందినా, వా టన్నిటికీ మూలాధారం ఒక్కొ_-కుగదా ! 
యంగిండియా, కక్‌.9.24, పే, 818. 
నా మతవిశ్వాసమూ, దానిపై ఆధారపడిన నా దేశ 
భక్తీ యావజ్జీవలోకాన్నీ తమ ఆలింగనంలో ఇముడ్చు 
కుంటాయి. ఒక్క మానవులతో సోదరత్వమూ, సమైక్య తా 
అలవరచుకొనుటతో నేను సంతృప్తి పొందను, నేలపై స్రాశే 
అల్ప |పాణులతో సహా సర్వజీవ లోకంతోటీ సమైక్యత 
పొండాలని ఆశిస్తాను. నేలమిద [పాకే పురుగులతోకూడా 
సమైక్యత కోరుతానంశకే మీరు విడ్డూరపడ నవసరం లేదు. 
అపీ నేనూ ఒకే పళమేపంరుని కుటుంబంలో జన్నించాము. 
అందువల్ల ఏయే విభిన్న రూపాలలో జన్మపొందినప్పటికీ, 
wa వకత్వం గర్భితమై _ వున్నుదని వేరుగా 
చెస్పనవసఠం లేదు. యంగిండియా, ఉ4'29, పే. 107 


[34] 
| నందనా తాం 
వాందూధరో క యు 


౩౩ 
దాని సారాంశవుగు పరిత్యాగమ్ము సమర్పణము 


[క్విలాన్‌ లో జరిగిన ఒక బహిరంగసభలో గాంధిజీ ఒక ఉపనిషన్మం 
[తమును తీసికొని, ఆందలి పహొందూమతవిశ్వాన సారాంళమును మొదటి 
సారి ఉర్హాటించారు. తదువరి ఇతరచోట్ల జరిగిన సభలలో ఆ సర్వతోముఖ 
మగు మం[తమున గర్భితమైన ఆంతర్భావములను సులభమైన వ్యాఖ్యలతో 
విశదీకరించారు. విపుల జ్యాఖ్య లేకుం డా ఆ మంతం యొక్క భావార్ధాన్ని 
గురించి తొలిదినం క్విలాన్‌ లో గాంధీజీ చేసిన వసంగం ఈ [కింద పొందు 
పరచబడినది, 


పాందూవుత సారమునంతను గ నృత మొనరు కున్న 
ట్లుగా నేను భావించే ఒక విశిష్ట మంత్రమును ఈనాడు మోకు 
పఠించి వినిపీంచబోతున్నాను. మాలో చాలామంది ఈశోప 
నివత్తుపేరు ఏీనివుంటారు. చాలా సంవత్సరాల క్రితం నేను 
దానిని సవ్యాఖ్యానంగా ఛభాపాంతరీకరణరూపంలో చదివి 
వున్నాను. యొరవ్నా జైలులో వుండగా డాని నంతను నేను 
కంఠస్థం చేసుకున్నాను. అప్పుడింకా నన్నది పూర్తిగా 
అకర్షి ౦చలేదు. గత కొలది మాసాల ఈమధ్యలో నన్నది 
పూర్తిగా. వశం వదం చేసుకున్నది. హఠాత్తుగా ఎందువల్ల 
గాని ఉపనివత్తులూ, ఇతర మత గం౦థాలూ అన్నీ ఒక్క 
సారిగా కాలి ధూళిపాలై పోయినా, ఈ ఒక్క శ్లోకమూ 
మాతం ఫీిందువ్రుల శంఠగతమై మిగిలి తే చాలు, ఆ ఒక్క- 


266 నా మతమూ 


శోకం డ్యారానూ హిందూమతం చిరస్థాయిగా జీవించివ్రండ 
గలదని నాకి ప్పుడు (పగాఢ మైన విశ్వాసం ఏర్పడింది. 


వక్‌ ఈ మంతం నాలుగు భాగాలుగా విజుతుంది. 
మొదటి భాగం- ఈశా చాస్యమిదం సర్వం, యత్కించ 
జగ త్యాల' జగత్‌. దీనికి చా అనువాదం (పకారం, ఈ 
విశ్వసర్వస్వ్యమందు మనకు కనిపించే అన్నిటిలోనూ పరమే 
శ్వరుడు పరివ్యాప్పుడై వున్నాడు-- అని అర్థం, తర్వాత, 
. "రండవ భాగం, మూడవ భాగం కలిసి వుంటాయి. ఈ 
వాక్యంలో ఆ 'తేనత్యశ్కే న భుంజీడా. దీనిని రెండుగా విభ 
జించి, అనువదిసాను- దానిని త్యజించు ; దానిని అనుభ 
వించు- అని. ఈ. అర్థాన్నే ఇస్తూ, ఇంకొక అనునాదం 
ఇలా వుంది.- ఆత డొసగినది అనుభవించు - అని. అలా 
చెప్పినా, అదిస్నీ .లెండు ఫాగాలొతుంది.. ఇక. నాల్లవభాగం 
చాలా ముఖ్యమైనది మిగిలింది. - మా, గృధః కస సిరట్‌ 
భనం. దాని, అర్థం-- ఎవరి ధనసంపదలకుగాని లోభ పడకు- 
అనీ. ఈ ఉపనిషత్తులోని మిగిలినదంతా ఈ మొదటి మంత్రా 
నికి వ్యాఖ్యానం అనగా, _ దాని సంపూర్ణ మైన అంతరా 
థి విశదీకరించే [పయత్న౦, 

ఈ నుం తం సమాజనాదులయొక్క., సావ్యు వాదుల 
ముక్క. మధనకూ, తత్వవేత్త లయొక్క్‌ా, ఆర్థి కనే తలయొక్క- 
తపనకూ కూడా సంతృప్తికరమైన. సమాథానం ఇస్తుందని 
నాకు తోస్తుంది. హిందూమతస్థులు కానిచారి ఆశయాలను 


నా హిందూ ధర్మము విగ్ర 


కూడా ఇది సంతృప్పిపరచ గలదని చెప్ప సాహసిన్తానుం 
నా మాట నిజమని నా నమ్మకం. అది నిజమై లే, హిందూ 
మతంలో ఈ మం; తానికి అనుగుణంకానిదీ, వ్యతి క మైనదీ 
వడి కాని మోరు అంగీకరించవలసిన అవసరం లేదు. బాటను 
నడిచిపోయే సామాన్య మానవుడికి కావలసినదీ, కోరదగినదీ 
అయిన |పబోధ మింశేమిటి! - ఈ యావబజ్జీవకోటికీ అధి 
చేత, క ర్త పరమేశ(రుడు అయినచాడు సకలవిశ వ్యాప్త డుగా 
నున్నాడన్నమాట తక్క? ఈ మం| తంయొక్క- ఈ మొదటి 
ముక్క-లోని భావాన్ని సూటిగా అనుసరించే వుంటాయి 
మిగతొ మూడు ముక్క-లున్నూ. పరమేశ్వరుడు తన సృష్టి 
సర్వస్వంలోనూ పరివ్యాప్తుడై నున్నాడన్న మాటను నివు 
నమి శ్రనచో; అతనిచే (ప్రసాదితముకాని జేనినిగాని' నికు అనూ 
భవయోగ్యం కాదని నీన్ర నమ్మవలసిన్రుంటుంది. ఈ లోకం 
లోని మానవకోటి అంతా ఆతని సృష్థ్రీలో భాగమే అయి 
వుండుటచే, వ ఒక్క మానవునికి చెందిన చేనినిగాని నీవు 
ఆశించరాదని స్పష్ట్రపడుతుంది. - నీవును ఆ అసంఖ్యాక మైవ 
సృష్టిలో భాగస్య్వామివని తలిస్తే, ఆ (పకారం సిక చెందిన 
సర్వమూ త్యజించి, ఆతని పాదములకడ సమర్పణచేయవలసి 
వుంటుంది. దానిని బట్టి, సర్భ్జత్యాగ౦ అనే శయ “శీవలం 
చావ్యారూపక మైన విసర్ణనము మా[తమే కాక, ఆంతరంగి 
కంగా రెండవ లేక నూతనమైన జన్మతో సమానమని అర్భ 
మిస్తుంది. ఆ [క్రియ అజ్ఞానంతో చేసినదికాక, బుద్ధిపూర్వక 
మైనే కదా. అందున అది పునరుజ్జీవన హేతు చాతుంది. 


268 నా మతము 


ఇక, చేహిఅయినవానికి అన్నపానాలూ, వస్త్రాలూ అవసరం 
కాబట్టి, అటి ట్రై క్యాగసమర్పణ। క కయ లొనర్చినవాడు తన అవ 
సర సంతృ పీ, పికి ఆ పరమేశరునే (ప్రార్థి ంచవలసి నుం౦ంబుం౦ది. 
త్యాగానికి సహజ్మ పతిఫలంగా పరమేశ్వరుడు ఆతనికి వాటిని 
ఒసగుతాడు, ఇంతటితో ఆగక ఆ మంతంయొక్క- చివరి 
పాదం ఇంకా మహత్తరమైన మరొక సందేశాన్ని ఇస్తుంది- 
“ఒక "బేపికి చెందిన చేనిని గాని నీవు ఆశింపకు”-__అని. ఈ 
మం,తోద్దిష్టైన భావాలను నీవు ఆచరణలో పెట్టిన మరు 
క్షణం నీవు జ్ఞానవంతుడవై న (పపంచ పౌరుడినై, సర్వజీవుల 
యెడల మై| తిభావం కలిగి, (పశాంతజీవనం గడుపగ లుగు 
"తోన్ర. ఇహపరాత్మక మైన మన పరమోత్క్భష్టాశయాల 
నన్నిటినీ ఈ మంతం సంతృప్లి పరుస్తుంది. 


[ఇంకొక నభలో గాంధీజీ ఈ శ్వోకమునే మన హృదయాల నెదు 
ర్కొనే నంక్లిష్టతలకూ, సంచెవోలకూ పరిష్కార మొసగే కీజమంతంగా 
వర్షిస్తూ వివరణం చేశారు. ] 


ఈశోపనిషత్తులోని ఈ ఒక్క- శ్లోశాన్నీ జ్ఞప్కీవుంచు 
కొని, మిగిలిన మత గంథాలన్నీ మరచిపొండి, ఇష్టమైన 
చామ మతగంథసమ్ముదంలో మునిగి ఉక్రి రిచిక్రిరి కావలెనని 
నుంకు తప్పకుండా కావచ్చును. పండితులై నవాగికి-వారై నా 
అడకువా, జ్ఞానమూ. కలవారై తే - అవి (ప్రయోజనకరం 
కావచ్చును. కాని చారినిపోయే పామరజనులను భవసాగ 
రాన్ని తరింపజేయుటకు ఈ ఒక్క-శ్లోకనులా వుంకే మేమో 
అవసరం లేదు, 


నా హిందూ ధర్మము 269 


“| పభువగు పరమేశ (రుడు ఈ విశ్య్వమందలి సర్వస్వ 
మునను పరివ్యాప్తుడై వునావ్వడు, కావున మాకుగల సర్వ 
మును త్యాగ మొనర్చి పరమేశ్యరార్పణం చేయండి. తిరిగి 
పరమేశ (ర (పసాదముగా మోకు లభించిన దానిని చేకొని, 
దానిని అనుభవించండి. ఇతరుల సొత్తును లోభించకండి.”” 

వారిజన్‌ , 80-1-98, పే. 419. 


నేను గతర్శాతి క్విలాన్‌ లో జరిగిన సభలో హిందూ 
మత సందేశాన్ని గూర్చి చేసిన (పసంగ విషయమై మరి 
కొంచము ముచ్చటించే నిమిత్తం ఈ సమావేశంలో 
మో అందరినీ కొలది నిమిషాలు ఆగి వినగోరుతాను. 


ఈ మంత్రమును రచించిన మహర్షి డానిలో చైవ 
మునకు “ఈశ” శబ్బమునే నాడిన్రున్నాడు. “ఈశ” శబ్దం పరి 
పాలకుడని అర్థ మిస్తుంది. ఈశ్వరుని పాలనాధికారంలో ేని 
చేదిగాని ఉన్నట్లు చెప్పలేదు. మనకు కనిపించే అన్నిటా 
"దేవుడు పరివ్యాప్తుడై వున్నట్లు ఆ మహర్షి చెప్పాడు. ఇందలి 
మిగిలిన భావములన్నీ ఈనూలభావాన్ని అనుసరించే 
వుంటాయి. ఆప్రకారమే బుషీశ్వరుడు “సర్యమునూ 
త్యజించు” అని అంటాడు. అనగా, ఈ వశ్యములోగల (పతి 
వస్తువును; మనకు నివాసమైన ఈ అల్పమైన భూగోళమునే 
కాక్క విశ్య్వసర్వస్యమ్మంతను త్యజించు, అని డాని క. 
ఇ 1701097 శేదిని తిరువాన్యూరులోని హరిపద్‌ వర్ద 
గాంధీజీ ఒనగిన (పనంగం నుంచి, 


27/0 నా మతము 


మనం ఈ విశ్వసర్వస్వంలోని అల్పాల్బమైన అణువులవంటి 
వారము కనుక ఇది నాదనుకోవడం కంశు హాస్యాస్పద 
మైనది వుండదు. కాబట్టి, దానివైై మన అధికారమును 
త్యజించమంటున్న్నా డన్నమాట. తర్వాత బుహి వమంటు 
న్వ్నాడ౦శే-- ఆత్యాగానికి (పతిఫలం “*భుంజీధ8”-_ అనగా, 
“శక ఎంత అవసరమో అంతా అనుభవించు” అని అర్లం. 
ఇక్కడ “అనుభవించు” అని భాపాంతరం చేసిన మాటలో 
గూఢార్థం వుంది. డానిని “ఉపయోగించు” లేక “భుజించు” 
మొదలై న మాటలలో కూడ అనువదించ వచ్చును. అందు 
వల్ల, స్‌ వింపుకి అవసరమైన దానికి మించి పొందరాదనే 
భావం దానిలో ఇమిడి వుంది. కానన, ఈ అనుభవించుట 
కాని, ఉపయోగించుటికాని, రెండు నిబంధనలకు పరిమితమై 
వుంటుంది. ఒకటి త్యాగకర ఎ. అచే భాగవతకారుడు చెప్పి 
నట్లు “కృష్ణార్పణమస్తు సర్వం” అనే దృష్టితో అనుభవిం 
చడ మన్నమాట, ప్రతిదినం ఉదయమే, భాగవత ధర్మ ౦ 

నుసరించే అందరూ తవు మనో వాక్క-ర్మలను శృష్ణార్తణ 
sigs ఆ విధంగా దైనిక త్యాగవిధి "లేక అత్మ సమ 
ర్పణం ఒనర్చిన పిమ్మట కాని, దేనిని ముట్టుటకు గాని, 
ఒక గ్లాసు నీకైనా (తాగుటకు గాని అధికారం లేదని 
భావిసారు. అట్టి త్యాగచర్య, ఆత శ్రసమర్పణం చేసిన వానికి 
తత్ఫలితంగా తేన 'దై-నికావసరాలకో కావలసినవున్న అన్న 
సానాలకు, -దసన నివసనాలకు. హక్కు. కలుగుతుంది. అందు 
చేత అనుభవించుట కాని ఉపయోగించుటకాని త్యాగ 


నా హిందూ" ధర్మము 271 


ఫలితమని అర్థం చెప్పుకున్నా, లేక, త్యాగ నిబంధనకు 
లోబడి అనుభోవిం చవ'లెనని అర్లం చెప్పుకున్నా, మన అస్తి 
'తాగనికి- మన అత్మకు-- త్యాగ మే మూలస్మూ త మవుతుంది. 
ఇంతటితో మంత్రో.క్ష కమైన' భావం ఇంకా పూర్తి కాలే 
చేమో అన్నట్లు ఆ వెనువెంటనే బుహీశ పరుడు మరొక 
ముక్క- చెపుతాడు : “వరొకని సొత్తు ఆశించబోకు”. అని. 
(పపంచంలోని సర్వ తత్వశాస్తాలూ, మతాలూ చెప్పే సత్య 
మంతా ఈ మరత౦ంలో గర్భిత మై వున్నదని నా అభి పాయం. 
ఇప్పుడు ఈ మం_తార్థం నేటికాలపు పరిసితులకు వ రీతిగా 
నర్తిస్తుందో చెపుతాను, విశ్వమంతటా క పరి 
వన్యాఫ్పడే డె నున్నాడన్నప్పుడు-అనగా, (నాహణుడూ భంగ, 
పండితుడూ పాకీపనివాడూ, ఎరూనా వెరయా- ఎవరు 
ఏవన్తానికి చెందిననారై. నా-వారందరిలోనూ కూడా పర 
మేశ్వేరుడు పరిన్యాప్తుడై వున్నప్పుడు, ఈ మంతం (పకారం 
వారందరిలోనూ ఒకరు అధికులూ కారు, ఒకరు అల్పులూ 
కారు; అంతా శేవలం పరస్పర సమానులే అవుతారు. కార 
ణం, ఈ అందరిని సృష్టించినదీ ఒకజే సృష్టికర్త ర్త కనుక, 


నేనిప్పుడు. పఠించిన ఈ మంతం మన పురుషులు, 
శ్రీలు, పీల్లలు, అందరియొక్క- హృదయ. చీటికలలోను 
పవితంగా (కిక్టితం కావలెనని సా కోరిక, నేను భావించే 
కీతిని దీనిలో _సర్యహిందూమతపారమూ అంతర్లర్భిత మై 
నున్నదని తలి_స్తే పతి 'చేవాలయద్యారాన విలాక్ష రాలలో. 
ఈ మం[తమును అంకిత మొనర్చు. వలసినదని కూడా నాకు 
తో స్తురిది.. వోరీజన్‌, 801-87, చే. 407.08, 


272 నా మతము 


ఈ మం|కాన్ని |శుత మొనర్చుకొనిన ఆ బుషీక 
రుడు పరమేశ (రుని సర్యవ్యాపక త్య్యాన్ని ఉగ్షడించే ఉత్చ్చృష్ట 
భావంతో ఆగలేదు. ఆయన ఇంకా ఇలా అన్నాడు. “దేవుడు 
సర్వవ్యాపి కాబట్టి వవస్తువుగాని నీకు చెందినది కాదు; 
సీ శరీరమైనను నీదికాదు. నీకు కలిగిన సర్యానికీ దేవుడే 
సర్వాధికారి. ఆతని (పభుతకు తిరుగులేదు, అడ్డులేదు.' 
కావున ఏహిందూమతస్థుడు కాని ఈ విధమైన త్యాగచర్యను- 
దీనినే క్రైస్సవ పరిభాహలో ోపునరుజ్జీననము లేక ద్వితీయ 
జననం అని అంటారు-. చేయవలెనంశు, తాను అజ్ఞాన 
హేతువువల్ల తనకు చెందినదిగా భావించే సర్వమును త్యజించి, 
దానిని ఈశ్వరునికి సమర్చుణ చేయవలసి వు౦టు౦ది. ఈ విధ 
మైన త్యాగ, సమర్పణములు గావించినందుకు ఫలితంగా 
ఆతనియొక్క తిండి, గుడ్డ, ఇల్లు మొదలైన అవసరాలను 
తీర్చేభారమును చేవుడే వహిస్తాడని చెప్పబడింది. దీనిని బట్టి, 
ఈ విధమైన త్యాగ, సమర్పణలనే నిబంధనలను అనువ_ర్రించి 
నప్పుడే, జీవితావసరాలను అనుభవించేందుకు మనం అర్హుల 
మవుతామని చెప్పబడింది. లౌకిక, లంపటములలో చికుకొని, 
జీవితపు కేం దసత్యమైన ఈ త్యాగ సమర్పణములను విస a 
రించకుండుటకు గాను, వాటిని మనం దినంనుంచి దినానికి 
చేస్తూనే వుండాలి, అన్నిటి! మకుటాయమానం౦ంగా బుషీ.శ § 
రుడు ఇంకా ఇలా అన్నాడు. “ఎవరి సొత్తును గాని ఆశిం 
చకు”, అని, ఈ మంత్రో _క్షమైన సంచేశం (పతి మానవ 
హృదయంతధ్రోనూ గర్భితమైనున్న అత్యున్నతపిపాసను-- 


[35] నా హిందూ ధర్మము లకి 


అది తౌకికమైనా, పారలౌకికమైనా కూడా తీర్చేందుకు 
ఉగేశింప బడినట్లుగా నేను భావిస్తాను. నేను పపంచ మత 
(గంధ సముదాయంలో ఎంత వెదకినా ఈ మం తానికి 
మించిన సత్యం వమిీ నాకు దొరకలేదు. నేను చదివిన 
మతపాహిత్యం-- అది ఎంత కొలదిపాటి అయినా - అంతా 
తిరిగి స స్మరణకు తెచ్చుకొని చూస్తే, వాటన్నిటిలోనూ ఏ ష్‌ 
మ్యూతం మంచివున్నా అది ఈ శ్లోకభావంనుంచే పుడుతుం 
దని నాకు తోస్తుంది. విశ్వసోదరభావం కావాలం౦ంకే- 
మానవసహ్లోదరత మాతమే శాక సర్వజీవ సహోదరత 
అయినా-- అది నాకు ఈ మంతంల్లో గోచరిస్తుంది. |పభో 
వగు పరమేశ్వరునిలో-- వివిధ విశేషణభూవీతుడైన అత 
నిలో-- అచంచల విశ్వాసము కావరెనంకు, అది నాకు ఈ 
మంతం ఉపచేశిస్తుంది. సర్వం సర మేశ్వరాధినం చేసికొని 
ఆతడే మన అవసరాలను తీశ్చేభారం వహిస్తాడనే విశ్వాసం 
కోరితే అదిస్నీ నాకు ఈ మంతంలో కరతలామలకమివు 
తుంది. ఆతడు నా తనువులోని, మూ అందరిలోని, నరనరం 
లోనూ అధినివేళుడై వుండడంబట్టి, సర్వజీవకోటి యొక్క 
సమానతాభావమున్నూ్నూ నాకు ఇందులో స్పష్టగోచరమవు 
తుంది. ఈ సవముభావనిరూపణా సామ్యువాదసిద్ధాంతుల అభీ 
ప్పితాలను కూడా సంతృ_ప్రిపరచడానికి సమర్థమైనదని భావి 
సాను. భగవంతునికి చెందిన ఈ సంర వదిగాని 
నాదనే అహంభావానికి స్థానం లేదని ఈ .మంతం నాకో 
బోధిస్తుంది. నాకుగాని, స మం। కాన్ని విశ్వసించే ఎవరికి 


274 నొ మతము 


గాని, జీవితం ఒక పరమసమర్పణం కావలసివుండుటచే, అడది 
తోడి జీవకోటియొక్క- సంసేవనమునకు అంకితమై వుండవలసిన 
దన్న మాటను వేరుగా చెప్పబనిలేదు. 

నా వుతసారం ఇచే; హపిందువులమని పిల్చుకునే 
అందరికీ ఇచే మతసారంగా భావింపబడ దగినది. నా క్రైస్తవ 
ముసల్మాను మి (తులకున్నూ, తమ తమ మత్మగంధాలన్నీ 
వెతికినా, ఇంతకు మించిన సత్యమేదికాసి నోచరించదని 
కూడా ఉగ్గడించి చెప్పగలను. 

పొందూనుతం పేరిట నడిచే మూఢవిశ్యాసాలూ అవీ 
అనేకం నున్నాయన్న మాట నే నెరుగనిదికాదని తెలుపుతూ 
నాను. ఆ మూఢ విశ్వానాలూ మొదలై నవి హిందూ 
మతాన్ని - కప పటాచ్చాదనంగా ఉపయోగించుకుని లోక 
(పచారం పొందుతున్న వని తలచుకొన్న ప్పుడు .నాకు చాలా 
చాధ కలుగుతుంది, అయినా ఉన్నదున్నట్లుగా వెప్పుకొనక 
తప్పదు. ఈ మూఢవి శ్వాసాలలోకల్లా చెడ్డది అస్పృశ్యత 
అని చెప్పడానికి నే నెప్పుడూ సందేహించలేదు. ఇవన్నీ 
వున్నప్పటికీ, చేను హీిందూనుతేస్టుడననే చెప్పుకుంటాను. 
వమంశే, ఈ మూఢనమ గకాలన్నీ హిందూమతంలో భాగ 
మని నేనే మాతం నమ్మను. హిందూమత మూలసూ తా 
లను పరిశీలిస్తే, అది, ఇప్పుడు మోకు నేను' ఉగ్గడించి వివరిం 
చిన సత్యానికీ, నేను ఉదహరించిన ఈ మంశానికీ పతి 
కూలమైనది వదికాని హీిందూమ'కోొనికి “జెందినది కాదని 
తో సవేయవలసినదిగానే బోధిసోయి , 

ఫారిజఐన్‌, 90.18, పే. 410. 


నా హిందూ ధర్మము ల్సి ర్‌ 


గీతాధర్మాన్ని అనుసరించేవాడు సర్వవస్తువులను 
సంతోషంతో విసక్టించడానికి సాధన చేస్తాడు. -ఈ సంతోవమం 
అనేది గీ తాపరిధావలో “సమత్వం?” అని పిలువబడుతుంది, 
గితయొక్క_ పరిభాషలో సంతోషం అనేది, సుఖం అనేదీ 
అనంతోపానికీ, అసుఖానికీ వ్యతిరేకా కం కాదు, ఆ 
ద్వంద్వస్థితికి అతీమైనది. _గీతాసాధకునికి సంతోషమమూూ 
అసంతోషమూ “రెండూ .వ్రుండమవ్రు. ఆ ద్యంచ్యాతీత మైన 
సమతాస్థితి సిద్ధించినప్పుడు అసుఖమనేది వుండదు,. సుఖ 
మనేదీ వుండదు. అపజయమునేదీ వుండదు, లేమి అనేదీ 

వుండదు, మమశకారమనేదీ వుండదు, 
మీ రాకు బాపూ(వానిన లేఖలు, 1949, పే. 250. 


మనము మన మృతికి అది ఎవరికి ఎప్పుడు తటస్థిం 
చినా సలే- విచారించని కళను అలవరచుకోవాలి. మన 
మృతికి ఏ తణమూ భయపడని స్థితి అలవరచుకున్న ప్పుడు, 
నైన చెప్పిన. పరిస్థితి సిద్ధి స్తుందనుకుంటాను. మన .జీవిత. 
పరమార్థాన్ని _ప్రతితణం నిర్వహి స్తున్నామనే ఆత ఆైనిశాసం 
చేకూరినప్పుడు, మనకు మృత్యుభీతి పూర్తిగా సడలిపోగలదని 
అనుకుంటాను, 
మీ రాకు జాపూ(వాసిన లేఖలు, 1949, సే. 801. " 


876 నా మతమూ 


34 
దేవాలయువుం -- వ్మిగహారాధనము 


ఉత్త విగహం నాలో భక్తిభావం కలిగించదు. 
కాని విగహారాధనము మనుష్య స్వభావంలో భాగమని 
నేననుకుంటాను. మనలో స్వభావతః సాంకేతిక రూపకల్పన 
చేసే బలవ_త్తర |ప్రవ_్తి ఒకటి వున్నది. ఇతర స్థలాలకంు 
(church) చేచాలయంలో మనకు ఎక్కువ చి త్తశాంతి 
ఎందుకు కలగాలి ? వి|గహోలు ఆరాధనకు సహాయకరమైన 
ఉపకరణాలు. వ హిందూమతస్థుడు కాని విగహమే చేవుడని 
అనుకోడు. విగ్రహారాధన ఒక పాపంగా చేను భావించను. 
యంగిండియా, 6+10.21, పే. 818. 
నేను, నా అవగాహాన |పకారం నిజమైన అరాలలో, 
ఒకవంక వి గహారాధకుడిననీ, మరొకవంక విగహవిచ్చేదకు 
డినసీ, భొవించుకుంటోను. వి గహారాధనకు మూలకందమైసన 
భావానికి నేను విలువఇస్తాను. మానవజాతి అభ్యున్నతికి అది 
చాలా సాధనభూతమైనది. ఈ మన జన్మ దేశాన్ని గనలుగ 
డలా ఆవరించి [పపూతమొనరించే వేలాది పవిత్ర "జీవాల 
యాల నన్నింటినీ నాశం పాలుకాకుండా కాపాగలడ శ కికొరకు 
ఆశినాను, 
తాను అనుసరించే డైవారాధనా విధానం ఒక్క-కు 
తప్ప తదితర విధానాలన్నీ నిరర్గకములని ఈసడించే మూర 
మైన “ద్వేహ్మోదేకంలో ఇమిడివున్న సూత లేరమైన విగ్రహా 


నా హిందూ ధర్మము 277 


రాధనాభావాన్ని నేను 'ఖఠడిస్తాను. ఈ అర్షంలో నేను 
విచే దకుడిన తాను. ఒక చక్కని చిన్న రాతిబామ లోనో, 
స్యర్ణవి గ్రహంలోనో చేవుని స్వరూపాన్ని చ్వితించుకునే 
స్పష్ట్యమెన, స్థూలమైన విగహారాధనకం"కు. ఇది చాలా 
సున్నితమైన గుణంగల 'జ్యేషవిమంతో నిండిన షి గహారా 
ధనమని వర్ణించవలసి వుంటుంది. 

యంగిండియా, 28=50="24, చీ, £84, 


ఆలయాలలో విగ పహోలుండాలా లేదా అనేది మనో 
నైఖరినై నను, అభిరుచివై నను ఆధారపడిన విషయం. నేను 
కీందూ దేవాలయాలనూ రోమన్‌ క్యాధలిక్‌ ఆలయాలను, 
వాటియందు విగవాము లున్నవిగదా అన్న 'హేతున్రన అవి 
ప్పక చెడ్డవీ, మూఢవిశ్వాసంతో కూడినవీ అనిగాని, 
క ప్రాజె సెంటు ఆలయాలునూ* విగ హాములు 
అందు లేవనే హేతువున మంచివనిన్నీ నూూఢవిశ్వ్యాసరహి 
తము. లనిన్నీగాని పరిగణించను.. ఒక శిలువబావు శనిః 
ఒక పుస్తకంకాని .ఒక సాంగేత్తికరూపమైపోయి, వి గహం 
వలె ఆరాధనార్హ మూ అందువల్ల మూఢవిశ్వాసమూ అయి 
పోవచ్చునుకూడా. మరొకవంక బాలకృష్ణుని బొవ్ముయొక్కం 
"లేశ మేరీ కన్య చ్నితంయొక ఆరాధన మూఢవిశ్వ్యాసరహిత 
మైన భక్తిభావానికి ఆలంబనగా ఉపకరించవచ్చును. అది 

ఆరాధకుని స్ఫాదయనై. ఖరిపై. Ge 
యంగిండియా, 5.11-25, “పీ, 878. 


9178 నా మతము 


“పీందూవముతము ఏ కేశ రారాధనమును చేపట్టిన 
యెడల  క్రై_స్తవమతమూ హిందూవుతమూ సహాకార 
భావంతో భారత బేశానికి సేవ చేయగలుగుకాయి” అని 
అన్నాడు క్ర సవ పాధిరీ. 


“అట్టి సహకారం జరిగితే చూడాలని నాకూ చాలా 
నుంది” అని జవాబిచ్చి, ఇంకా ఇలా అన్నారు గాందిజ్‌, 
“దానికి నాకు'నా పరిష్కారసూ[ తం వేరే వుందనుకోండి, 
కాని మొట్ట మొదట, హిందువులు బహు దై వాలను పూజి 
స్తారస, వి గహోరాధకులనీ మోరు చెప్పిన వర్ణన నేను అంగీక 
రించను. నేను స్వచ్చమైన హిందున్రననే నా నమ్మకం. 
కాప నేమా! త్రమూ బహు డై వాలను నమ్మాను, నా చిన్న 
తనంలోనై నా నా కెప్పుడుగాని 'అట్టి నమ్మకం లేదు. అలా 
నమ్మమని చెప్పి నా కెవరూ బోధించనూ లేదు.” 


“ఇక విగహారాధన విషయంలో, వదో ఒక 
రూపంలో అది లేకుండా ఎవరికీ నడవదు. తాను మసీదును 
చేనునికి నివాసమని భావించి ముసలా గైను చుతస్టుడు డాని 
రతణకు తన (వాణాలైనా ఇస్తా డెందువల్ల ? కే_స్తవుడు 
చర్చికి (ఆలయానికి) ఎందుకు వెళ్లడం, బై బిలుమోద పతి 
జ్ఞలు పడుతూ వుండడం ఎందుకని? ఏటికి నా అభ్యంతరం 
వుందని తలచకండి. తర్వాత, “మసీదుల, గోరీలూ కే 
నిమిత్తం చెప్పరాని ధనసంపదలు దానధర్యాలుగా ఇవ్వడం 
కు గహాోరాధనకాక వమనృతుందంటారు ? మరి రోమన్‌ 


నా హిందూ ధర్మము 279 


క్యాధలిక్‌ మతస్థుడు మేరీకన్య సముత.౦లోనూ, న. _స్తవ) 
భక్షుల విగహోల ముందరా. రాతివై ననో, క్యాన్వాన్‌ గుడ్డ 
వై నవా, గాజుఫలకాలవై ననో మ న ఉత్త ఆహాోచి తాల 
ముందర-- మోకరిల్లి నప్పుడు చేస్తున్న జేమిటి 295 

“కాని,” అని అడ్డుతగిలిి ఫాదిరీగారు ఇలా అన్నారు. 
“నేను మా తల్లిగారి బొమ్మను భ|ద్రపరచుకుని, చానిని 
గారవభావంతో ముద్దిడుతుంటాను. - కాని డానినిగాని, 
భక్సుల చి తాలను గాని ఆరాధించను. నేను దై నారాధనం 
వేసేటప్పుడు చేవుని సృష్టిక_ర్తగానూ, _ సర్భమానవులకూ 
అతీతునిగానూ సంభావన చేస్తాను.” 

“అ (పకారమే మేము ఆరాధించేదిన్నీ రాతినికాదు; 
అ రాతిబావు గైకౌని, ఆ లోహవి గహంకాని ఎంత మొరటు 
రూపంలో నున్నా, వాటిద్వారా మేము ఆరాధించేది 
అ పర మేశ్వరుత్షే.”” 

“అయితే గ్రామీణులు 'రాయినే చేన్రునిగా పూజిసొరు 
గదా?” 

“అది పొరపాటు. చేనునికంచు తక్కు_నై నదాన్ని 
-జీన్నీ చారు పూజించడం లేదని నేను చెపికే నవు త్రండి, 
మారు మేరీకన్యముందు మోకరిల్లి, ఆయనము సవాకాఠం 
కోసం పాధేయప పడునస్పడు, చేస్తున్న చేమిటి? ఆయను 
ద్యారా “మోకు చేనునితో పరిచితి కలిగించమని కోరుతారు. 
ఆ విధంగానే హీందూవమతస్థుగున్నూ రాతి విగ హంద్యారా 


280 నా మతము 


'జేవునితో సంపర్క-౦ పొందడానికి |పయత్నిస్తాడు. మీరు 
మేరీకన్యయొక్క- మధ్యవర్తి త్వాన్ని ఆశించడం నేను అరం 
చేసుకుంటాను. ముసలా గనులు మసీదులో (పవేశించగానే 
భక్తి పారవశ్యం పాందుతా కెందుకు ? ఏమి, ఈ విశ్వమంతా 
మసీదు కాదా? మనవైన సర్వతొ అవరించివున్న విశాల 
మైన నీలాకాశమంటపం సంగ ేమిటి? అది మసీదుకంశు 
తక్కు-వడా ? అయినా నేను ముస్టిములయొక్క. మనో వై ఖరిని 
అర్థంచేసుకుని, సానుభూతి మూపగలను. అది జేనుని సంస్పృ 
నించుటకు వారి విశిష్టమార్షం. ఆ నిత్యుడై న పరమేశ రుని 
సన్నిభానమును చేరుటకు హిందువుల మార్షం పేందువుల 
కున్నూ వున్నది. మన టదై_వసాన్నిధ్య సాధనకు వాహనములు 
'వేరువేర్తైనా, అందువల్ల ఆ పరమేశ్వరుడు వేరుకాజూలడు. 
వారీజన్‌ , 18-845, పే, 89.40. 


ఆదర్శానికి విశిష్టరూపకల్పన చేయడమనే అర్థంలో 
విగహోారాధన అనేది మానవ స్వభావంలోనే గర్భెత మైవున్ను 
గుణం. అది భక్సిసాధనకు విలువై న ఒక ఉపకరణం కూడా. 
మనము దివ్యమూ, పవ్నితమూ అయినదిగా భావించే ఒక 
(గంభఛానికి పూజ సల్పినా అడి విగహారాధనా సమానమే 
అవుతుంది. మనము ేవాలయమును గాని, మసీదును గాని 
భక్తిభావంతో |పవేశించడమే ఒక విధమైన విగహారాధన 
అవుతుంది. అంతేకాక, పరిమితమూూ సంకుచితమూ అగు 
అవగాహనాశ క్రితో జన్మించి వున్నందున మానవుడు చేరు 


[36] నా హిందూ ధర్మము 291 


విధంగా వర్తించలేడు కూడా. చర్చీలలోనై నా, మసీదు 
లలోనై నా, చేవాలయాలలోనై నా, చెట్టుపుట్రలకైనా స్వార్థ 
[వయోజనాలను ఆశిస్తూ (మొక్కు-బడులూ, ముడుపులూ, 
(పాక్థనలూ సల్పడం మాతం |పోత్సహించదగిన విషయం 
కాదు, స్వార్ధపూర్వక మైన (మొక్కు-బడులూ, (పార్థనాదిక 
ములూ చేయడానికీ వి గహారాధనకూ కార్యకారణ సంబంధం 
వీమాలేదు. విగహ సమతాన్ని చేసినా, అద్భశ్యమానమైన 
దైవంముందు చేసినా, వ్య క్షిపరమైన స్వార్థ ప్రార్థనము 
ఎల్లప్పుడూ చెడ్డ దే, యంగిండియా, 28.929, వే. 820. 


ఆలయాలలో ఆరాధన 


శ్రీరామచందుని ఆరాధించే నిమిత్తం ఏ హిందువు 
గాని ఆలయానికి పోవలసిన పనిలేదు. అయితే ఆలయంలోని 
వ్మిగవాసమతమునగాని రామభ్యానం చేయశేనివానికి అది 
తప్పనిసరి అవుతుంది. అట్టినానికి ఆతని రాముడు ఆలయం 
లోనే కనిపిస్తాడు. ఇతరచోట్ల కనిపించడు. అది ఆతని దుర 
ద ఫష్టమంకే అనవచ్చు నేమోకాని, అసత్యమనడానికి పీలు 
లేదు. ఆ విధమైన అమాయికభ కిని నేను భంగపరచుటకు 
ఇచ్చుగించను 

హైందవభక్సులు ఆరాధించే శ్రీకృష్ణుడు పూర్ణ పురు 
వుడు. వివుర కులు ఆతనిలో వ లోపము లెంచినా, ఆతని 
ఉత్కాస్టత ఒక వీనమైనా తరగదు, లతలాది రామభక్కుల్యూ, 
శ్ర ఎప్తళకు లూ ఆయా నామధ్యానం ద్యారా జీవను ్నక్కులై 


22 నా మతము 


వున్నారు. ఈ అద్భుత ఫలితం ఏవ విధంగా సిద్ధిస్తున్న దీ 
నాకు తెలియదు. అది గూఢ రహస్యం. అది బుజునృపరి 
చేందుకు నే చెప్పుతూ [(పయత్నించలేదు. నా హేతు 
జ్ఞానమూ, నా హృదయమూా చేనునియొక్క_ ఉత్క్బృష్ట్రతర 
మైన గుణమూ, నామమూ, “సత్యమని చాలాకాలం, కితమే 
గురించి వున్నప్పటికీ, ఆ సత్యానికి నేను “రామి అని జేరు 
వెట్టి పిల్చుకుంటున్నాను. నా అంధ కారమయమైన క్ట 
మణాలలో ఆ వేసు ఒక్క_కే నన్ను రఖ్నీంచింది, రత్నీస్తున్నది. 
అది నా చిన్ననాటి అభ్యాసఫలితం కావచ్చు; తులనీడాసు 
నావై చల్లిన మచ్చుమందు (పభావం కావచ్చు. వది 
ఏదైనా, ఇది ఒక చెక్కు. చెదరని బలవ_త్తరమైన నిదర్శనం. 
-ఈ వాక్యాలు చాస్తున్నప్పడు చిన్ననాడు మా యింటి 
(పక్కొననుండే రామాలయానికి (పతిదినం నేను పోతూన్రండే 
దృశ్యం నా _స్ఫృతివీధిలో మేల్కొని సంచరిస్తున్నది. 

ప్పుడు నా రాముడు ఆ ఆలయంలో అధివసీంచాడు. అనేక 
భయాలనుంచీ, పాపాలనుంచీ నన్ను రహీం౦ంచాడు. ఆవి గహం 
యొక్క. పూజారి చెడ్డ వాడు కావచ్చును. అతని చెడ్డను 
గురించి నా శేమో తెలియదు. ఆ ఆలయంలో చెడ్డపనులు 
జరిగిన్చండ వచ్చును. అవికూడా నాశేనూ తెలియన, అందు 
వల్ల అవేమో నన్ను ముట్టను. నా విషయంలో చెప్పే ఈ 
మాటలు కోట్లకొలది హీందున్ర లందరికీ కూడా సమానంగా 
వర్తిస్తాయి. మానవజాతిలో అంతర్షర్భిత మైవ హృదయ 
పిపాసను ఆడేవాలయారాభన సంతృప్తం చేస్తుంది. దానిలో 


నా హిందూ ధర్మము 2039 


లోపాలుంశు వాటిని సంస్కరించవచ్చును. కొని మనుష్యు 
లున్నంత కాలం అది మాతం వుండితీరుతుంది. 
వారిజన్‌ , 168.8.88, పే, 6. 


వై). స్మవులకు చర్చీలు ఎెట్టినో హిందువులకు చేనాల 
యములు అట్టివి. చర్చీలకు అమాయిక భ క్రి భావంతోపోయే 
పామరజనులకు ఎట్టిఆ ధ్మాత్మిక (పయోజనం కలుగుతున్నదో 
ఆలయాలకు ఆ విధంగానే పోయే హిందున్రలకున్నూ అట్టి 
పయోజనమే కలుగుతున్నది. హిందునునకు ఆలయం 
లేకుండా చేసే, ఆతని జీఫితంలోకల్లా అత్యంతము విలువైన 
వస్తువును తొలగించినట్లవుతుంది. చాలా హిందూ ేనాల 
యాలు మూఢనమ్మకాల, పాపాలకీకూడా తావలమైనా 
యన్న విషయంలో చాలావరకు నిజం లేకపోలేదు. ఆ విష 
యాన్ని బట్టి ఆలయసంస్క-రణం అవసరమని తేలుతుంచే 


గాని ఆలయాల ఏలువ తగ్గదు. 
వారిజన్‌, 11-2-98, చే, 2, 


నే నెరిగినంతవరకు చేచాలయం, మసీదు, సై నొగాగ్‌, 
అగియారీ మొదలై న వివిధ నావుములలో ఏదో ఒక ేరుతో 
బర డైవగ్భహం ఒకటి లేకుండా నడిచే మతంకాని, మత 
ఇాఖకాని వున్నట్లు కనిపించదు. జీససుతో సహా గొప్ప 
మత సంస్క-ర్హలందరిలోను నొటిని నిర్భూలించినవారు కాని, 
అవసరం లేదని చెప్పిననారుకాని ఒక్కరూ వున్నట్లు నిద 
ర్శనం లేదు. చా రందరూకూడా ఆలయాలలోనూ, సంఘం 


284 నా మతము 


లోనూ వర్పడిన అవినీతులను తొలగించవలెనని మ్యూతమే 
| పయత్ని ౦చారు, వారిలో అందరూ కాకొపోయినా, వాలా 
మంది ఆలయములనుంచి తమ సందేశ |పచారం కొనసాగించి 
నున్నారు కూడా. నేను ఆలయాలకు పోవడం చాలా సంవ 
త్పరములుగా మానుకున్నాను. అందువల్ల అంతకు పూర్వం 
కంచు మంచినాడినైనానని మాతం నేననుకోను మా 
అమ్మగారు శరీరథార్థ్యం వున్నంతకాలం ఆలయానికి 
పోవడం ఎన్నడూ వూనలేదు. చేను ఆలయాలకు పోవడం 
మానుకున్న చాడినై నా, నా కంబు నూ అవు గారే బహుశా 
ఎక్కువ భక్కురాలని భావినాను. ఈ అలయాలయొక్క, 
చరీ ్పలయొక్క, మనీదులమయొక్క_ ఆలంబనద్యారా కోట్లాది 
జనులయొక్క.. భ్యివిశ్యాసాలు పోషణ పొందుతున్నాయి. 
వారిలో అందరూ మూఢవిశ్వాసులూ, మతోనా శ్రదులూ 
కారు. మూఢ విశ్వాసమూ, మతో నాదమూ వారు 
మాగతమే గుత్తకు పుచ్చుకున్న విషయాలు కావు. ఈ 
దుర్దుణాలు మన అందరి మనస్పులలోనూూ, హృదయాల 
లోనూ కూడా వేరు పాతుకుని వండవచ్చు ను. 


ఆలయాలు అనవసరమనడం "ేనుడు, మతము, ఇహ 
లోకవాసము అనవసరమని చెప్పినక్లే వుంటుంది. 
వారిజన్‌, 118.89, చే, ర్‌. 


సంస్క ర అయినవాడు (ప్రధానంగా పాటించవలసినది 
అంతఃపరివర్తనయే “కాని బాహ్యరూపాలలో మార్చు - 


9 నా హిందూ ధర్మము 285 


"తెచ్చుటకాదు. మొదటి మార్చు తీసుకువస్తే, రెండవది 
దానికదే చేకూరుతుంది. మొదటిది వూరనిచో, రెండవది, 
వెన్ని మార్పులు తెచ్చినా ఉత్త శవమందిరంలా వుంటుంది, 
“'మాసోలియంి (శవాలయం) ఎంత అందమైనడై నా, అది 
ఒక గోరీయెగాని మనీదు కాచేరదు. పవిత్ర స్మరణాంకిత మైన 
బంజరు స్థలమైనను "దేవాలయ సమానమై వర్ఫిల్లవచ్చును.. 
వారిజన్‌, 20-4-58, చే. 6, 

వైష్ణ్టవమత చిహ్నమైన పంగనామంలో వదోఅసభ్య 

మైన అర్థం వున్నదంటుం డావిడ (“మదర్‌ ఇండియా” అనే 
గంధంలో మిన్‌ మేయో) నేను పుట్టుకతో వైప్షవుణ్ణి. నేనీ 
వైస్టవాలయాలకు నెళ్ళిన రోజులు బాగా జ్ఞాపక ంనున్నాయి, 
మాది పూర్యాచారపరాయణమనమైన కుటుంబం. నేను కూడా 
చిన్నప్పుడు ఆ నామం మొగాన పెట్టుకు నేవాణ్ణి. కాని నేను 
గానీ మా కుటుంబంలోని బ్రతరు 'అెవ్యరుగాని ఈ సర్వనాధా 
రణమైన చక్కని చిహ్నంలో వవిధమైన అసభ్యసూచన 
గాని ఇమిడి వున్నట్లు ఎరగం. నేను ఈ వ్యాసరచన చేస్తూ 
వున్న ఈ మ్మ దాసు నగరంలోని వెప్టవబృందాన్ని ఈ 
విషయమై అడిగాను, ఈచివ్నాకు అపాదింపబడిన ఆసభ్య మైన 
అర్థాన్ని గురించివారికికూడా ఏమో తెలియదన్నారు. అట్టి 
అర్ధం దానికి వనాడుగాని లేదని బుజావుపరచడానికి నే 
నిడంతా చెప్పడం లేదు. ఇనాళదచాశా అవమాయికంగా 
మనం అందరం ఆచరించే అనేక ఆచారాలలో అట్టి అసభ్య 
సూచనలకు అవకాశమున్నదన్నమాట లతులాది సామాన్య 


286 నా మతము 


జనానీకం ఎరగనే ఎరగరని మాతం నేను చెప్పగలను, 
శివలింగంలో అసభ్యసూచన నున్నదన్నమాట నేను ముట్ట 
మొదట ఒక మిషనరీల పుస్తకంలో చదివి తెలుసుకున్నాను, 
ఇప్పటికీ నేను శివలింగాన్ని చూచినప్పుడు, డాని ఆకారం 
లోగాని, దానిని చూచినప్పుడు కలిగే మనోవై ఖరిలోగాని 
ఏ విధమైన అక్లీలతా నాకు గోచరించదు. ఒరిస్సాలోని 
ఆలయాలలో అన్నీ ల శిల్చవి గహాలున్నుట్లు కూడా నేను ఒక 
మిషనరీల పుస్తకం ద్వారానే తెలుసుకున్నాను. నేను పూరీ 
వెళ్ళినప్పుడు వాటిని చాలా అయిష్టంగానే పరిశీలించాను. 
కాని ఆ ఆలయాలను దర్శించుటకు పోయే వేలాది యాతికులు 
ఆ వ్మిగహాలలోని అన్నీలతను గుర్తించియే వుండరని కూడా 
నాకు తెలుసును. అచ్చట చేశే |పజలు అక్లీలతను చూచే 
బుద్ధితో వచ్చివుండనందున, అది వారి దృష్టినే ఆకర్షి ంచవని 

స్పగలను. యంగిండియా, 15.9427, పే. 1. 


35 
అవతారములు 
నా కృష్ణునికి చారి తక పురుషుడైన ఎనరితోటీ 
సంబంధం లేదు. తన గర్వానికి భంగం కలిగిందని చెప్పి 
ఇతరులను చంపిన కృమ్ణునికిగాని, హైందవేతరులు కక్రీలోలు 
డైన బాలునిగా వర్ణి ంచే కృమ్ణునికిగాని నేను తలవాల్చను. 
పూర్ణపురుషుడై అవతరించిన నా భావనలోని కృష్టభగనా 
నుని చేను విశ్వసిస్తాను. ఆతడు అన్నివిధాలా సంపూర్ణ ముగా 


నా హిందూ ధర్మము 287 


దోవరహితుకు. ఆతని _కేరణయే గీతారచనకు మూల 
కందము. ఆతడు లతులాదిజనులకు జీవితాదర్శ పేశేపకుడు. 
మహాభారత కావ్యం ఆధునిక చరి! త్ర పుస కములవంటి (గ్రంథ 
మనీ, మహాభారతంలోని (ప్రతిముక్టా వాస్తవంగా జరిగినదని, 
మహాభారతంలోని కృష్ణుడు ఆతనికి ఆపాదింపబడినచర్యలన్నీ 
నిజంగా చేసిశన్నాడనీ నాకు రుజువుపరచగలిగితే, నన్ను 
పిాందూసంఘంనుంచి వెలివేసినా లెక్సించక, నేను ఆ కృష్ణుడు 
అవతారపురుషుడుకాడని తిరస్క-రించడానికి వెనుదీయను. 
కాని నా దృష్టికీ మహాభారతం |పధానంగా గొప్ప థార్మిక 
(గంథం. అందలి చాలా ఘట్టాలు పారమార్థిక భావాలకు 
ఉదాహరణపూర్వక మైన కల్పితగాధలనీ, అది చారి తక 
రచనగా వ మాత్రం ఉ ధైేశింపబడినదికాదనీ నొ అభిప్రాయం. 
అది మన అం౧తరంగాలలో జరిగే నిరంతర ద్భండ్యసం గా 
మాన్ని వర్ణించే ఉఊహాకధనం.*అందలి భర్ష ఇలను స్పష్టంగా 
కళ్లకుకట్టించే నిమిత్తం బాహ్యసంగామరంగంలోని మను 
ష్యుల చర్యలుగా కల్పించి అభివర్ణి తమైనాయి. అంతేకాక 
ఇప్పుడు వ్యవహారంలోనున్న మహాభారత గంధం అసలు 
మూలానికి సరియైనదని కూడా నేను నమ్మను. అసలు 
వమూతృకకు అనేకమైన మార్చుకూర్చులు చేయబడివున్నట్లు 
కూడా నా నమ్మక ౦. 
యంగిండియా, 1.10.25, పే 956." 
వదో ఒక విశష్ట్వమైస మానవసేవ ఒనర్చిన వ్యక్తిని 
హిందూమతస్థులు అవకారపురుషునిగా భావిస్తారు. నిజానికి 


288 నా మతము 


చేవాధారణ మొనర్చిన యావజ్జీవలోకమూా పరమేశ రావ 
తారమే అని చెప్పవలసి వున్నప్పటికీ, _పతిసజీవవ్య కిన్‌ అవ 
తారపురుషమునిగా భావించడవమనేది ఆచార వ్యవహారంలో 
లేదు. తన తరంలో ఉత్కృష్టమైన అధ్యాత్నిక జ్ఞానంతో 
వరించిన వ్య కిని ముందుతరములనారు అవతారపురుషు 
నిగా భావించి పూజిస్తూవుంటారు. ఈ రీతిగా వ్యవహరించ 
డంలో నాకు తప్పేమో కనిపించదు. ఈ పని దేవునిఆధిక్ళత 
నేమి తగ్గించదు. సత్యానికి తద్యారా ఆపత్తేమో సంభ 
వించదు. “ఆడాము దేవుడు కాదు ; కాని ఆతడు దై నాంశ 
సంభూతుడు” అని ఉర్ణూభాహలో ఒక సుభాషితం వుంది. 
ఆరీతిగానే ఎవరై తే ఎక్కువ ఆధా శ్రి శ్రకంగా వర్తిసారో 
వారిలో ఆ దైవాంశ ఎక్కువగా వుంటుందని చెప్పవచ్చును. 
ఈ రీతి సమాలోచన |పకారమ్మే హిందూమతంలో కృన్షుకు 


అందరికన్నా. పూర్ణుడై న అవతారపురుముడని భావింప 
బడ తొడు. 


ఈ అవతార సంబంధమైన విశ్వాసం మానవుని 
ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక పిపాసకు నిదర్శనమని నా అభి 
(పాయం: తనలో చై వాంశాసిద్గిని సాధించుకుంళు. తప్ప 
మానవునికి ఆత్మశాంతి చేకూరదు. ఈ స్థితిని చేరుకొన 
యత్ని ంచుటకంటు కోరదగిన ఉత్కృష్టసాధన వేరొకటి లేదు. 
ఇచే ఆత్మసామోత్కార 0. 

యంగిండియా, 6.8.81, పే, 205.06 


[37] నా హిందూ ధర్మము లస 


దేవు డొక వ్య క్కికాడు. ఆతడు అప్పుడప్పుడు మానవ 
రూపం దాల్చి భూమికి అవతరిస్తూ వుంటాడని చెప్పడం 
అర్హసత్యం వంటిది. అవతారపురువుడై నవాడు పరమేశ్వరు 
నికి చేరికెన వర్తనము కలవాడని మ్మూతమే దాని అర్థం. 
సర్వాంతర్యామి ఆయిన భగవంతుడు (పతి మనిషిలోనూ 
అధివసించివుంటాడు కాబట్టి, వారందరూ అవతారపురుషులే 
అన్నా అనవచ్చును. అయితే ఇది దరిలేని వాదన అన 
తుంది. రాముడు, కృష్ణుడు మొదలై నవారిలో మనము 
టైవాంశను ఆపాదిస్తు న్నాము. కనుక వారు అవ తారప్రురుషు 
లనబడుతున్నారు. నిజానికి వారు కేవలం మానవభావనా 
సంజనితులై న వ్యక్తులే. వారు వాస్తవంగా ఒకప్పుడు జీవించి 
వున్నారా లేదా అనే విషయం మానవవునస్సులో రూఢ మై 
వున్న వారి చి తాన్ని ఏమో మార్చలేదు. చరిత్రలో నోచ 
రించే రాముని గురించి, క ఎ్రమ్టునిగురించీ మ్యాాతమే చిక్కు 
|పశ్నలు పుడుతూనవ్రంటాయి. వాటికి సమాధానాలు చెప్పడా 
నికిన్ని అన్నివిధాలై న వాదనలూ అవసరపడుతూవృంటాయి, 
హారిజన్‌ , 22.6.“47. పే. 200, 
ఇడి 
వర్ణము కులము 
వర ర్హధర్మం 

వ శ్లముంయే ఒక మనిషీచేసే వృత్తి త్రియొక- పూర్వ 
నిశ్చయమన్నమాట. నర ర్ల ధర్మమనగా || | పతిమనిపీ. తన పెద్దల 
చృత్తి తినే జీవనో పాధిసొధన౦గా అవలంబించడం, అం దువల్ల 


290 నా మతము 


వర్ణమంచే ఒక విధమైన పారంపర్యసూత్రమని చెప్పవచ్చును. 
వర్ణ ట్‌ హిందూవుతస్లు లందరి మోదను పైనుంచి బలి 
షన (పవేశ పెట్టబడిన ేమికాదు. వారి జేమానికి 7 చాధ్యు 
లైన ధర్మకర్తలు నారికొరకు ఈ సూ తాన్ని తెలుసుకు 
న్నారు. అది మానవుడు సృష్టించినది కాదు. అది చిరంతన 
మైన (పకృతి సూూతం-- న్యూటను కనిపెట్టిన భూమ్యాకర్భ ణ 
సూ తంవలఠలెనే స్వతఃసిద్ధంగా నిత్వ| పవ ర్రితమైనున్న స్వభావ 
నిర్వచనం, అది కనివెట్టబడకముందునుంచీ కూడా భూన్య్యూ 
కర్ర క ణస్నూతం వ్‌ విధంగా పనిచేస్తూనే వుండివున్నదో, ఆ 
రీతినే వర్గభర గ్థెంకూడా ప పనిచేస్తూనేవున్నది. అది కనిపెక్తే 
అదృష్టం మాతం హిందువులకు దక్కి-౨ది. కొన్ని భాతిక 
పకృతిసిద్ధాంఈాలను తెలిసికొని |పయోగించుట ద్యారా 
పాశ్చాత్యజాతులు సులువుగా తమ (దన్యసంపత్సెని చించు 
కొన గలిగారు. అచేవిధంగా మోందవులు ఈ నిర్హి రోధమైన 
సాంఘిక స్వాభావిక సూ తాన్ని తెలుసుకోవడం ద్యారా 
అధ్యాతి కరంగంలో లోకంలోని తదితర జాతు తెవరుగాని 
సాధించని ఒ“న్నత్యం సాధించగ లిగారు. 
వర్ణమునకు కులముతో వ వ మ్మాతమూ సంబరిధం 
లేదు. వర్ల మనే కపటవేషంతో విచ్చలవిడిగా సంచరించే 
ఈ కులభేదరాతుసుడు నిర్లూ ఉలమసనుగాక ! వర ర్హవ్య వస్థకు 
ఒసగ బడిన ఈ దుష్టాన్వ్యయమే హింద్తూమ తానీ, పాం0దరొ . 
న పతనస్థితికి "తెచ్చి న్బిందిః "వర్త ర్ల ధర్మాన్ని సత్యంగా 
నుసరించకపోవడమే. మన ఆర్థిక, కే ఆధ్యాతి శ్రక్సతేనాలకు 


నా హిందూ ధర్మము లైల] 


[(పధాన హేతువు. వృత్తి శేమికీ, చార్మి ద్యానికీ మూలకారణ 
ములలో ఇదొకటి; అస్పృశ్య తాదోషానికీ, మతాంతరతా 
(పాబల్యానికీ ఇబే (పధాన హేతువు. 

(పాచీన బుషులు, నిరంతర [పయోగపరిశోధనల 
ఫలితంగా బోధనము, సంరతణము, సంపత్సృష్టి, శరీర శమ 
అనే చతుర్విధ వృత్సివిభజనసూ తమును కని పెట్టివునా్న్నారు. 

పురాతనకాలంలో స్వయం, పవరితేములై న వృత్తి 
కూటాలు వుండేవి. అవి ఆ వృత్తికిచెందిన అందరియొక్క_ 
పోవణకూ చాధ్యతవహిం చేవిధి (నాయబడని శాసనంలా 
అమలులో వుండేది. ఒక నూరేండ్ల కితంవరకు వ్యడంగి 
కొడు కెవడుగాని లాయరువృత్తి యిచ్చినా పుచ్చుకు నేవాడు 
కాదు. ఇప్పుడు ఎగబడుతున్నాడు, కారణం, డబ్బు చౌర్యం 
చెయ్యడానికి అంతకం"టు సులభసాధ్య మైన వృతి ఇంకొకటి 
"లేదని [గహించడ మే, " 

. పురాతనకాలంలో ఒకడు ఇంకొకని వృత్తిలోకి పోటీకి 
ఫోవలెననికానిి ధనం పోగుచేయవలెనని .కాని దురాశ 
వుండేదికాదు. ఉదాహరణకు సిసిరో (గీకుచరితకా రుడు) 
"కాలంలో న్యాయనాదివృత్తి డబ్బుతీసికొనకు౦డా శీవలం 
గారవవ్యత్తిగానే వుంజేది. ఒక మేధాశాలిఅయిన వ్యడంగపు 
పనివాడు తన ేెలిని కేటలను న్యాయవాదనమునకు కూడా 
వినియోగించగలిగిల్కే అది డబ్బుకోసంకాక్క, గౌరచానిశే 
చేయవచ్చునుకూడా,. వైద్యులు ఆ రోజులలో సంఘసేవ 
కులుగా పనిచేసి, వచ్చిన దానితో సంత్భ ప్రిపొం చేవారు. 


292 నా మతమూ 


ఇప్పుడో, వెద్యవృత్సి బక వ్యాపారమైపోయి, తుదకు సంఘా 
నికి అపత్య-రంగా కూడా పరిణమించింది. వైద్య న్యాయ 
వాది వృత్తులు కేవలం లోకనేవయే ఆదర్శంగా నడిచిన 
రోజులలో అవి థార్మిక వృత్తులుగా భావింపబడి, గౌరవం 
షాంపు - 

నేను నా పితరుల వృత్రీనే అవలంబిన్నే, అది నేర్చు 
కొనడానికి విద్యాళాలకు పోవలసిన అవసరముండదు. అవ త్ర 
ద్యారా నా ధనార్జన లేక జీవనోపాధి నిర్ణ యమైపోయి వుండ 
డంవలన, ఆధ్యాత్మిక శిక్ష£ణం అలవరచుకొనడానికి తగిన 
వ్యవధివుంటుంది. సుఖజీవనానికీ, నిజమైన ఆధ్యాత్మిక ధర 
సాధనకూ అనుకూలపరిస్థితులనా కల్పించగ ల్లునది వర్ణ భర శ్రమే 
అని చెప్పకతప్పదు. ఇతర లౌకికధర్మాలన్ని టికీ (పాకులాడ్‌, 
అత్భజ్ఞానసాధనకు వినియుక్సం కావలసిన శక్తులు వ్యర్థ మై, 
శేవలధనార్దనకోసం ఆత శని అమ్బుకోవలసివస్తు ౦ది. 


ఈ రోజులలో వర్లమంకే దురభి పాయాలు వర్పడి 
పోయాయి. వర్ణ వ్యవస్థస క్రమంగా సాగినకాలంలో ఆధ్యా 
త్చిక సాధనకు పూర్ణావకాశం వుండేది. , ఈ కాలంలోనైనా 
నననాగరకతకు దూరంగా మిగిలిన్రన్న కొన్నికొన్ని గామ 
(ప్రాంతాలకు పోయివూస్సే అచ్చటి పల్లీవాసులై న |పజలలో 
పట్టణనివాసులకంటు ఎంతటి పారమార్థి కచచింత, ఆధ్యాతి శ్‌ 
జ్ఞానము జీర్మించివున్నువో గమనించవచ్చును. అప్పుడు నగర 
వాసులలో అతని గహశ కి ఎంతగా శీణించివున్నదీ తెలు 
సుకొనగలుగుతాము. 


నా హిందూ ధర్మము 298 


సంపదను సెంచుకొనడానికిగాను మనం నూతన 
మాన్దాలువెదకి అనుసరించ వలసిన పనిలేదు ; అది కూడని 
పనికూడా. పెద్దలనాటినుంచీ సంప్రదాయంగా వచ్చినవృత్త 
లచే, అవి స్వ్యచ్యాదర్శంతో మిగిలినంతవరకూ, అనుసరొం: 
చడం _కేయస్క-రం, నా తండి వ్యాపారస్థుడే వుండి నాలో 
ఒక వేళ తత్రియగుణాలే కనక ద్యోతకమై లే, అప్పుడు నేను 
జీవనోపాధికై కులవ్కత్త్‌ీఅయిన వ్యాపారమునే నిల్చుకుని, 
చేశరత£ణ అవసరమైన సమాయాలలో ధనా పేతలేకనే 

తు తియధర్మాన్ని చేపట్టి, మె నికునిగా పనిచేయవచ్చును. 
యంగిండియా, 24=ఎ11ఎ2/ పే. 890.91, & 895.. 


నా నిర్వ్యచ నపకార మైన వర్గా శమము సంఘంయొక్క_ 
మత, సాంఘిక, ఆర్థిక వినవయిక ములై న అవసరము లన్నిటిని 
తృప్రిపరచగలదు. సంఘం అంతా ఆ ధర్మాన్ని అనుసరిం 
చడం ద్యారా ఆధ్యాతి గకోన్నతి సాధనకు కావలసినంత 
విశాంతి, అవకాశాలు కలుగుతొయి. ఆ విధంగా మతవివ 
యికమైన పురోభివృద్ధికి అది అనుకూలిస్తుంది. ఈ ధర్మాన్ని 
అనుసరించడం ద్యారా సాంఘిక దురాచారాలు తొలగడమే 
కాక, ఒకరి వృత్తికి మరొకరు పోటీపడి విధ్యంసంచేయడ 
మనేది కూడా తొలగుతుంది. వర్ణా శమ ధర్భంకింద సంఘం 
లోని వ్యక్తులకు హక్కు-భు_క్షములకంబటు విధులు [పధానమై 
నవిగా భావింపబడుటచే సంపత్తి పంపకమనేది, సంపూర్తిగా 
ఆదర్శపాయంగా కాకపోయినా, ఎక్కున న్యాయసమ్మతంగా 


294 నా మతము 


జరుగుతుంది. ఈ ధర్మాన్ని (పజలు పాటించకుండా, విధు 
లకు బదులుగా హక్కుభు క్ష కముల శే _పాధాన్యత, ఒసగి, 

స్వార్ధలాభో నేశంతో ఇష్టంవచ్చిన ల ఎగబడడంవల్ల 
వర్ణ సంక రపరిస్థితీ ఏర్పడి, తుదకు సంభువ్యవస్థ తాొరుమా రై 
పోతుంది. క వర్ణ వ్యవస్థలో తం|డుల వృత్తులను పిల్లలు 
అనుకరించుట అనేది మాతం ఒత్తిడివల్ల జరగదు. వేలాది 
సంవత్సరాలనుంచి వర్ణ ధరం, బాహ్యమైన ఒ_త్రిడివలన 
"కాక్‌, సం్యపదాయికమైన అభ్యాస, విశ్వాసాలవల్ల నే కొన 
సాగివున్నది. చిరకాలానుభ్వవంవల్ల వర్ణధర్థనును వి వీధిగాను, 
న్యాయవిధానముగాను అంగీకరించి |పజానీకం దానిని ఇష్ట 
పూర్వకంగా అవలంబించిన్రన్నారు. ఈ నాడు అధర్భుమును 
ఎరుగని బేశాలు దానికి వ్యతిరేకమైన పద్ధతులను అనుసరిం 
చడం మూలంగా దుష్ఫలితాలను అనుభపిస్తున్నారు, 
(పస్తుతం నాగరకచేశాలుగా భావింపబడుతూవున్న సంఘ 
వ్యవస్థలలో వీదిగాని సమాన భావ! పతిపాదకమైన సంతృప్తి 
కర పరిణతిని చేరుకొని వుండలేదు 
హారిజన్‌ , లలల చీ. 5, 
నేను వివరించిన వర్షవ్యవస్థలో ఏ 'వ్యక్తికిగాని మాన 


సికమైన ఉన్న తపరిణతిని సమార్జించుకొనుటకు బటి ఆటంక 
ములుగాని వుండవు. వర్ణ వ్యవస్థలో, . కేవలం డబ్బుకోసం 


వ్‌ వృత్తి తికిపడిలే ఆ వృత్తికి ఎగబడి పోటీచేశీ పద్ధతికిబదులు, 
'కటుంబంయొక్క_ సాం[పదాయక వృత్తిని విడువకుండా అవ 


లంచించడ మొక్కకు విధ్యు_కృమైన నియనుంగా వుంటుంది. 


నా హిందూ ధర్మము 295 


తద్వారా చేడు వున సంఘజీవితంలోని సంతోషమునూ, 
సౌందర్యమునూ నిర్మూల "మొనరిస్తూవున్న అనారోగ్యక 
రమూ పరస్పర వినాశనకరమూ అయిన ఈ పోటీపదతి 
తొలగిపోతుంది. హారిజన్‌, 29-7-88, పే 8. 

వర్శమనేది జన శ్రనుబట్టి నిర్ణ యమవుతుంది ; కాని 
దాని బాధ్యతలను (obligations) అనుసరిస్తేనే అది నిలు 
స్తుంది. (_ాహ్మణులై న తల్ల దండ్రులకు పుట్టినవాడు (వాహ 
ణుడని పిలవబడతాడు ; కాని అతడికి వయసు వచ్చేసరికి 
(బాహ్మ్‌ణుని గణాలు ఆతని స్వభావంలో దో్యోతకంకాని 
యెడల అతడిని ఒక (వాహ్ముణుడని పీలువనవసరం లేదు. 
అతడు |బావహ్మణత్యంనుంచి పతనమైనా డన్నవూట. ఆ 
విధంగానే (ాహ్మణవర్థ్ణంలో పుట్టని జాజి కడు తన (పవ 
రనలో _బాహ్మణధరములను (పదర్శించినట్లయి లే, అతడు 
అడకువవలన తనకు అర్హత శేదనినప్పటికీ (బావ్మాణుక్షుగౌ 
పరిగణింపబడ తొడు. . 

ఈరీతిగా నిర్విచితమైన వర్శధర్థుం మానవ నిరి డక 
మైన తాత్కాలికసంఘటన కాక్క. మూనవకుటుంవాన్ని 
పాలించే నిత్యమైన సార్వ తిక భర సూ తమని “తెల్ల మవుతుంది. 
అట్టి ధర్మాన్ని అనుసరించిననాడు జీవితము సుఖ పదమై, 
శాంతి సంత్భృప్త్రులను వెదజల్లుతుంది; కలహఘర్ష లనూ 
రూపుమాపుతుంది ; చేదరికాన్నీ, దారి చ్యాన్నీ పారద్టోలు 
తుంది; జనసంఖ్య పెరుగుదల సమస్యను పరిష్క-రించ గలుగు 
తుంది ; ఆథధిన్యాధులను కూడా అంతమొందించగలదు. 


296 నా నుతము 


వర్ణ భర రము వ్య కృిజీవితసూ. తాన్ని విశదీకరించి, 
వ్యకి క్రి కిరు నిర్వచిస్తు ౦చేకాని, వ్యక్తు లకు (ప్రత్యేకహక్కు 
లను ఒసగదు. అందువల్ల ఆధిక్యత, , న్యూనత అనే భావాలు 
వర్ణ ధర్మానికి సంపూర్ణ ౦గా ఏరుద్ద మైనవి: అన్ని వర్లములూ 
పరస్పర సమానములై నవే అనీ, సంఘానికి అన్నివర్లములూ 
సమానావసరములే అనీ |గహించాలి, ఈ రోజులలో వర్ష 
ములమధ్య హెచ్చు, తగ్గు అనే భావాలు వర్పడివున్నాయి. 
ఈ అభి పాయము సనాతన వర్ణ వ్యవస్థకు శేవలం విరుద్ధ 
మైనది. మన పూర్వీకులు కఠినమైన తపస్సుయొక్క- ఫలితంగా 
వర్ణ ధ రాన్ని కనిపెట్టి నున్నారు, తవు సొయకశకులా ఆ 
ధర్మాన్ని అతత. జని ప్రయత్నించి వున్నారు. ఈ 
నాడు మన మాధర్మాన్ని తారుమారుచేసి లోకసమమోన్ని 
పరిహాసాస్సదుల మైనాము. 

వర్ణవ్యవస్థ అనేది ఎవరో ఒక హైందవ బుషి కని 
చిట్టన విధానమైనప్పటికిని, అది సార్వ్యత్సిక (ప్రయోగ్నార్శత 
కలిగిన సాంఘిక ధర శ్రమను. పతి మతమునకును కొన్ని విశిష్ట 
మైన ,లక్షణములుంటాయి. అట్టి లత.ణమేదిగాని ధర్భసూ త్ర 
కల్పితమైనదై న యెడల, అది సార్వత్రిక |ప్రయోగ్నార్లతను 
కలిగివుండాలి. వర్ణవ్యవస్థ అనునది అట్టి ప్రయోగ్నార్లత కలిగి 
వున్నదిగా చేను భావిస్తాను. ప్‌. లోశకానికొది అర్థం 
కాకపోవచ్చును, కాని ఛావికాలంలో దానియొక్క, విశిష్ట 
సార కతను లోకం గుర్తించవలసిన అవసరం కలుగుతుందని 


[38] నా హిందూ ధర్మము 297 


నానమ్మకం. తాను ఏవృత్కి ధర్మంలో పుడితే అవృ్తి 
ధర్మం ద్వారా (పతివ్య కీ తనకు విధ్యు_కృమైన సంఘశేవ 
నొనర్చి, తన (బతుకు సార్థక మొనర్చుక్‌ొనవలసినదిగా వర్ణ 
ధర్మం శాసిస్తుంది. 
హారిజన్‌ , 2౨8-984, చే 261.62. 


ఒక అమెరికావాసి అగు ఫాదిరీతో సంభాషణ 

గాంధీజీ ; ోచేను తోటీపనివాడినై కే నా కొడుకు 
మాతం తోటీపనివాడెందుకు కాకూడదు 1౫ 

“నిజంగానే? మోిరంతవరకూ పడతారా ?*” 

“అ వెడతొను. నా అభి పాయంలో తోటీ పని 
అంశు ఫాదిరీ పని కంబు వమ్మాతమూ హీనమైనదిగా 
భావించను కనుక.” 

“అది నేనూ ఒప్పుకుంటాననుకోండి. అయితే మరి, 
లింకనుగారు, అమెరికా రాష్ట్రాలకు అధ్యత్షుడగుటకు బదులు 
కళ్షులు కొను వృత్తి తిలో నే వ్రుండిపోవలసిందని మూభావమా+” 

క కట్టెలు కొట్టడం వృత్తిగా కలవాడు అమెరికా 
అధ్యతుడు కాకూడ్‌దా! గ్లాడ్‌స్ట సన్‌ గారు కులుకొన్లేచాడు. 02 

“కాని ఆయన అది se: వృత్తిగా కం 

“అల్లా అంగీకరించినా ఆయన కేమీ లోపమయ్యేది 
కాదు. నా అభి పాయం స్పష్ట్రపరుస్తా వినండి. తోటీవృ_త్తిలో 
పుట్టినవాడు తోటీపనియే తనకు జీవనోపాధిగా చేసికొని, 
అటుపిమ్మట మచే పనులైనాగాని నిర్వ_ర్రించవచ్చును. 


295 నా మతము 


కారణం, మా చేశపు అధ్యతపదవిగాని, ఒక్‌ న్యాయవాది 
యొక్మ్క_ పనిగాని ఎంత విలువగలదో తోటీపనికూడా అంతే 
విలువగల వృత్తి. నా అభి పాయం [పకారం అచే హిందూ 
మతధర్శం. ఇంతకు మించిన సామ్యవాదం ఇెంకొకటుండదు. 
వర్ల ధర్మం భూమ్యాకర్గణసూ[ త్రం లాగ పని చేస్తుంది. 
భూన్య్యూకర్ష ణళక్రినిమించి ఇంకా ప్రైవెకి ఎగిరిపోవడం 
సాధ్యంకావచ్చునేమోగాని, ఈ వర్ష ధర్మాన్నీ, డాని పాలన 
శక్తిని మాతం రద్దు చేయడం అసాధ్యం. అట్టి (పయత్నం 
వృధా అవుతుంది. అడే విధంగా ఒకరివై కొకరు ఆధిక్యత 
పొందడానికి ఎగిరినా అంతే అవృతుంది. (బతుకు తెరువును 
చంపే పోటీపభానానికి వర్ణధర్శస్తూత్రం విరుగుడు వంటిది. 

వ*రిజన్‌ , 6-85, పే. 27. 


కులమా ?* వర్గమా స్‌ 


మానన్రడు సంఘజీవి అగుటవలన వదో ఒకవిధమైన 
సరఫఘవ్వవస్థను సంఘటితపరచుకొనవలసి వుంటుంది. ఇక్కడ 
హిందూ: చేళంలో కులవీధానము పరిణతిపొందిలే అక్కడ 
రోపీయ చేశాలలో వర్లవిధానము పరిణతేమయింది. ఈ 
"రెండింటిలోను వ వ్యవస్థగాని బహుశా డె వోద్షిషమెన 
థి మి. ద) 

* ఈ సందర్భంలో గాంధీజీ కులం (02516) అనే మాటను వర్షం 

అనే మాటతో సమాన్నారకంగా వాడారు. కులాలను ఖండించే టప్పుడు 
గాంధీజీ అందలి అధిక్య తాన్యూూన ళా భావాన్ని మాతతమే ఖండి సారు. 


వంశ పారంపర్య మైన కులవృత్తులను అనునరించుటకును ఆయన వర్ల రమని 
వ్యవహరిస్తూ వచ్చారు, దానిని అయన పూ కా ఆమోదిస్తారు. 


నా హిందూ ధర్మము 299 


కుటుంబవ్యవస్థ అంత సహజసిద్ధ మైనవిగా గోచరించన్రు. కుల 
పద్ధతిలో కొన్ని లోపాలున్న వంశే, వర్షపద్ధతిలోనూ ఆపాటి 
లోపాలు ద్యోతకమవు తాయి, 

వర్షవిధానము కొన్ని సాంఘిక సుగుణాలకు పోషక 
ముగా ఉపకరించివుంశు, అంతకుమించి కాకుంకే అంత 
పాటిగానై నా కులవిధానమున్నూ అట్టి (ప్రయోజనాన్ని 
చేకూర్చి వున్నది. కులవిధానంలో అధిక్యతాన్య్యూనతలు 
ధనికళ్వంవైవ అధారపడకపోవడం అందలి ఒక ప్రత్యేక 
విశిష్టత. చరి| తనుబటి చూస్తే ధనం అంత వి వృేదకరశ క్తి 
(పపంచంలో వేరొకటి లేదని తెలుస్తుంది. ధనాశ అనేది, 
పవ్మితమగు కుటుంబసం బంధ బాంధచ్యాలనై నా విచ్చిన్నం 
చేయగలదని శ్రీ శంకరాచార్యుల వారన్నారు. కుటుంబ 
వ్యవష్థసూ తానికి వినృృతరూపమే కులం. ఈ రెండూ 
కూడా ర_క్షసంబంధంచై నా, వంశపారంపర్యత పైనా ఆధార 
పడతాయి. పాశ్చాత్య విజ్ఞాన ళాస్ర్రుజ్ఞులు పరంపరాగతత్య 
మును అపోహగా తోసిపుచ్చి, పరిసర ప్రభాచాని శే సర్వ 
(పాథాన్యతేను ఒసగ శకానికి (ఫ్‌ పయత్నిస్తున్నారు, బాలా 
చేశాలయొక్క- వాస్తవికానుభవము ఈ కాస్రజ్జులయొక్క- 
నిర్ణయాలకు వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఇక వారి సాంఘీక 
పరిసర| ప్రభావసిద్ధాం తాన్ని పరిగణించి చూచినా, అట్టి పరి 
సర పభావంయొక్క. పరిణతికి కూడా, వర్లవిధానం ద్యారా 
కంటు కులపద్ధతిద్యారానే ఎక్కువ అనుకూల్యత వున్నట్లు 
సులభంగా రుజువ్రపరచవచ్చును. 


800 నా మతము 


కులభేదభానానికి పునాది ఆధిక్య తాగర్యం కాదు, 
అత్మ సంస్కతిమాగ్హాల వర్పాటుమోద ఆధారపడి అది 
సంఘుటితమయింది. సాంఘిక స్థిరతకూ, (పగతికీ అబే అత్యు 
తృమమెన ఏర్పాటు. పరస్పర (పేమబంధం పై నా, బాంధవ్య 
రక్కసంబంధథాలనై నా కుటుంబవ్యవస్థ వ రీతిగా ఆధారపడి 
వుంటుందో అచేరితిగా, ఆర్ఫి క జీవిత పమాణంమోదకాక, 
ఒకే ఒక కల్తీలేని జీవనోపాధిమార్హాన్ని అనుసరించే. కొన్ని 
కుటుంబాల సమావ్వూయంవై న కులం ఆధారపడివుంటుంది, 
ఒక కుటుంబం వ కులానికి ఇందాలి అనే ఏభాగనిర్ల యం 
ఎవరో కొందరు వ్యక్తుల ఇష్టాయిస్టాలకూ, పతపాతదృష్టికీ 
వదలబడదు. ఆ నిర్ణయం వంశపారంపర్య తా సూ|తంవై. 
మోదచే ఆధారపడుతుంది. అది కేవలం ఒక సంస్కృతి 
విధానం మాతమే అయిన్రున్నందున, ఒక కులానికి జన్మతః 
చెందివున్న ఒకానొక కుటుంబం, తాను అధికపరిణత మైన 
జీవితవిధానాన్ని 'అవలంబించినప్పటికీ తనకు పారంపర్య మైన 
కులానికే వెందివుండడమనేది న్యాయవి రుద్ద మైనట్లుగా భావిం 
చదు, - సాంఘికవిషయిశక మైన మార్పులు ఛాలా నెను దిగా 
వపాయన్నమాట మన అందాిశీ తెలిసిన సంగతే. దానిని 
బట్టి కులపద్ధతిలో కూడా జీవితవిభానపు మార్పులకు అను 
గుణంగా |కీ కొత్త "ఉపకులాల వర్పాటుకూడా అనుమతించ 
బడియే వున్వుది, మేఘాల స్వరూపాలు ఎంత తెలియకుండా 
మారిపోతూవ్రంటాయో, ఈ కులాలలో వూర్పులున్నూ్నూ. 
అంత సహజంగానూ, సులభంగానూ జరిగిపోతాయి. ఇంత. 


నొ హీందూ ధర్మము §01 


రంకు చక్కని సామరస్య పూరక మైన నూనవసాంఘిక 
9 అభ 
వ్యవజ్థావిధానాన్ని ఉజఊహించడం కష్టం. 


కులభేదమనేది ఆధి క్య తనుగాని, నూ్యూనతనుగాని 
"తెలపదు. అది కేవలం భిన్నమనో వై ఖరులనూూ, వాటినిబట్టి 
ఏర్పడే జీవితమార్దాలనూ స్థిరీకరిస్తు ౦ది. కాని [కమేవీ ఈ 
కులాలమధ్య పాచ్చూ, తగ్గూ అనే భావం రూఢమైపోయి 
నున్నదన్న మూట కాదనడం నిష్ప్రయోజనం, 
యంగిండియా, 29.12.20, చే, క్ర 
ఆధుని కార్థంలో కులమరపే. నాకు నమ్మకం: లేదని 
నేను చాలాసార్లు చెప్పీయే వున్నాను. అది సాంఘిక (పయో 
జనంలేనిదీ, |ప్రగతినిరోధకమైనదీ అని నా అభి పాయం, 
ఏ వ్య కిగాని మరొక వ్యక్షిమై అధికుడనని భావించమనేది 
"దేవుని యెడలా, మానశ్రని యెడలా కూడా పాపకార్యమివు 
తుంది. అందునల్ల తాహతుభేదాలకు చివ్నాంగా వరించి 
నంతవరకు కులమొక' కాలుష్య మే అవుతుంది. 
యంగిండియా, లర్‌." 59, పే, క్కి 
వత ధార్జికి దృష్టీనుంచి సర్భమానవులూ సమానులే. 
పాండిత్యంగాని, మేధశ +.కీగొనిః ధనంగాని, అవికలిగిన్రన్న 
వారికి లేసినారివై న అధిక ీతేను ఒసగజూలవు, 
ది హిండూ, 190=9044ీర్‌ం 


802 నా మతము 


37 
అస్పృశ్యత 

నాకు (పజాసీకంయెడలగ ల (ఉమఫౌానమే అస్ప్బృ 
శ్వా సమస్యను నా జీవితంలోకి చాలా చిన్ననాడే (ప్రవేశ 
వెట్టింది. “ఈ పిల్ల వాల్లే నువ్వు ముట్టకూడదు. వీడు అంట 
రానివాడు,” అని మా అమ్మ ఒకసారి అంది. “ఎంచేత? 
అని నేను ఎదురు |పశ్న వేశాను. అంటరానితనంమోద నా 

తిరుగుబాటు అనాటినుండియే |పారంభమయింది. 
హారిజన్‌ , 24-12-88, పే. 898. 
అస్పృశ్యత మతాంగీకృత మైన విధికాదు. అది రాక్షస 
గప మైన (created by Satan) దు _స్హంతము, రాతస 
శి ఎప్పుడూ తన దుశ్చర్యల నిరూపణ నిమిత్తం శుతి 
సూకాలను ఏకరువు వెడుతుందని ఒక నానుడి వున్నది. కాని 
(శుతిస్టృతు లేవిగాని హేతువుసీ, సత్యాన్న అతి! కమించ లేవు 
"వేదముల ఆంతర్యము పరిశుద్ధత, సత్యము, అమాయి 
కత, టు ఏన మత, నిగర్వము, తవు, చె దై వభ కి 
ఇంకొ త్రీ పురుషులనందరను ఉన్నత మనస్కుులుగానూ, 
ధీరులుగానూ వేసే సర పగుణాలత్రో నూ కూడుకున్నటునంటిది. 
జూతియొక్క_ పొరజీవితంలో ఉత్క్చుష్టమైన పారిశుధ్య కా 
ర్యాన్ని నెర్వపేవారిని కుక్క-లక౦ంకు అధములుగా పరిగణించి, 
నారిమిోద ఉమ్మ్జివైచి అవమానపరచడంలో ఉన్నతళీలం 

గాని, గ వమిలేదు. 

యంగిండియా, 19.121, పే. 22, 


నా హిందూ ధర్మము 808 


అస్పృశ్య తా దురాచారాన్ని నేనన్నడుగాని సఖ 
సేయంగా భావించ లేకపోయాను. అది సంఘశరీరం మోద 
మొలిచిన అసహజమైన ఒక విష్మగంధివంటిదని సర్యదా నా 
అభి పాయం, అది కొన్ని తరాల తరబడిగా మనకు సర్మక 
మించి వున్నమాట చా స్తవమేగాని, ఆ విధంగా మనకు 
సంక్రమించిన దురాచారాలు చాలా నునాషయి. కన్యలను 
పడుపువృ త్తికి అంకితం చేయడం హిందూమతంలో ఒక 
భాగమని అనుకోవలసివ్రం శే నేను సిగ్గుతో [(కుంగిపోతాను, 
కాని అది మన దేశంలో చాలా చోట్ల అనుసరింపబడుతూ నే 
వున్నది. కాళికా బేవికి మేకలను బలి ఒసగడం కేవలం వత 
విరుద్ధమైన చర్యగా నేను భానిస్తాను. అది హిందూమతంలో 
ఒక-భాగంగా నేను అంగీకరించను. హిందూవుతం యుగ 
యుగాలనుంచి వర్ధిల్లిన మతం. హిందూస్తానంలోని |పజల 
మతానికి హిందూమతం అనే చేరు కూడా విబేశీయులు 
చెట్టారు. ఒకానొకప్పుడు పళుబలి ఆచారంగా నడిచిన్రున్న 
మాట నిజమే. కాని అది అసలు ముతమనిపించుకోదు; 
హీందూ మతమని అసలే అనిపించుకోదు. ఆవిధంగానే మన 
పూర్వులకు గోరతణలో విశ్వాసం వర్పడినపిమ్ముట ఇంకా 
గోమాంసభతు.ణ విసర్టించకుండావున్న వారిని సంఘ బహిష్టు 
తులను చేశారని నొ నమ్మకం, అప్పుడు ఇరుపతోలకును 
మధ్య త్మీవమైన ఘర్షణ జరిగి వుంటుందని నా ఊహా, 
గోభత్షుణ మాననివారికై న సంఘబహిప్క-రణ చర్య తీసు 
కోవడమే కాక, చారి పాపానికి శిత వారి భావిసంతతివారు 


802 నా మతము 


37 
అస్సృశ్య త్ర 
నాకు పజానీక ంమెడలగల _సుమభావమే అస్పృ 
శతా సమస్యను నా జీవితంలోకి చాలా చిన్ననాడే (వవేశ 
పెట్టింది. “ఈ మ నువ్వ ముట్టకూడదు. ఏడు అంట 
రానినాడు”” అని మా అమ్మ ఒకసారి అంది. *ీఎంచేత? 
అని నేను ఎదురు పశ్న వేశాను. అంటరానితన౦మోద నా 


తిరుగుబాటు ఆనాటినుండియే [పారంభమయింది. 
వారిజన్‌, 24-12-88, పే. 898. 
అస్పృశ్యత మతాంగీకృత మైన విధికాదు. అది రాతస 
(సష్టమైన (created by Satan) దు _స్పంత్రము, రాతస 
శక్త ఎప్పుడూ తన దుశ్చర్యల నిరూపణ నిమిత్తం |శుతి 
సూశ్రాలను వకరున్ర పెడుతుందని ఒక నానుడి వున్నది. కాని 
(శుతిస్టృతు లేవిగాని హేతువునీ, సత్యాన్ని అతి కవించ లేవు 
వేదముల ఆంతర్యము పరిళుద్ధత, సత్యము, అనూయి 
కత, య. విన మత, నిగర్వము, క్షమ, దైవభక్తి- 
ఇంకా పీ పురుషులనందరను ఉన్నత మనస్కులుగానూ, 
ధీరులుగానూ చేసే సర్వగుణాలతోనూ కూడుకున్నటునంటిది, 
జాతియొక్క_ పౌరజీవితంలో ఉత్క్బృష్ట్ట్యమెైన పారిశుధ్య కా 
ర్యాన్ని నెరపేవారిని కుక్కులకంకు అధములుగా పరిగణించి, 


వారిమోద ఉమ్మి వైచి అవమానపరచడంలో ఉన్నతళీలం 
గాని, ధీరతంగాని ఏమిలేదు. 
యంగిండియా, 19.1” £1, ప 22 


నా హిందూ ధర్మము 808 


అస్పృశ్యతా దురాభారాన్ని చేనెన్నడుగాని సమర్ధ 
సీయంగా భావించలేకపోయాను. అది సంఘశరీరం మోద 
మొలిచిన అసహజమైన ఒక విష గంధివంటిదని సర్వదా నా 
అభ పాయం. అది కొన్ని తరాల తరబడిగా మనకు సంక 
మించి వున్నమాట చా స్పవమేగాని, ఆ విధంగా మనకు 
సం|కమించిన దురాభారాలు చాలా న్రునాాయి. కన్యలను 
పడుపువృత్తికి అంకితం చేయడం హీందూవుతంలో ఒక 
భాగమని అనుకోవలసి్రం కే నేను సిగ్గుతో కుంగిపో తాను. 
కాని అది మనదేశంలో చాలా చోట్ల అనుసరింపబడుతూ నే 
వున్నది. కాళికా బేవికి మేకలను బలి ఒసగడం శేవలం మత 
విరుద్ధమైన చర్యగా నేను భావిస్తాను. అది హిందూమతంలో 
ఒక-భాగంగా నేను అంగీకరించను. హిందూమతం యుగ 
యుగాలనుంచి నై ల్రీన మతం. హిందూస్తానంలోని (పజల 
మతానికి హిందూమతం అనే పేరు కూడా విచేశీయులు 
"పెట్టారు. ఒకానొకప్పుడు పశుబలి అభారంగా నడిచివ్రున్న 
మాట నిజమే, కాని అది అసలు నుతవునివించుకోదు; 
హీందూ మతమని. అసలే అనిపించుకోదు. ఆవిధంగానే మన 
పూర్వులకు గోరతుణలో విశ్వాసం ఏర్పడినపిమ్మట ఇంకా 
గోమాంసభతుణ ఏసర్దించకుండావున్న వారిని సంభుబహిమష్ల 
తులను చేశారని నా నమ్మకం. అప్పుడు ఇరుపమోలకును 
మధ్య త్మీవమైన ఘర్షణ జరిగి వుంటుందని నా ఊహ. 
గోభతుణ మాననివారివై న సంఘబహిమ్మరణ చర్య తీసు 
కోవడమే కాక, చారి పాపానికి నిక. చారి భావిసంతతివారు 


804 నా మతము 


కకూడా అనుభవించ వలసివచ్చినదని ద్యోతకమనుతుంది. ఆ 
దురభ్యాసం మొట్టమొదట సదుజ్రేశంశో నే  పుట్టివుండి, 
తర్వాత కాలంలో cen వి స్పరిల్లి, తుదకు మన పవిత్ర 
(గంభాలలోనికి దానిని సమర్థి 'ంచే శ్లోకాలు అ కమ్మ సవేశం 
పొంది, ఆ దురాచారాన్ని రూఢంచేయడంకూడా జరిగింది. 
నా ఈ సిదాంతం సరిఅయినా, కాకున్నా, అస్పృశ్యత నేది 
'హీతుబుద్ధి శే కాక దయ, జాలి (పేమవంటి సహాజ భా వాలకి 
కూడా సంపూర్ణ ంగొ విరుద్ధ మైనదన్నమాటమ్నా తం స్పష్టం. 
గోవును అరాధ్యదైవంగా భావించిన మతం మానవులయెడల 
అమానుపమూ, |కూరమూ అయిన బహిమ్క-రణ చర్యను 
సహించడంగాని, సమర్థి ంచడంగాని నాకు సాధ్యంగా 
తోచదు. నన్ను చీల్చి వచెండాడినాసచే, నేను మాతం ఆ 
దళితవచ్తాలను పెరవారిగా భావించడానికి అంగీకరించ'లేను. 
నేను హిందూమశాన్ని నా |పాణంకం"కె హెచ్చుగా భావిం 
చడం మూలంగానే అందలి ఈ కళంకమును నేనింత దుస్పహ 
మైన భారంగా భావిస్తున్నాను. 
యంగిండియా, 6.10.21, పే. 818.19. 
మనమంతా ఒక్క-కుంచెతోశు రంగులు వేయబడి, 
ఒశేస సృష్టికర చేతులలో తయారైన బూమ్ములం. మనమంతా 
ఒకే ఒక పరమేశ్వరుని సంతానం. అందున మన అందరి 
లోనూ కూడా సమానంగా అపారమైన ఆధ్యాత్మిక శక్షులు 
ఇమిడి వున్నవి. ఒక్క మానవుని అవమానపరచమంే 
ఆ ఆధ్యాత్మిక శకులను అవమానపరచినశ్లే ; త ద్వా శా 


[39] నా హిందూ ధర్మము 805. 


ఆ ఒక్క-వ్య కినేకాక లోకమంతనూ కూడా అవమానపరచి 
నళ్లే అవుతుంది. అత్మకధ, 1948, చే. 887. 


పాందవపృాదయంలోనుంచి అస్పృశ్య తాదోపాన్ని 
(పతాళనంచేసివేసే, ఒక్క భారతదేశంలోని తదితర మత 
సంఘము లన్నిటిమోదను మాతమేశకాక, లోకమంతటి 
మోదనూ కూడా గొప్ప[పఖావం చూపగలదని నా దృఢ 
విశ్వాసం. నాలో ఈ విశ్వాసం దినదినమూ బలపడుతూ 
వున్నది. కొన్ని లతులమంది మనుష్యులవిషయంలో అస్పృ 
శ్యతాభావాన్ని నా వృాదయంనుంచి ఒకసారి తొలగించు 
కొనినపిమ్మట, మరికొన్ని వేల ఇతరజనుల విషయంలో అట్టి 
భావాన్ని తిరిగి వ్రుంచుకోలేను. హైందవహృదయం తనలో 
నుంచి గొప్ప, కొద్ది అనే శదభావాన్ని తొలగించుకున్న 
నాడూ, ఇతర సంఘాలతో సంబంధించిన, లేక, వాటిమధ్య 
వున్న ఈర్ష్యలూ, అపనమ్మ కాలూ కూడా తొలగిపోవడానికి 
అవకాశ మేర్పడుతుంది. అందు నిమిత్తమే నేను ఈ సమ 
స్యమై నా పాణం ఒడ్డివునాషను. ఈ అస్పృశ్యతా నిరూ @ 
లనానికి నేను జరిపే పోరాటం ద్యారా హిందూమతంలోని 
స్పృశళ్యులకూ అస్పృశ్యులకూ మధ్య నేశాక, హిందువులూ, 
ముసి ములూ, క్రైస్తవులూ మొదలగు ఇతర మతసంఘము 
లన్నిటీ నడుమాకూడా సమక శ్ట్‌తను సాధించుట కొరకే 


పోరాడుతున్నానని' | గహించాలి, 
హారిజన్‌, 17-11-83, పే, 4. 


806 నా మతము 


హపిందువ్రలకూ హిందువృలకూ మధ్యగల అస్పృశ్యత 
తొలగడమేకాక, హిందువులకూూ, చై స్సవులక్క్యూ, ముసల్తాను 
లకూ, పార్చ్పీలకూ, తదితరులకూ మధ్యకూడా అస్పృశ్యతా 
భావం వుండకూడదు, ఈ గొప్ప హృదయపరివరనం 
చేకూరిననాడు హిందూ చేశవాసులమంతా ఒకరిమాద ఒక 
రికి అపనమ్ముకంగాని, అనుమానంగాని లేకుండా పరస్పర 
విశ్వాసంతో కూడిన ఒకే ఒక (పజాసమామ్నాయంగా జీవించ 
గలుగుతాము. వివిధములైన కపట రూపాలతో || పత్యతు 
మయ్యే ఈ అస్పృశ్య తాదోష మే మన అందరిమధ్యా విభిన్న 
భావంకలిగించి, మన (బత్రుకులనే అసహ్యమూ, దువ్క-రమూ 
చేసివేస్తు న్నది. వారిజన్‌ , 26-1-84. పే." 4, 
అస్పృశ్య తానివారణ అంచు లోకమంతటినీ _సేమిం 
చడం, సేవచేయడం అని. అర్గమిస్తుంది. తద్వారా అది 
అహాంసాసూ[ తంలో భాగమైపోతుంది. అస్పృశ్య తా నివా 
రణ ద్యారా మానవులమధ్యగల నోడలు పెకిలించి వేయబడి, 
వివధ జీవితవిధానాలమధ్య గల విభిన్న భావాలు నిర్యూలింప 
బడతాయి. అట్టి అడ్డనోడలు కట్టబడివుండడం లోకవుంతటా 

మనం౦' చూస్తూనే వున్నాం. 
“యెరొచ్దా మందిర్‌” నుంచి, 1945, “వీ. 880.04. 

. చద 
గోసంరక్షణ 

_' పాందవహృదయానికి " చెందిన ' సుగుణములలోకల్లా 
విలువైనది గోసంరతుణ. గోసంరతుణలో నమ్మకం. లేనివా 


నా హిందూ ధర్మము 807 


డజెవడుగాని హేందూమతస్థుడుకావడ మే అసాధ్యమనుకుం 
అధ 9 
టాను. ఇది చాలా ఉత్కల్చష్టమెన నమ్మకం, నా దృష్టిలో 
గోపూజ అంకు అమాయికతను పూజించడం అన్నమాట. 
నేను గోవును _ అమాయికతయొక్క_ మూర్తీభావంగా తలు 
సాను. గోసంరతుణ అనగా దుర్చలులయొక్క-, నిస్సహోయుల 
యొక్క- రక్షణ అని అర్గమిస్తుంది. ఓరిమితోకూడిన సేవవట్ల, 
తపస్స్పువల్ల పెంపొందించుకొనదగిన ఉత్క్చష్టభావం 
గోసంరతణ. | . యంగిండియా, 8=6=ఎ"క1, చే, 182. 


'నాకు నోసంఠళతణ అనేది మానవపరిణతిలో బయలు 
నడిన ఒక అద్భుతభావంగా తోస్తుంది, అది మానవుని తన 
యొక్క జాతి పొలిమేరను 'చాటిస్తుంది. గోవును నేను 
మానవజాతికి దిగువనవున్న 'సర్వజీవకోటికీ చిహ్నాంగా 'భావి 
సాను, గోనుద్యారా మానవుడు సర్వజీవరాశితో టీ వశీ 
భావాన్ని అనుభవించగల్డుతాడు. గోవునకే ఈ దివ్యత్వము 
ఎందుకు ఆపాదించబడినదీ నాకు స్పష్టంగా గోచరమను 
తున్నది, హిందూ దేశంలో పూర్వంనుంచీ నోన్టు మనిషికి 
అన్నిటికన్నా సన్నిహితమైన జంతువు. గోమాత సకలై 
భ్యర్యపదము. పాలనొసగడమేకాక, గోవు వ్యవసాయ కార్య 
మును సాధ్య మొనరించిన జంతువు. గోవు బతుకు కారుణ్య 
భాన పథానమైన కావ్యము వంటిది, సరమసాధువై న గోవు 
ముక్క. ముఖంలో కారుణ్య భావం చిప్పిల్లుతుంది. _ హీందూ 


దేశంలోని లతులాది పజలకు గోవు తల్లితో సమానమైనది. 


808 నా మతము 


గోసంరక్షణ అంచు దై వసృష్టిలోని మూగజీవము లన్నిటి 
యొక్ష రతణ అన్నమాట. పురాతన బుపీఎవరో ఈ రతణ 
భాసిన్ని మొదట గోవుకి వర్తింప జేశాడు. సృష్టిలోని త కువ 
వర్ణాలకు చెందిన మూగ జీన్రల అఆ కోశం మాటలలో వ్యక్తం 
కాలేనిదగుటచే ఎక్కు-వజాలిని పురిగొల్పుతుంది. నోసం 
రత్సణ అనేది హిందూమతము |పపంచమునకొసగిన మహిత 
మున ఉడారసంచేంశం, నోనవును సంరవ్నీంచే హిందూమత 
స్థులు మిగిలివున్న ంతవరకూ హిందూమతం సజీవంగా నిలిచి 
వుండగలదు. యంగిండియా, 6-10.21, "పీ, 818, 


మన (శొతిస శ్రకులందలి పవ్మిత త స 
యాభార్థ్యం అహింసాస త్యాలను ఎంత ఎక్కువగా ఆచర 
ణలో డిలే అంతఎక్కు-వగా అవగాహానకాగలదనే అద్భుత 
సత్యాన్ని మన పూర్వబుములు క్ర నిపెట్టారు. ఈ ఏహయమైన 
నా విశ్వాసం దినదిన పవర్ణమానంగా చెరుగుతూన్రన్నది. 
సత్యాహింసలను ఎ ఎంత ఎక్కువగా అర్థ ంచేసుకుంకు అంత 
ఎక్కువగా మనసులో ఆత శనికాసం శపోపకుంది. వైన 
చర్గానిన బుహీశ్వరులే గోసంరతుణను (ప్రతి మైందవునకును 
విధ్యుక్కధర్శ్మంగా నిర్ణయించి, అది మోతసాధకమని ఉద్భో_ 
ధించివున్నారు. అయితే కేవలం జంతువులలో ఒక జంతు 
వుగా గోవును సంరథ్నీంచుటవలన ముక్కిసిద్ధిస్తుండని నేను 
నమ లేను. ము కిని సిద్ధించడానికి మనలోని మమకారము, 
"ద్యేషము, శోధము, “మాత్సర్యము 'మొదలైన దుర్దణాలను 
సంపూర్తిగా నిర్మూలన మొనర్ఫుకొనవలసి వ 


నా హిందూ ధర్మము 808 


అందునల్ల మోతసిద్ధి చేకూర్చుగలగడానికి నోరతణలో 
మామూలుగా అనుకునేకంబ ఇంకా చాలా విశాలమైన 
సర్యతోముఖ వైనదొకటి ఇ్రమిడివ్రుండి వుండాలి. మోవసిద్ధ 
ప్రాపింప జేసే సనోసంరతణ భావంలో సహజసిద్ధంగా అనుభూతిగల 
(వతిజీవి రతుణాకూడా ఆమిడివ్రున్నదని బోధపరచుకోవాలి. 
అందువల్ల ఒక పురుమనికిగాని, తీగానిః శిశునునకైనా 
సరే కష్టం కలిగించేలాగ మాట్లాడడంద్యారాగాని, [పపం 
చంలోని అన్నిటికన్నా దుర్చలమూ అధమమూ అయిన 
జీవికై నాసనే, బాధక లిగించడంద్యారా గాని అహింసా 
ధర్మాన్ని వ్‌ వమ్య్మూతం భంగంచేసినా అది నోసంరతణ 
భావానికి భంగమే కాగలదనిన్నీ, అది, పరిమాణంలో కాక 
పోయినా గుణంలో, గోమాంసభతణతో సరిసమానమైన 
పాపకార్యమవుతుందని నా అభి పాయం. 
యంగిండియా, 29.1.5, వే. 89. 
నోసంరతణ తనయొక్క విధ్యుక్నధర్ముంగా భావించే 
(పతి హిందువూ [పతి జీవజంతువుయొక్క_ రతుణభారనమూ 
కూడా తనవై వున్నదని | గహించాలి. కాని మొత్తంమిాద 
మాసే, ఆతడు తదితర జంతుకోటి రతణవిషయంలో 
విఫలుడై, ఒక్క గోనునే సంరశీ౦పజాలినమెడల, అందుకని 
ఆతని నిందింప పనిలేదని భావిస్తాను. అందున, ఆతడు 
గోసంరతుణ కార్యమును చేయుట మంచిదా కాదా అన్న చే 
అఆలో-చనీయాంశముగా “తేలుతుంది. అహింసాసూ తంలో 
నమ్మక మున్న వానికి జంతువులను చంపకుండుట ఒక విధ్యు క్క 


810 నా ముతము 


ధర్మమైనచో, గోసంరకుణకార్యము తప్పుపని కాజాలదు. 
(వతి హిందువూ, మతవిశ్వాసి అయిన |ప్రతివ్య కీకూడా 
ఆవిధంగానే , భావిస్తాడు. సామాన్యధర్శ్మంగానే ఏ జంతువునా 
గాని చంపకుండుట, (ప్రశ్యేకధర గంగా గోవును సంరవ్నీంచుట 
ఒక ఉళ్చృష్టు విధి అనడానికి ఇక సంచేపించనవసరం లేదు. 
దీనినిబట్టి గోసంరకుణను ఒకవిధిగా స్వీక రించివుండుట హిందూ 
మతంలోని ఒక గొప్ప సుగుణమని అంగీకరించక తప్పదు. 
అయితే ఇతర జంతున్సలనుకూడా తన అభయహస్తం కిందకు 
తీసుకొనుటకు అవశాశముస్న ప్పటికీ శీపలం నోసంరత్‌ణతో 
ఆగిపోయే హిందూమత స్టుడు హిందూమతంలోని ఆ సుగుణ 
మును చాలా స్వల్ప పమాణంలో పతిబింబించిన వా జౌ 
"తాడు, సర్వజంతుకోటికిని గోవు సంకేతంగా భావింపబడి 
వున్నందున గోసంరతుణ అనేది హిందూమతస్థుడు ఆచరించ 
వలసిన కసీసధర శ్రంగా భాబింపబడింది. 

నోసంరతుణ కార్యంలో కొంత స్వార్థంకూడా ఇమిడి 
వున్నప్పటికీ ఆ సీదాంలం "వెనకవున్న వుద్దేశం “కవల స్ట 
బుద్ధి మాతం కాదు. అది శీవలం స్వార్గబుద్ధితో కూడిన 
దై కే, గోవులవలన కలిగే (పయోజనాలస్నీ ఉడిగిన వెనక, 
ఇతర దేశాలలోవలతె ఇక్కడకూడా దానిని చంపివేయడం 
జరిగేది. దానివల్ల కలిగే లాభాలన్నీ ఉడిగిన పిమ్మట, దాని 
పోషణ కార్యం ఎంత భారవైనప్పటికీ, హీ ందూ మతస్థు 
'డెవరుగాని దానిని చంపి వదిలించుకోడు, న్మిష్పయోజ 
నమూ వృద్ధమూ- అయిపోయిన గోవులపోపణార్థమై ఉదార 


నా హిందూ ధర్మము Sil 


హృదయులచే ేశమంతటను నెలకొల్పబడివున్న అసంఖ్యాక 
మైన గోశాలలు ఈవిషయంలో జరిగే [పయత్నాలకు గొప్ప. 
నిదర్శనంగా వర్తిస్తాయి. ఈనాడు ఆ గోశాలలు చాలా చేద 
స్థితిలో వున్నప్పటికీ, దానినిబట్టి ఆ సేవా కార్యానికి ప్రోద్న 
లమైన ఉగ్టేశంలోని విలువ తగ్గదు. 


. కావున గోసంరత్‌ణకు మూలమైన 'తాత్వికభావం' 
బాలా ఉత్హృష్టమైనదని నా అభ్నిపాయం. దీనివల్ల జంతు. 
జాలానికి కూడా ,మనిపితోపాటు సమానఫాయీని (బతిశే 
హక్కు ఏర్పడుతుంది. | 

యంగిండియా, 1111426, చే, 891.9892. 


s9 
నౌ దృష్టి నుంచి హిందూముతంలోని సుగుణాలు 


పాశ్చాత్య దేశాలలో భాతిక శాస్త్ర విషయములందు 
వరీతిగా అద్భుత మైన ఫలితాలను సాధించివున్నారో, 'అజే 
విధంగా హిందూమతం ఆధ్యాత్మికమూ, ఆంతరంగికమూ, 
ఆత్మవిషయికముూ అయిన తాల్వికవిషయాలలో అంతకు 
మించిన అపూర్వ' ఫలితాలను సాధించివున్న దీ. అయి శే ఆ 
ఉత్క్బృష్టఫలి తాల వైష పుమన దృష్టి పోవడం లేదు. పాశ్త్వాత్య 
విజ్ఞాన శాస్ర్రుంయొక్క భౌతికమైన పురోగతి మన కోళ్ళను. 
మిరుమిట్లు గొల్పుతున్నది. ' కాని అ పురోగతి నన్నుమ్మూతం 
ఆకరి ంచశేకపోయింది. ఉప వ్పెనగావచ్చిపడే భౌతికవాదాన్ని 
నిరోధించే (ప 'ల్యేకవిధిని నిర్వ ర్తించే నిబుత్తం సర్వజ్ఞడై న 


812 నా మతము 


భగవంతుడే భారత డేశాన్ని ఆ మార్లంలో పురోగమించ 
కుండా చేశాజేమో అనికూడా అనిపిస్తుంది. ఎవరేమన్నా 
గాని హిందూమ కాన్ని ఇంతవరకూ సజీవంగా నిలపగలిగిన 
విశిష్టత ఏదో దానిలో వున్నదన్నమాట స్పష్థం. జేబిలో 
నియా, సిరియా, 'పెర్టియా, ఈజిప్టు దేశాల నాగరికతలన్నీ 
తన కళ్ళముందే పతనమైపోయినా, హైందవ నాగరికత 
మాతం ఇంతవరకూ నిలిచివుంది. మొ చుట్టూ ఒకపరి 
చూడండి. రోము, (గీసుల నాగరికత" ఏమైపోయింది ? 
రోం అంశునే ఇటలీ చేశంగా భావింపబడిన పురాతన రోమక 
నాగరికత, గిబ్బన్‌ చరి తకారుడు వర్ణించిన ఆ డు లచరి[త 
ఈ నాడు మో కెక్క.డైనా కనిపిస్తున్నదా! ఇక, (గీసుదశ 
మాడండి. లోక (ప్రఖ్యాతమైన అట్టిక్‌ నాగరికత ఈనా 
డెక్కడ దాగివున్నది? తదుపరి హిందూ బేశాన్ని పరికిం 
చండి. ఈ దేశపు పురాతనచర్శిత (గంధాలు పరిశీలించి? 
పిదప మీ చుట్టూ వున్న (ప్రస్తుత పరిసరాలను గమనించా 
రంశు, తప్పక మిరు, “నిజమే, పురాతన హైందవ నాగరి 
కత ఇంకా సజీవంగానే వున్నదని అనకుండా వుండలేరు. 
అక్క-డక్క-డ చేడకుప్పలుకూడా పేరుకుపోయినమాట వాస్త 
వమే, కాని వాటి అడుగున ఉత్కృష్టమైన భావసంపద 
మాటువడిపోయింది. భాతికపదార్గ సిజ్ఞూనఫథాన్ని కాకుండా 
ఆధభ్యాతికజ్ఞానమార్లాన్ని అనుసరించి పరిణతి పాందివుండు 
టయే "హైందవముతం ఈనాటివరకూ నిలిచివ్రండుటకు 
మూల హేతువు. 


[40] నా హిందూ ధర్మము 818 


హిందూవుతం ద్యారా [వచారితమైన ఏివిధభానాల 
లోనూ మూకజీవకోటితో మానవుని సమైక్యతను | పకటించే 
భావం చాలా విశిష్టమెనదిగా గోచరిస్తుంది. నా మనస్సుకి 
నోపూజలో ఛాలా విస్తృతమైన తత్వం గర్భితమై వున్నట్లు 
తోస్తుంది. ఇతరులను తమ మతంలోకి కలుపుకునే ఆధునిక 
పచారభావం హిందూమతంలో లేకపోవడంకూడా నేను 
చాలా విలువైన విషయంగా భావిసాను. హిందూ మతం 
(ప్రచారానికి ప్రాధాన్యం ఒసగదు. “బ్రతుకులో నే మతాన్ని 
(పతిఫలించుకొ”మ్ముని (వభోధిస్తుంది హిందూమతం, నేనూ 
నీవూ మన (బతుకులను మలుదుకొనడం మనచేతిలోని పని. 
అది చేస్తే డాని |పభావం యుగయుగాలూ పసారితం 
కాగలదు. తర్వాత, హిందూమతం ఎటువంటి ఉత్కృష్ట 
వ్యక్కులను సృష్టించిందో చూడండి. రామానుజుడు, చెత 
న్యుడు, రామకృష్ణుడు, ఇంకా ఎందరో ఆధునిక భకాగేస 
రులు హిందూవముతంవై న తమ (ప్రభావాన్ని అంకిత మొనర్చి 
వున్నారు. హిందూవమతంయొక్క_ శక్తి వమూ[తం విలక్షణం 
కాలేదు; అది ఎంతమ్మాతం నిర్షీవమతంకాదు. 

హిందూమతంలోని మరోక నిశిష్టాంశము అందలి. 
ఆశమధర్శ చతువ్క్య-.0. అటువంటి ధర్ధనిర్ద యం లోక్‌ 
మంతటిలోనూ ఇ౦కెక్క-డా కనిపించదు. క్యాధలిక్కు- kD 
సృవులలో _బహ్యచారులకు సమానార్థక మైన “సెలిబేట్పు” 
అనే ఒక వర్షం వున్నదికాసి, అది ఒకసాంఘిక నిబంధనగా 
లేదు; మన చేశంలో పతిచాలుడును (పధవూ శమమైన 


814 నా మతము 


(బహ శ్రచర్యంలోకి పవేశం పొందవలసివున్నది. ఈ ఆచారం 

యొక్క  ఉత్సృష్ణతను వేరుగా ఉగ్గడించ నవసరం లేదు, 
భ్‌ TH (౧ 

ఈనాడు మన దృష్టి . మలినమైపోయింది ; ఆలోచనలు 

అంతక ంు మలినమైపోయాయి ; చేహాలు అన్నిటికన్నా 

మలినమైపోయాయి. దానికి కారణం మనం హిందూ 

మతాన్ని తిరస్క-రించడమే. 


చనింతవరకూ స్సృశించని అంకం ఇంకొకటుంది. 
జేహాంతర పా పీ లేక పునర్జన్మ అనునది శీవలం సిదాంతమే 
కాక్క నాస వవిషమయంగా దానిని ఐనోపీయభాన్రుకులు అంగీక 
రించనారంభించారని మేక్చుముల్లరుపండితుడు నలుబది సంవ 
త్పరాల| క్రితమే వ్యాకుచ్చివున్నాడు, ఇది సంపూర్తిగా 
హీం0ద్యూమతం ద్వారానే లోకానికి వెల్లడైన భావం. 


ఈ నాడు వర్ణాశ్రమ ధరా ఆంకా, మైందవత తాని 
పిందువులే అపార్గముచెప్పి తిరస్క-రిస్తు న్నారు, -ఈ పరిస్థితికి 
మందు సంస్క-రణమేకాని, నిరూ శ్రలనంకాదు. ముందు 
సత్యమైన మై హాందచాత డెను మనలో పునర్నిర్థితం చేసుకుంక్కు 
అప్పుడు అది ఆతోోన్నలతి సాధనమైనదీి కానిదీ స తెలు 

స్తూంది. | యంగిండియా, లి4.11.ి27, “పే. లె9ి, 


మతసాద శే న్రొత్ర్రుంలో (comparative shea 
పండితురాలై న -ఒక అమరికాచేశస్థురాలు ఆ శా న్ర్రవివ 
యాలు నిస్పూవీకంగా'. పరిశీలన చేసే నిమిత్తం ఇండియాకు 
వచ్చిన సందర్భంలో గాంధీజీని కలుసుకున్నప్పుడు, హిందూ 


నా హిందూ ధర్మము 815 


మకంయొక్క_- సారాంశాన్ని క్లుప్తంగా తెల్పమనికోరగా, 
గాంధీజీ ఈ విధంగా జవాబు చెప్పారు : 

“సర్వజీవ రాశియు (మూనవులేకాక చేతనా [పపంచ 
మంతా) ఒక్క-కు ; అనగా, సర్వవి శ్వాత్మక మైన ఒకేఒక 
చైతన్యఫుంజమునుంచి జీవకోటియావత్తూ ఉత్పన్న మైనదనే 
యథార్థ విశ్వాసం పిందూమతం౦లో అంతర్షర్భిత మైన పథాన 
వషయం, 

ఈ సర జీవై క్వ తాభావం పాందూవుతానికి (పత్వేక 
మైన ముఖ్యలత్‌ణం, దీనినిబట్టి ముక్తి ఒక్క- మానవులే 
కొక ద్రైవసృష్టిలోని సక లజీవులకూకూడా సాధ్యమైన చే అను 
విశ్వాసం ఏర్పడింది. అయితే మానవ దేహం ద్యారా తస్ప 
ముక్తి సాధ్యం కాకపోవచ్చును. శీవలం ఆ హేతువున మనిషీ. 
సర్వసృష్టికిని తానే అధినాధుడనని భావించడం పొరపాటవు 
తుంది. ఆతడు తద్వారా సర్వసృష్టికిని చేవకుజె తొడు. మనం 
సర్య్వమానవసోదరత్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు అది 
మానవునివరశే అనిన్నీ, మిగిలిన జీవలోకమంతా మానవుని 
(పయోజనానికీ లాభానికీ మాత్రమే ఉగేశింపబడినట్లున్నూ. 
అనుకుంటూ ' వుంటాము. ఈ సర్వజీవరాశితోటేీ సమాన 
భావాన్ని అలవరచుకొనుటకు మనం ఎంతైనా త్యాగసాధన 
చేయనలసివుంటుంది. అంత పశాలమైన ఆదర్శాన్ని సోధించే 
నిమిత్తం కనీసం కొంతవరకైనా మనం వున అవసరాలనూ, 
కోరికలనూ. తగ్గించుకొనవలసి వుంటుంది. “అవసరాలను 
ఇంచుకొనమిని బోధించే అధునిక నాగరికతకు వైన చెప్పిన 


816 నా మతము 


సూత్రం శేవలం విరుద్ధమైనదని వేరుగా చెప్పనవసరం లేదు. 
అవస్వరాలనూ, కోరికలనూ పెంచుకొనుమని |పతిపాదించే 
వారు తద్వారా మానవుని విజ్ఞానం చెరుగుతుందనిస్నీ, 
విజ్ఞానం వెరుగుట ద్వారా అపరిమితమైన సృష్టిరహస్యాన్ని 
మరింత ఎక్కువగా 'తెలిసికొనగల్లు తామనిన్ని నమ్ముతారు, 
హిందూమతం దీనికి వ్యతిరేకమైన విశ్వాసాన్ని |పతిపాది 
స్తుంది. వత త్పాధనకు సుఖాలనూ, అవసరాలనూ తగ్గించు 
కొననలసినదనీ, కానియెడల అవి విశ్వాత సతో మన సమై 
క్యా సిద్ధికి ఆటంకములు కాగలవనీ హిందూ మతం 
బోధిస్తుంది.” వారిజన్‌, 26.12.86, పే. 865. 

స్వచ ఎమైన హొందూమత సిద్ధాంతం ప్రకారం గ్రాహ 
ణుడు, చీమ, వనుగు, శ్వపచుడు (కుక్క-మాంసం తినువాడు), 
అంతా సనూనులే. మన వేదాంతం అంత ఉళ్చృష్టమెన్నదె 
నప్పటికీ మన ఆచరణలో అది విఫలమై చెడి, ఈనాడు మన 
నాసాపుటలకు దుర్షంధాన్ని | పసరిస్తోంది. విశ్వమానవ నోట్‌ 
రత్వొానిష్న మా, తమేశాక, విశ్వజీవకోటి సోదర త్యాన్ని (పతి 
పాదిస్తుంది హిందూమతం. ఆ భావంయొక్క_ పే న్న త్యాన్ని 
చూస్తే మన తల తిరిగిపోవచ్చును ; కాని దానిని ఆచర 
అలో వెట్టుటకు (పయత్నం చేయనలనివుంటుంది. మనిషికీ 
మనిషికీ మధ్య సమానతను మనం మన జీవితాలలో సాధించ 
గలిగిననాడు, మనిషికీ సృష్టిసర్వస్వానికీ మధ్య సమైక్యతను 
అనుభూత మొనర్ఫ్బుకోవడం సుసాధ్యమవుతుంది. ఆ సుము 


నా హిందూ ధర్మమూ ప్ర్మ 


హూర్త౦ ఆగమించిననాడు భూమండలంలో శాంతిస్థాప 
జరిగి మానవసంభుం' మైతి భావసంఘటిత మవుతుండిి. 
వారిజన్‌, 28.8.౪6, పే. 51. 


సనాతన హిందూమతము 

ఈ కింది 'కారణాలనుబట్టి నేను సనాతన హైందవ 
మతానికి చెందినవాడనుగా భావించుకుంటాను. 

(1) చేను వేదాలను, ఉపనిషత్తులను, కురాణాలను, 
సాందనమత |గంఛాలుగా పేర్కొనబడే తదితర సవిత 
గ ౦థాలను; తద్యారా అవతార, పునర్జన శ్ర సిద్గారతనులను 
విశ్వసిస్తాను. 

(2) నేను ఒకవిధంగా వర్ణా శమధర్మాన్ని విశ (సి 
సాను ; అనగా, |పస్తుతం అమలులోవున్న అర్థంలో కాక 
వైదికార్థ ౦లో విశ్వసిస్తాను. 

(8) సామాన్యార్థ ౦లోకాక విస్త ఎ్రకౌర్థ ౦లో గో సంర 
తణవిధిని నేను విశ్వసిస్తాను.. _ 

(4) వి గహారాధనలో నాకు అవిశ్వాసం లేదు, 

వెన వేదములను, ఇతరమత గంథాలను పేర్కొన్న 
ప్పుడు వానిలో వవిగాని అపొౌరపేయములని చెప్పకుండా 
వూరుకున్న సంగతి పాఠకుల గమనికకు తెస్తున్నాను. 
చేదాలు శేవలం' అపౌరు పేయములని నేను నమ్మకపోవడమే 
దానికి కారణం. బైబిలు, కొరాను, జెంద్‌ అవెస్తాలుకూడాొ 
చేదాలశో సమానంగా అహౌరుపేయములని భావించవలసి 


$18 నా నముతము 


వుంటుందని నా అభిపాయం. నేను హిందూమతవిశ్వాసిని 
కావడ్డానికి ఆయా గంథాలలోని పతిమాటా, _పతిక్లోకం 
చ వసంభూతమని నమ నవసరం లేదు. ఆ మహాత్యపూరిత 
మైన [గంథాలన్నిటిని నేను మాతృకలలో పఠించి వుండ 
లేదు. కాని ఆ పవిత (గంథాలలోని మూాలసిగ్ధాం తాలలో 
గర్భితమైన సత్యాన్ని చేను అనుభూతిపూర్వకం గా అవగా 
వాన చేసుకున్నానని మాతం ప్పగలను. వాటివై 
వ్యాఖ్యానాలు, ఎవరు ఎంతటి పాండిత్య (పకర్షతి తో వేసి 
వున్నప్పటికీ, అవి హేతువునకును, సీతికిని విరుద్ధంగా కనిపిం 
చినయెడల నేను వాటికి బద్ధుడను కొజాలననికూడా చెప్ప 
వలసివ్రుంటుంది. 

అహింస, సత్యము, బహ్మచర్యములలో సంపూర్ణ 
సిద్ధిని పొంది, లౌెకికవమువుకారములను విసర్టించిననానికి తప్పు, 
పేదాంతజ్ఞానం వై అధికారానికి అ ర్ల తలేదనినుడివే హిందూ 
మతసూ కి, ని నేను పూర్తిగా విశ్వసిస్తాను. గురూపదేశం 
యొక్క- అవసరాన్ని నేను గుర్తిస్తానుగాని [పస్తుతయుగంలో 
సంపూర్ణమైన అత్నపారిళుధ్యం, సంపూర్ణమైన అతృక్ఞానం౦ 
వున్న గురువులు" అరుదగుటచేత జనానీకమందరికీ అ రమైన 
గుభుసహాోయం లభ్యం కౌజాలదని, అందువలన నారు. స్వీయ 
సాధనమోదచనే ఆధారపడక తప్పదసీ తోస్తుంది. హిందూ. 
మతంయొక్క- మూలస్మూ తాలు అన్ని మతముల మూల 
సూతములవలెనే, వూర్పులేనిప్‌ సులభ (గావ్యామైనపీ అగు 
టే గురుసహాోయము లేనిచే మన మతసత్యాలను తెలుసు 


నా హిందూ ధర్మము 919 


కొనడం దుస్సాధ్యమని భయపడ నవసరంలేదు. చేవుని 
యందూ దేవుని వకత్యమునందూ విశ్వాసమూ, పునర్జన్నృలో 
నమ్మకమూ ముక్తికాంతు, ఇవి [పతి హిందూమతస్థుని' 
ఎరికలోనూ వున్న విషయాలే. 

నా సహధర్మినియెడల నాకుగల వృాదయభాన 'మెటు 
వంటిదో హిందూవుతం యొడల నాకుగల భావంకూడా 
అటువంటిదని చెప్పుటకం"బు ఇతరవిధంగా దానితో నాకుగల 
అనుబంధాన్ని. వర్షించి చెప్పలేను. నా సవాధర్ణ్మిణి నా 
హృదయాన్ని స్పందింపజేసినట్లు మే త్రీగౌని చేయదు. 
అయితే ఆమెలో లోపాలు లేకపోలేదు. నాకు కనుపించే 
కంచు ఎక్కువలోపాలే ఆమెలో నృన్నవని తలుస్తాను. కాని 
ఆమెతో నాకొక విడరాని అనుబంధం వున్నది. ' అశ్లే ఎన్ని 
లోపాలునున్నప్పటికి, ఎన్ని! సంకుచిత త్యాలు వున్న్నాగాని, 
హిందూమతంతో. కూడా నాకు అట్టి సంబంధమేవున్నది. 
పాిాందూమతందొక్క_ పవి త గంధాలలో నాకు పూర్ణ 
(ప్రవేశం నున్నట్లు చెప్పదగినవి ఒకటి భగవద్దీత, రెండు 
తులసీదాసరామాయణం. _ఈ రెండును పఠించినప్పుడు నాకు 
కలిగే (శే వణసుఖమభూ, ఆనందమూ _ వ్రింకచేనినలనగాని 
కలగదు. ఒకప్పుడు నేను స్రాణావసానదశలో నున్నట్లు తలచిన 
సమయంలో నాకు భగవద్దీత ఒక్క-కే మనశ్శాంతి చేకూర్చు 
గలిగింది. ఈ నాడ్గు మస ప్రసిద్ద దేవస్థానాలలో జరుగుతూ 
నున్న దుర్నీతులను గురించి నే చెకుగుదును. చెప్పరాని 
చెనుగులు నేడు వాటిని ఆవగించివున్నప్పటికీ, చేను వాటిని 


శి20 నా మతము 


(ేమిస్తాను. నాకు వాటియెడలగల ఒకానొక విశిస్టమైన 
ఆకర్షణ ఇక వేటియెడలను కలగదు. నేను సంపూర్ణంగా 
సంస్క-రణాభిలాషిని. కాని నా సంస్కరణాభిలాప నన్ను 
హిందూవుతంయుక్క_ మూలసూూతాలను నిరాకరించవలసి 
నదిగా |పోద్బలపరచదు. 


హిందూమతం సంకుచితమైన మతంకాదు. (పపంచం 
లోని అందరు మత, పవక్తల ఆరాధనకూ అందులో వోటు 
న్నది. సామాన్యార్థంలో అది |పచారపథానమైన మతం 
కాదు. అనేక జాతులను హిందూమతం తనలో కలుపుకుని 
జీర్ణించుకున్నది. కాని ఆ పని అదృశ్యమైన పరిణామ క్ర 
మాన్ని అనుసరించి జరిగింది. అందరును వారివారి విశ్వా 
నానుసారంగా, అనగా చారిచారి స్వధ ర్యానుసారంగా వర్సించ 
. వచ్చునని హిందూనుతం బోధిస్తుంది. అందువల్ల అన్ని 
మతములతోోను సామరస్యసంబంధాలు వర్పడి, శాంతియుత 


మైన మాన్దాన్ని అది కొనసాగిపోతుంది, 
యంగిండియా, 6.10.21, జే. 817.18, 


హైందవమతము నిత్యసంవర్థని 


మూలమునందు స్వచ సమూ అకలుషమూ అయి 
వుండి, | పనాహమార్గంలో కలుపాలను తనలో కలుపుకొని, 
ముందుకు సాగిపోయే గ ౦గానదీమతల్లి తో హిందూమతాన్ని. 
సరిపోల వచ్చును. గ ౦గ్మాపవాహినివలెనే పిొందూ మత 
మున్నూ, 'మొత్తంమిాద మాసే, లోక "శేయస్క-రంగా 


[41] నా హిందూ ధర్మము శిల! 


వర్తిస్తుంది. ఒక్కొ-క్క- (పాంతంలో ఒకొ-క్క- ప్రాంతీయ 
రూపం చాల్సినా రూపవై వైవిధ్యంలో గర్భితమైన్‌ a 
పదార్థం. ఒకటిగానే నిల్పుకొని వుంది. ఆచారం జుతం 
కాదు. ఆచారాలు మారవచ్చునుగాని మతవునేది మార్పు 
లేకుండా నిలుస్తుంది. 

పిాంందూమత౦ంయొక్క-. స్యచ లే ౪ మతస్థుల ఆత్మ 
నిగహంమోడ ఆధారపడి వుంటుంది. తమ మతశకానికి విప 
త్క_ర పరిస్థితులు ఏర్పడినప్పూడల్లా పిందూముతేస్టులు కఠిన 
మైన తపళే, చర్య జరిపి ఆ విపశ్లోతువులను పరిశోధించి, వాటిని 
ఎదుర్కొ-నుటకు తగిన చర్యలను అవలంబిస్తూనే వచ్చారు. 
హిందూ శాస్త్రాలు నిరంతరం (పవర్ణమాన మన్రుతూ నే 
వచ్చాయి, వేదములు, ఉప పనివత్తులు. స్మృతులు, పురా 
హాలు ఇతిహాస ములు, ఇవన్నీ ఒకే కాలమున పుట్టినవికావు. 
ఒక్కొక్కటి ఒక్కొ-క్క- కాలములో, ఒక్కొక్క పరిస్థితి 
యొక్క అవసరాలను తీర్చుటకు పుట్టివుండుటచే, , వాటిమధ్య 
కొంత పరస్పర వై రుధ్యరి (వదర్శితమవుతూ వుంటుంది. 
ఈ మతగ్గంధాలు నిత్యసత్యాలను తిరిగి నిర్వచించవు. అవి 
ఆ [గంధాలు రచింపబడిన కాలపరిస్టితులలో ఏరూపంలో 
ఆచరణలో వుండిన్సన్నదీ మ్మాతమే తెల్పుతాయి. ఒకౌ 
నొక కాలానికి సరిపోయిన ఆచారం ఇంకొక కాలంలో 
(గుడ్డిగా ఆచరిసే సె, అది (పజలను మైఫల్యత అనే రొంపిలో 
దింపివేయడం జరుగుతుంది. ఒకానొక ప్సుడు జంతుబలి ఆచా 
రంగా వున్నదిగాదా అని, దానిని ఈనాడు పునరుద్ధరించ 


శ్రీ2ి2 నా మతము 


వలసించేనా ? వనాడో గోమాంసభతుణ ఆచారంగా నడిచిం 
దిగభా అని ఇప్పుడు కూడా మనం ఆ పని తిరిగి చేయవల 
సించేనా * ఒకానొకప్పుడు దొంగతనం చేసినవారికి శిక్షణా 
చేతులూళశాట్లూ నరకడం ఆచారవుయిన్రండేది గదా అని ఆ 
ఆటవికాభ్యాసాన్ని తిరిగి ఈనాడు అవలంబించవలసించేనా ? 
బహుభర్హృత్యం అప్పుడు పునరుద్ధరణ 'యోూగ్యమనవుతుండా 1 
అతిబాల్యవివాహాలను ఈనాడు (1 పోద్బలం చేయవచ్చునా ? 
ఒకానొక కాలంలో ఒక మానవకూటాన్ని సంఘజూరులుగా 
ఒనర్పడం: జరిగింది గదా అని, ఇంకా ఈ నాటికీ చారి 
అమాయికులై న - వారసులందరినీ సంఘబపహివ్య్యతులుగా 
పాటించడం న్యాయమేనా శ 
ప్రవాహం ఆగిపోయి, నీరు 'పాచిపట్టునట్లు నిలిచి 
పోవడం మైందవమళ్గస్వభానికి విరుద్ధమైన గుణం. జ్ఞానం 
వ విధంగా అపారమో, సత్యంయొక్క_ (పయోగసాధ్యతలు 
కూడా ఆ విధంగానే అనంతం. మనలో మన ఆత్మశక్కులను 
గురించిన అనుభవజ్ఞానం దినదినం చిరుగుతూనే వుంటుంది. 
అది అట్లావెరగడమే మనకు (శ్రేయస్కరం. సత్యము నిత్య 
మెనడై నప్పటికీ నూతనమైన అనుభవాలు నూతనమైన విధు 
లను గరపుతూ పుంటాయి. సత్యంయొక్క- సంపూర్ణ స్వరూ 
పాన్ని తెలుసుకోవడం ఎవరి తరం 
భల . యంగిండియా, రి-4=26, "పే, 191-82. 
చేను (పపంచంలోని ఇతరమతాలను భ క్కిపూర పకంగా 
పరిశీలనవేయడం ద్యారానూ, ఎఅంతకంకు ఎక్కువగా నా 


నా హిందూ ధర్మము ఫ్రీలిలి 


న్వయానుభవపూర్వకంగానూ, భగవద్దీతలోని సమన్వయ 
భాచనానుసారంగా ఫొందూమతబోధనలను అనువ ర్రి ౦చుటకు 
(ప్రయత్ని స్తు న్నాను. హిందూమతసూూ తాలను బలాక్కా 
రంగా సాగదీయడం కాకుండా, వాటిలో సహజంగా అంత 
ర్లర్భితమైవున్న భావవై శాల్యాన్ని బయలు -పరచడానికి 
యత్నిస్తున్నాను. మత్మేగంధస సంపుటాలలో పూడ్చి పెట్ట చెటబడి 
నదిగాకాక్క తన కన్న బిడ్డతో తల్లి మాట్లాజేలాగున (పేమతో 
మనకు _తోవజూశే జీవన్మతమాతృకగా హిందూమతాన్ని 
నేను సంభావిస్తు స్తున్నాను. నేను అనుస రిస్తు న్నది చరి తసమ్మ 
తమైన విధానమేగాని "వేరుకాదు. మన పూర్వీకులై. "న పెద్దల 
మార్షమే నేను అనుసరిస్తు న్నాను. ఆదిలో మన పూర్వీకులు 
కశ (కద్ధ దేవతలను సంతృప్తి పరిచే నిమిత్త ౦ 
జంతుబలి లేపారు. మన పూర్వీకుల పరంపరలో తరువాతి 
"కాలంవారు “యజ్ఞ ౦” అనే మాటే చేరు విధంగా అర్థం 
చెప్పుకుని, బలిచేయవలసినది మన ఆంతర్గంలోని దుసంభా 
వాన్ని. అనిన్నీ, తద్యారా సంత్భ షి పడేడి (కద్ధ బేవతలు 
కాక్క మనలో గర్భితమైన ఏకె కమూ సజీవమూ తజ దివ్య 
చైతన్యమే అనిన్నీ సమన్వయించి వున్నారు. 
వారిజన్‌ , 8-10-86, ఫే, 266, 
నన్ను లోకాన్ని విసర్టించిన సన్యాసిగా భావించడం 
పొరపాటు. నా జీవితానికి మార్గ దర్శకములుగా పెట్టుకున్న 
ఆదర్శములను చేను సామాన్య లోకమంతకును న్వీయకరణ 
యములుగా (ప్రతిపాదిస్తూ వున్నాను. ఆ అదర్శములు నాలో 


బీల్లిశీ నా మతము 


[కమకమంగా పరిణతిపవాందాయి. అడుగడుగునా ఆలోచ 
నతో, విమర్శనపూర్వక ౦గా, ఇష్టపూర్తిగా చేను వాటిని 
అవలంబించడం జరిగింది. నా క్రం[దియ నిగహమూ, 
అహిం౦సావిధానమూ నా ఆత శసౌథన ఫలి తాలుగా పుట్టినవి ; 
లో కాసేవా కార్యక్రమంలో అవి అవసరమైనాయి. దశ్నీ 
ణాఫికాలో నేను గడవపలసివచ్చిన ఒంటరి జీవితంలో 
గ ఎ్రవాస్థుణుగా అయినా, సంఘసంస్కర్తగా అయినా, రాజ 
ప అయినా ఆయావిధుల స్మక్ర్షమాచరణమునకు 
దాంపత్యజీవిత విషయంలో కఠినమైన నితణమూ, పరస్పర 
మానవసంబంధాల విషయంలో-- నా స్వ'చేశస్థులతో గాని, 
తెల్ల దొరలతోగాని- అహింసా సత్య స్న్మూత్రముల నిర్వ క్ర 
మైన ఆచరణమూ అవసరమైనాయి. చేను సామాన్య మాన 
నృులక౦బటు మించిన వ్యక్తి నని కాసి వారికన్న నాకు అసా 
మాన్యమైన శక్రిసామర్ధ్యములు వున్నవని కాని అనుకోను, 
అత్యంత పరిశోధనాఫలితంగా నేను తెలుసుకున్న అహింసా 
స్నూతం గాని, ఇం! దియని గహోభ్యాసంగాని లోకాతీతవైన 
విషయాలుగా నేను (పదర్శించడం చేదు. నాతో సమాన 
మైన అశావిశ్వాసాలు చెంపొందించుకుని, నేను చేసిన రీతి 
సాధన చేసినయడల (పతి క్రీ తః (పతి పురుషుడూకూడా నేను 
పొందిన ఫలితాలను పొందడం సుసాధ్యమేగాని, ఏమ్శాతం 
అనాధ్యరి కాదని నిస్సంచేవాంగా చెప్పగలను. 

హరిజన్‌, 8.10.86, పే, 268. 


నా హిందూ ధర్మము ' 895 


సత్యము తేక్క- వేరు దైవము లేదన్నది నా జీవితాను 
భవమంశతా వకరీతిగా నాలో పురికొల్పిన విశ్వాసం. ఇఇ సత్య 
మును నిరూపించుటకు అహేంసామార్షముతప్ప వేరుమార్లము 
లేదన్న. విషయం ఈ |గంధంలోని (పతి పుటలోను పాఠకు 
నికి గోచరము కానిచో ఈ అధ్యాయము లిన్నిటిని నేను 
(వాయుటకు పడిన [శమ వృథాఅయినక్షే భావిసాను. నా 
యత్నం సర్వమూ విఫలీకృత మైపోయినాగాని, ఆ లోపము 
సర్వమూ వాహనమైన నాదే కాని ఆ ఉత్రృష్టసూూ తమునకు 
చెందినది కౌజాలదని చదువరులను (గహించనోరుతాను. 
అహింసాధర్మాచరణ విషయంలో నా |పయత్నములు ఎంత 
హృదయపూర్వక మైన వైనప్పటిక్కి అవి ఇంకను తగినంత 
పరిపక్యతను, సిద్ధిని పాందివుండ లేదని చెప్పవలసి వుంటుంది. 
నేను కొలదిపాటిగా, తణమ్మాతంగా పొందిన సత్యదర్శనము 
దైనందినం మన కన్నులను మిరుమిట్లుగొల్చే సూర్యకిరణ 
ముల కంటు కోటిరెట్లు తేజోవంతమైన సత్యజ్యోతిస్సును 
వ,ర్థించుటకో చాలినంత శ క్తివంతంకాదు. ఆ దైహోండ మైన 
కాంతిలహారియొక్క- అస్పష్ట్రకిరణశకలం మ్మూతమే నాకు 
దృస్రోచరమైనది. కానినా (పయోగాలన్నిటియొక్క_ ఫలి 
తంగా సంపూర్ణ మైన అహింసాసిద్ధివాందిన వీమ టనే సంపూ 
రమైన సత్యదర్శనం కౌగలదనిమ్మా తం రూఢిగా చెప్ప 
గలను. విశ్వసృష్టిలోని అల్వాల్స జీవాన్నికూడా అత్మ 
సమంగా (చేమించ గలిగి తేన విశ్వాత శ్రీమూ, సర్వవ్యా 
పృమూ అయిన అధ్యాత్మిక సత్యాస్న ముఖాముఖీ సంద 


ర26 నా మతము 


ర్నించగలుగు కాము. అట్టి అశయాన్ని అభిలపించే వ్యక్తి 
ఏ జీవితరంగం నుంచిగాని తాను దూరంగా వుండజాలగు. 
ఆ పేశికున్చవల్ల నే నా సత్యా న్వేపషణమార్షం నన్ను రాజకీయ 
రంగంలోనిక్తి తీసికొనివచ్చింది. మతానికీ రాజక్రీయాలకూ 
సంబంధం ేద్ధని చెప్పేవారికి మతం అంకే ఏమిటో అర్ధం 


కాలేదని నేను నిగర్యంగానూ, నిస్పంకోచంగానూ ఉగ్దడించ 
గలను. 


ఆత ఆపారిళు ధ్యం అలవరచుకుంకేగాని సర జీవకోటి 
తోనూ. సమైక్యభావం సప. 5 ఆత్మపారిశుధ్యంలేని"దే 
అహింసాధర్మం రిక్సస్టప్న(ప్రాయమై నిల్చిపోతుంది ; పరిశుద్ధ 
హృదడయులకు తప్ప టై వసావమొత్కా-రం సిద్ధించదు. అందు 
వల్ల ఆత్మ పారిశుధ్యమనగా సర్వజీవితరంగాలలోనూ పారిశుధ్య 
మని అర్గంచేసికొ నవలసి వుంటుంది. పారిశుధ్య మనేది అంబు 
చ్యాధిలా వ్యాపించే నగుణంగలదగుటచే, వ్య క్రి గతపారికుధ్యం 
పరిసరాల పారిళుధ్యానికి కూడా చారితీయకతప్పదు. 

కాని ఈ ఆత్మ పారిశుధ్యసాధనాపథం చాలా కష్ట 
తరమైన ఉన్నత పర ఇకాధిరోహణమార్డ ౦ వంటిది. సంపూర్ణ 
పారిశుధ్యం సాధించవలెనంపే మనసావావా కర డౌ సరో 
(దిక్కలనుంచీ విముక్తం కావలసివుంటుంది. | పేమ చ్వేపాల 
వంటి, వమువుకార తిరస్కా-రాలవంటి ద్వంద్వ వై రుధ్యవాహి 
నులకు అతీతులం కావాలి. నేనెంత సనిత్న్వనిరంతరసాధన 
వేస్తూవున్నాగాని నాలో ఆ (తివిధపారిళుధ్యం ఇంకా వేరు 
పాతుకొనలేదని నాకు తెలుసును. అందుననే లోకం నన్ను 


నా హిందూ ధర్మము 27 


పొగడినప్పుడు అది నాకు ఉత్హర్ష కలిగించదు; వైగా తరచు 
అది విపకంటకంలా బాధాజనకమవుతూ వుంటుంది కూడా. 
బహీర్లోకాన్ని అ(స్రుబలంతో జయించడ౦క0౦క, అంతరంగ 
మందలి అరిషడ్వన్లాన్ని జయించడం నాకు కష్టసాధ్యమని' 
పిస్తుంది. నేను భారత దేశానికి తిరిగివచ్చినది మొదలు నా 
లోలోపల అడగి మడగి దాగివున్న ఉదిక్కలు వైకుబికిన 
అనుభనాలు నాకు ఛాలా కలిగివున్నాయి. అది గమనించి 
నప్పుడు చేను నిరోశోపహతుడను కాకపోయినప్పటికి, అవ 
మాన వినమితుడను మాతం అవుభూవచ్చాను. అయినను, 
నా పృాదయానుభూతులునూ, నా [సయోగసాధనలునూ 
మాతం నాకు ఆశాకరములుగాను, డపశాంతిదాయక ములు 
గాను ఉపకరించాయి. కాని నేను .ఇంకను క్లీప్రపథాన 
పయాణించ వలసివున్నదని ఎరుగుదును. చేను అల్పాల్బ 
మైన ఛూన్యబిందువుతో సమానతను సాధించవలసివ్రున్న ది. 
మనిపీ. తన స్వతంతబుద్ధితో తన తోడిజీనకోటిలో చిట్టచివరి 
స్థానంలో తౌను నిలబడగలిగే తప స అతడు, ముక్తి క్రి pe ' 
జాలడు. విన మభానంయొక్క- అంచులను . అంటుకొ నుట యే 
అహింస. ఆత్మకధ, 19468, "చే. 615.16. 
40 
తుదివనరాటలు 

నాకు ఏర్పడిన అభిపాయాలూ, నేను వర్పరచు 

కున్న నిర్ణయాలూ నూరనివి కావు. శేపు నేను వాటిని 
మార్చుకోవచ్చును. నేను లోకానికి సరికొత్తగా చేశ్చే 


328 నొ మతము 


సత్యా లేమి లేవు. సత్యము, అహింస అనునవి భూధర 
సమానవయస్క-ములై న పురాతన సత్యాలే. నేను చేసినదల్లా 
ఆ శెండిటిని గురించీ ఏలై నంత విశాలమైన వేదికమోద 
[పయోగంసల్పి చూడడం మ్యాతమే, ఆ కార్యంలో అప్పు 
డప్పుడు నేను తప్పిదములుకూడా చేసిశ్సన్నాాను. కాని ఆ 
తప్పిదములను బట్టి గుణపాఠాలుకూడా నేర్చుకున్నాను. 
ఆ రీతిగా జీవితమూ, జీవితంలోని వివిధ సమస్యలూ నాకు 
సత్యాహింసా స్మూతాల అనుసరణలో అన్నివిధములై న 
(ప్రయోగ [(కియలుగా పరిణమించాయి. 
వ+రిజన్‌ , 28=5ఎ586, పే. 49. 
సత్యాహింసా సూ తాలలో నాకు గల segs 
నిత్యం |ప్రవర్ణమాన మవుతోనే వుంది. వాటిని నిత్యం నా 
జీవితంలో అనుసరించుటకు కృషిసల్పుతూ వుండుటచే నేను 
కూడా (పతితుణం ప్రవర నాని అవుతూనే వున్నాను. 
వాటిలో - నాకు నూతనములై న గూశార్థాలు సోచరిస్తూ నే 
వున్నాయి, దినదినం వాటిని నే నొక వినూతనశాంతిలో 
చూచి, వాటిలో నవ్యభావాలను దర్శిస్తున్నాను. 
వారిజన్‌ , 1=ర=ితీ7, పే. 94. 
నేను వదిగాని (నాసేటప్పుడు అంతకుపూర్వం ఆ ఏపివ, 
యమై ఏమి చెప్పివునాననే సంగతి ఎన్నడూ ఆలోచిం చను. 
ఏ సమస్యకుగాని నేను. పూర్వం ఒసగిన అభి పాయాలతో 
వైరుధ్యం కలగకుండా చెప్పవలెనని [పయల్నించను ; వ్‌ 
మీణ౦ంలోగాని. నా జ్ఞునచతున్రనకు గోచరమైన సనక 


నా హిందూ ధర్మము 829 


వైరుధ్యం కలగకుండా చెప్పవలెననే (పయత్నిస్తాను, తత్స 
లితంగా నేను ఒక సత్యమునుంచి మరొక సత్యమునకు రగ 
గలుగుతున్నాను. తద్వారా నా జ్లుపకశ క్రికి [శమ తగ్గించు 
కొనగలిగాను కూడా. అయినా నేను (ప్రస్తుత శుణాన్ని 
(నాసిన భావాలను వబచేండ్ల [కితం నేను ఆ విషయమై 
(నాసిన వాటితో ఫోల వలసిన అవసరాలు కల్టినప్పుడు, 
అ ₹ెండిటికీ అభి పాయభేదం నాకేమీ గోచరించివ్రండ లేదు. 
కాని నాలో. అభ్మిపాయ వైరుధ్యాన్ని గమనించే మిత్రులు- 
వారికి నా పూర్యరచనలలో గోచరించే _ అభి పాయాలే 
ఎక్కువ స్వీకార్యమై'తే తప్ప- నా చివరి రచనలలో వారికి 
ద్యోతకమయ్యే అర్థాలనే స్వీకరించ నలసినదని కోరు తాను. 
కాని వారు ఈ శెండిటిలోనూ వదో ఒకటి ఎన్నుకునే 
ముందు వారి దృష్టికి ఆ రెండిటి మధ్యను గోచరించే స్థూల 
మైన వై రుధ్యానికి అడుగున అంతర్లర్భిత మైన అవిరోధఫావం 
కనిపిస్తుంచేమో కొంచెం [పయత్నించి చూడవలసినదని 
నా సూచన. హరిజన్‌ , 80-9-'89, పే. 286. 


నొ సంచేకమూ, నా విధానాలూ, వాటియొక్క 
మూలసూ త్రరూపంలో, యడ్వార్థంగా లోకం యావత్తుకీ 
ఉచద్దేశింపబడినవని న్యమంగా నేను - ఉగ్గ్షడించినయెడల్క అది 
గర్యహక్కు.గా-భావించరని తేలుస్తాను. 


(వాయబడే, ఉగ్గ డీంచబడే హక్కుకంకు భఛాచాలలో 
స్వతఃసిద్ధంగావున్న శక్తినే నేను ఎక్కువగా విశ్వసిస్తాను. 


81 నామతము 


నే ప్రాతినిధ్యం వహించే ఉద్యమానికి జీవముండి, అది 
హోమ్మేశ్యరుని ఆశీస్సు పొందినదై వున్న పయంలో, (పపంచం 
లోని వివిధ భాగాలలోనూ నా భౌతిక వ్య చి (పదర్శితం 
కౌవలసిన అవసరం లేకుండానే అది సర్భలో కాన్న ఆవరించ 
గట్టతుందని నా నమ్మకం, 

యంగిండియా, 17-925, “ఛీ. 990. 


నాలో నీదో |ప్రక్యేకమైన దివ్యాంశ వున్నదని నే 
నేకూ్యూతం అనుకోను ; నే నొక (పవక్షననికూడా ఎన్నడూ 
తేళచివ్చండ లేదు. నేను శేవలం పట్టుదలతో కృపి.చేసే ఒక 
లల్బడనై న సత్యాన్వేపినని మాతమే తలుస్తాను. ఈశ్వర 
నాకూత్కారసిద్ధిని పొందుటకుగాను చేను చేనినిగాని త్యాగ 

మొనర్పుటకుమ్మూాతం నిత్య సంసిద్దుడ నై వుంటాను. 
వారిజన్‌. 6-5-"59, చీ, 4. 


నేను నాకో దివ్యత్వం అపాదించుకుంటానా 1? నేనొక 
కొత్త మత శాఖను స్థాపీంచదలచుకున్నానా ! అంటూ సిమ్లూ 
నుంచి ఒక విలేఖరి బహుపట్టుదలగా [పన్నిస్తూ వున్నాడు. 
అక్‌న్స (ప్రశ్నకు వ్య క్కిగ తంగా లేఖన్రాసి జవాబొసగివ్రున్నాాను. 
కోసి అతడు ముందుతరాలనాకికి కూడా నా అభి పాయాలు 
స్పష్టంచేజీ నిమిత్తం బహిరంగ పకటన వేస్పేశాని వల్లా 
ద౦ట్రున్నాడు. నేనేమో చీవుణ్ణికాదని గట్టిగా అనేక పర్యా 
యాలు "వెల్లడిస్తూ చేవున్నానని అనుకుంటాను. నేను కేవలం 
అడకువతో భారత జేశానిక్కీ (ప్రపరాదానికీ చేవచేయడమే 


నా హిందూ ధర్మము 881 


పరమార్థంగా భావించేనవాడనన్‌, అట్టి సేవాపరత్వంలోనే 
(పాణాలు విడువవలెనని కోరుతానసీ మాతం బహిరంగంగా 
Sd నాకు (ప్ర ల్యేకమతశాఖ ఒకటి స్థాపించాలని 
ఏమాతం కుతూవాలం లేదు. నేనేమో కొత తృసత్యాలు 
కనివెట్టి చెప్పడంలేదు. అందువల్ల కేవలం ఒక మతశాఖ 
తోటీ, ఒక చిన్న అనుయాయవర్షంతోటీ సంతుష్టిపాం బే 
టంత అల్పసంతోషిని కాను నేను. "సీను తెలుసుకున్న. శేవల 
సత్యాన్ని చేను అనుసరించి, దానిని పునః పసారంచేయ 
డానికి కృషి చేస్తాను. అనేక సనగత నూతన 
కాంతిని |పసారం చేస్తానని మాతేం చెప్పగలను. ఇదినా 
పృచ్చకుని, అట్టి తదిత ములను సంతృవ్పిపరచగలదని ఆసిస్తాను. 
యంగిండియా, 25=82]1, పే. £67, 





అగియారి : 


బటి: 


భట్టి : 
భంగీ | 
ఎయయొునా ! 
కాల్మా : 
ఖుదౌ' 
విరయా : 


ఫ్రూకా : 


అన్యభాషాపదములు 


చరాయమాలమదాంంలాయాచ్ట కుల కాణముచోకారుు. 


జొరో స్ర్రియను మతస్థుల ఆలయము; పార్సీలు అగ్నిని 
ఆరాధించే స్థలము, 

ఒక విధ మెన లానుపొటి రొ. 

చిన్న కొలిమి. 


పాకీపని చేసేవాడు, అస్బృళ్ళ్యుడు. 
మలచారు (పాంతపు పంచముడు. 


ముస్లిం మతసన్గుల [ప్రార్థన శోకం, 


' ముస్లిం మతంలో దేవుని పేరు, 


తమిళదేశపు పంచముడు. 


'బలవంతముగా చివరిబొట్టువరకు పాలను శేపునట్లు 


చేయుటకుగాను ఆవు గుహ్వేం! దియులోనికి గొట్టమును 
జొనిపి గాలిని ఊదునటువంటి (ప్రయోగము. 


జెంద్‌ అవెస్తా: పార్సీలు లేక జోరో స్ర్రీయను మతస్థుల యొక్ట వేదం. 


గాంధీ నారతో నిధి ఆఅఆం(ధలాఖి 
స్టెటు బోర్డు సభ్యులు 


ఆల ఆ చేలో 





'అ ధ్య తలు: 
(శ్రీ మల్లవరపు వెంకటకృష్ణారావుగారు 
సంచాలక్‌ -సభ్యత్వ కార్యదర్శి : 
(శీ ఎస్‌, రామానంద్‌గారు 

స భ్యు లు; 
శీ(పభాకర్‌ జీ 
శీ ఎ. బి. నాగేశ్వరరావుగారు 
శీ పి, వి. ఎస్‌, మూర్తిరాజుగారు 
శీరామకృ్ళ ప్త దూ త్‌గారు 
శ తల్లాప్రగడ (ప్రకాశరాయుడుగారు 
శ్రీమతి ఆర్‌, కె. అనంతలక్మిగారు 


శీ పాతూరి నాగభూషణరావుగారు 
(తత్వ్స|పచా రక్‌) 

శ ఎ. రామనాధ౦గారు 
(గామ సేవక్‌) 


గాందీ నొపొత్వ వ్రచురణాలయయు 
(గాంధీ స్మారక నిధి, ఆం ధళాఖ) 
సలహాసంఘ సభ్యులు 
అ ధ్య తులు: 
(శీ అయ్యదేవర కా శేశ్వరరావుగారు 


ఉ పొ ధ్య తులు; 
ఆంధధపికామహ [శ్రీ మాడపాటి హనుమంతరావుగారు 


కన్వీనరు: 
శ్రీ మల్లవరపు వెంకటకృష్ణారావుగారు 

సభ్యులు: 

(శీ ఎస్‌, రామానంద్‌ గారు 

శీ మోటూరి సత్యనారాయణగారు 

(శీ కాటూరి వెంక కేశ్వరరావుగారు 

శ్రీ తెన్నేటి విశ్వనాధముగారు 

శ్రీ కొడాలి ఆంజనేయులుగారు 

(శీ ఏ. భానుమూర్తిగారు 

శ్రీ కె. కొండయ్యగారు 


గాంధి నావొత ౮ వ్రచురణాలయము 


(తూ (ఈ 


Ce Ge GC CE Ce (ఈ 


(గారిరఃసా శ్రరకనిధి, ఆం|ధశాఖ) 


సఠపాద క వళ్ల ము 





అ ధ్య తులు: 
బ్ర మల్లవరపు వెంక టకృష్ణారావుగారు' 
నసనం౦ంహ్హాదరకులుః 
తల్లాప్రగడ రామచంద్రరావు (క న్వీ:న రు) 
చెడి మరి సత్యనారాయణమూ ర్తిగారు 
సే భ్యు లు: 
ఎస్‌. రామానంద్‌ గారు 
తల్హా పగడ (పకాళ రాయుడుగారు 
ముదుగంటి జగ్గన్నశాప్రిగారు 
(కొవ్విడి లింగరాజుగారు 
మానికొండ సత్యనారాయణకశాస్ర్రీగారు 
నండూరి వెంకటక ఫప్టమాచార్యులుగారు 
స్వామీ సత్య(ప్రకాళ్‌ జీ ఉదాసీన్‌ 


తెలుగులోనికి అనువదింపబడిన 


10, 
Lis 
12, 


00౫ రాలా కై ల పి గో 


డొ త vw 
గాం 5 ట్‌ రబునలు 
ఢిల్లీ దినచర్య 
నా మతము 
మన గ్రాము పునర్ని ర్న్బాణము 
నూతన విద్యా విధానము 
అంటొ దిస్‌ లాస్ట్‌ (సర్వోదయ) 

వూ 

సర్వోదయ 


జ నక విద్యాపధంలో 


సిరా ఎ కార్యక మము 


అచ్చులో నున్న ని 
పంచాయతీ రాజ్యము 
సహకార సేద్యము 
అస్పృశ లొ నినారణ కార్యక . లక 
అహీంసాత క సామ్య వాదము 


గాంధీ సాహిత్య ప్రచురణాలయవరు 


he 
"శ (గాంధీ సా శ్రరక నిధి, ఆం| ధశాఖ) 


కాకినాడ 


